ఉర్దూ సాహిత్య చరిత్ర 


మూలం 
డా॥ ఎహతెషామ్‌ హుస్సేన్‌ 


అనువాదం 
శ్రీ యస్‌. సదాశివ, ఎం.ఎ. 


తెలంగాణ సాహిత్య అకాడమి 





హైదరాబాదు 


ఉర్దూ సాహిత్య చరిత్ర 


ప్రచురణ : 63 
ఉర్దూ సాహిత్య చరిత్ర 


మూలం : దాక్టర్‌ ఎహతెషామ్‌ హుస్సేన్‌, 
అనువాదం : శ్రీ యస్‌. సదాశివ, ఎం.ఎ. 


తొలి ముద్రణ: 


ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి, హైదరాబాద్‌. ఫిబ్రవరి, 1963 


తెలంగాణ సాహిత్య అకాడమి ముద్రణ : జూన్‌, 2019 


ప్రతులు : 1000 

వెల: రూ. 130/- 

అక్షరాలంకరణ : జె.వి.కృష్ణ గ్రాఫిక్స్‌, హైదరాబాద్‌. 
ముద్రణ : చరిత ఇం(ైషన్స్‌, హైదరాబాద్‌. 


ప్రచురణ : మరియు ప్రతులకు : 
తెలంగాణ సాహిత్య అకాడమి 
కళాభారతి, రవీంద్రభారతి ప్రాంగణం 
హైదరాబాద్‌ - 500 004. 

ఫోన్‌ : 040-29703142. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 


సోదర భాషా చరిత్ర 


తెలంగాణకు దక్కనీ అని, దక్కన్‌ ప్రాంతమని పేరు. దక్కనీ అనేది 
ఉర్దూ వాడుకం. కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీలు పాలించిన కారణంగా 
ఈ ప్రాంతంలో ఉర్దూ కు ప్రాధాన్యత, గౌరవం పెరిగాయి. బడి భాష, 
కార్యాలయ భాష్క అధికారుల భాష ఎక్కువగా ఉర్దూలో ఉండి సామాన్య 
ప్రజలలోకి కూడా చేరింది. 

సాహితీవేత్తలు తెలుగు, సంస్కృత పండితులైనా ఉర్దూను 
గౌరవించారు. నేర్చుకున్నారు. ఉర్దూలో మంచి పాండిత్యం సంపాదించిన 
తెలుగువారిలో అగ్రశ్రేణిలో పేర్కొనదగిన రచయిత సామల సదాశివ. 
సదాశివ ఉర్దూ సాహిత్యం గురించి మాట్లాడితే ఆ భాష మాతృభాషగా 
కలవారు కూడా ఆశ్చర్యపోయి అభినందించి ఆనందించారు. 

ఉర్దూ భాష దక్షిణాదిలో హైదరాబాద్‌లో పుట్టి పెరిగిందనే 
అభిప్రాయం కూడా ఉంది. తెలుగు వారు మహమ్మదీయులు 
సోదరభావంతో ఉన్నట్లే భాషలను కూడా సమంగానే గౌరవించారు. తెలుగు 
కవులపై ఉర్దూ కవుల ప్రభావం ఎంతో ఉంది. ప్రముఖ కవి దాశరథి 
“గాలిబ్‌ గీతాలిను అనువాదం చేసిన విషయం మనకు తెలుసు. 

ఉర్దూ సాహిత్యాన్ని చరిత్రను పరిచయం చేయాలని తెలుగు, 
ఉర్దూ బాగా తెలిసిన “సదాశివికు అప్పటి ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి 
అప్పగించింది. ఆయన ఉర్దూలో ప్రఖ్యాతి పొందిన “ఎహతీషామ్‌ హుస్సేన్‌ 
రాసిన చరిత్రను తెలుగులోకి అనువదించాడు. 

పాఠకులకు సులభంగా అర్థం కావడం కోసం వ్యాకరణాల 
పట్టింపులు వదిలి సరళ వ్యవహారిక శైలిలో సదాశివ రాశానని తెలిపాడు. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 


తెలుగు సాహిత్యంపై ఉర్దూ సాహిత్య ప్రభావం గురించి 
తెలుసుకోవడానికి, శోధించడానికి, భారతదేశంలో ఒక (ప్రధానమైన 
పాయగా వచ్చిన ఉర్దూ సాహిత్యాన్ని అందరూ అధ్యయనం చేయడానికి 
వీలుగా తెలంగాణ సాహిత్య అకాడమి మరల ముద్రిస్తున్నది. 

తెలంగాణ సాహిత్య చరిత్రకారులకు, భారతీయ సాహిత్య 
చరిత్రకారులకు, తెలుగు చదివిన ఉర్దూ మాతృభాష గలవారికి కూడా 
ఉపయోగపడుతుందని, అందరి ఆదరణ పొందుతుందని భావిస్తున్నాం. 


హైద్రాబాద్‌, 


17.05.2019 - తెలంగాణ సాహిత్య అకాడమి 


ఉర్దూ సాహిత్య చరిత్ర 


ఆంధ్ర ప్రదేశ సాహిత్య అకాడమి పక్షాన భారతీయ భాషల సాహిత్య 
చరిత్రలను వ్రాయించి కొన్ని సంపుటాలుగా ప్రకటించవలెనని 
నిర్ణయించనైనది. ఇందులో మొదటి సంపుటమున తమిళము, 
మళయాళము, కర్ణాటకము, మహారాష్ట్ర చరిత్రలు ప్రకటితమైనవి. మొదటి 
సంపుటమును పత్రికలు, పాఠకులు హర్షించినారు. ఈ వరుసలో 
ప్రకటితమగుచున్నదీ ఉర్దూ భాషా చరిత్ర. 

మనదేశ భాషలలో ఉర్జూకు ప్రత్యేక స్థానము కలదు. హిందూ 
ముస్లింల సమైక్యమునకు చిహ్నము యీ ఉర్జూ భాష. భారత జాతీయ 
సమైక్య చిహ్నమే ఉర్దూ భాషా చరిత్ర యని చెప్పినచో అతిశయోక్తి 
కాజాలదు. ఈ భాషా వికాసానికి హిందువులు ముస్లింలు సన్నిహితముగా 
పని జేసినారు. 

హిందీకి ఉరూ భాషలకు యెక్కువ వ్యత్యాసము లేదని 
మహాత్మాగాంధి మొదలైన దేశనాయకులు పలుమారు ప్రకటించియున్నారు. 
ఉర్దూ సాహిత్య చరిత్రను ప్రత్యేకముగా వెలువరించ వలెనని ఆంధ్రప్రదేశ్‌ 
సాహిత్య అకాడమి ఉర్దూ సలహా సంఘము అభిప్రాయపడినది. మొదటి 
సంపుటములోని సాహిత్య చరిత్రలవలె యీ ఉర్దూ సాహిత్యచరిత్ర 
స్వతంత్రమైన రచనకాదు. సాహిత్య అకాడమి ఉర్ణూ సలహా సంఘము 
ఒక ప్రామాణికమైన చరిత్రను తెలుగులో పరివర్తనము చేయుట 
బాగుండగలదని నిర్ణయించి, డాక్టర్‌ ఎహలెషామ్‌ హుసేన్‌ (వ్రాసిన 
సాహిత్య చరిత్రను ఎన్నుకొని తెనిగింప జేయుట జరిగినది. ఈ గ్రంథము 
దేవనాగరి లిపిలో ప్రకటితమై సమస్త భారతీయుల ప్రశంసను పొందినది. 
ఈ ఉత్తమ గ్రంథమును తెలుగులోనికి తీసికొని వచ్చుట మిక్కిలి 
ఆవశ్యకమని అకాడమి ఉర్దూ సలహా సంఘము నిర్ణయించినది. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 


ఈ [గ్రంథమును ఆంధ్రీకరించిన వారు శ్రీ యస్‌. సదాశివ ఎం.ఏ. 
గారు. వీరు ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖలో ఉద్యోగము జేయుచున్నారు. మిక్కిలి 
(శ్రమపడి యీ గ్రంథమును మేము కోరిన వ్యవధిలో వీరు ఆంధ్రీకరించి 
యిచ్చినారు. మూలమును చక్కగా అనుసరించుటే గాక, తెనుగు 
నుడికారమును చక్కగా కాపాడి స్వతంత్ర రచన యనిపించునట్లుగా యీ 
అనువాదము సాగినది. శ్రీ సదాశివ గారికి ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి 
పక్షాన ధన్యవాదాలు. ఈ గ్రంథమును ప్రకటించుటలో మాకు తోడ్పడిన 
అంజుమన్‌ తరళఖ్టీ ఉర్దూ వారికి, డాక్టర్‌ ఎహతెషామ్‌ హుస్సేన్‌ గారికి, 
ఆంధ్రప్రదేశ్‌ అంజుమన్‌ తరషీ ఉర్జూ కార్యదర్శి మౌల్వీ హబీబుర్రహమాన్‌ 
గారికి ఆంధ్రప్రదేశ్‌ అకాడమి పక్షాన కృతజ్ఞతానేక వందనములు. 


దేవులపల్లి రామానుజరావు, 
హైదరాబాద్‌ కార్యదర్శి 
1963 ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి 


ఉర్దూ సాహిత్య చరిత్ర 


విషయసూచిక 


ప్రస్తావన 

కృతజ్ఞత 
మొదటి అధ్యాయము 

ఉర్దూ భాషోత్పత్తి - ప్రారంభవికాసము 
రెందవ అధ్యాయము 

దక్షిణ భారతదేశమున ఉర్దూ సాహిత్యము 
మూడవ అధ్యాయము 

18వ శతాబ్దిలో దిల్లీ 
నాలుగవ అధ్యాయము 

అవధ్‌ మరియు ఉర్దూ సాహిత్యము 
ఐదవ అధ్యాయము 

నజీర్‌ అక్చరాబాదీ - ఒక విశిష్ట సంప్రదాయము 
ఆరవ అధ్యాయము 

దిల్లీ అంతిమ ప్రతిభ 
ఏడవ అధ్యాయము 

ఉర్దూ గద్య వికాసము 
ఎనిమిదవ అధ్యాయము 

నవ్యధార కంటె ముందు - పద్యమును, గద్యమును 
తొమ్మిదవ అధ్యాయము 

నవజాగ్భతి మటియు నవ్యసాహితి పద్యము 
పదవ అధ్యాయము 

నవజాగ్భతి మటియు నవ్యసాహిత్యము క గద్యము 
పదునొకండవ అధ్యాయము 

నూత్నదిశలు - మజియు భవితవ్యము 

అనుబంధము 1 
కొన్ని పారిభాషిక పదములు 
అనుబంధము 11 
సహాయక (గంధములు 
-ఆడాా అపాం 


ఉర్దూ సాహిత్య చరిత్ర 


పేజి నెం. 


13-29 


30-53 


54-79 


80-109 


110-121 


122-137 


138-155 


156-179 


180-230 


231-262 


263-319 


320...323 


324...326 


ప్రస్తావన 


హిందీలో వ్రాయబడిన ఉర్లూ సాహిత్య చరిత్రలను చదివినకొలది పలుమారు నేటి 
విమర్శనా పద్ధతుల కనుగుణముగా సామాజిక, సాంస్కృతిక, చారిత్రిక పరిస్థితులలో 
సాహిత్యమును పరిశీలించుచు ఒక సంక్షిప్త సాహిత్య చరిత్ర వ్రాయబడ వలయునను 
కోరిక కలిగినది. అట్టి పని జరుగుటకు ఆలస్యమైన కొలది అవరోధములు, లోపములు 
ఎన్నియున్నను నేనే స్వయముగా అందుకు పూనుకొనదలచితిని. హిందీ పట్ల అభిమానము 
కలిగియుండుట వేరు. అందు బాధ్యతాయుతమగు ఒక గొప్ప విషయమును గుణించి 
రచనచేయుట వేరు అని ఆలోచించితిని. అయినను ఈ పని ఆవశ్యకమైనది కనుక 
రచనకు కావలసిన రూపురేఖలు ఏర్పరించుకొంటిని. కొన్ని కమ్మలు వ్రాసినంతనే వార్దా 
రాష్ట్ర భాషా ప్రచారసమితి ఉర్దూ సాహిత్య చరిత్ర సంక్షేపముగా వ్రాయుటకై నన్ను 
నియోగించెను. సంకోచించుచునే అంగీకరించితిని. ఏమి జరుగగలదని అనుమానించితినో 
అదియే జరిగినది. నేను ఊహించిన ఇక్కట్టుల కంటె అధికమే ఎదురైనవి. అయినను 
పని మొదలుపెట్టిన తరువాత కడదాక ముగించుటయే యుక్తమని యెంచితిని. ఇక ఈ 
రచన ఎట్లున్నదో మీ చేతులందే ఉన్నది. 


రాష్ట్ర భాషా సమితి సాహిత్య నిర్మాణశాఖ వారు నన్ను విశ్వసించి అతి గూఢమును 
అతి సామాన్యమును కాని విధముగా మూడు వందల పుటలలో సాహిత్య చరిత్ర వ్రాయుటకై 
ఆదేశించిరి. దీని హద్దు లేర్చరచుటయే నాకు కష్టమయ్యెను. ఆదర్శ ప్రాయముగా చూడదగిన 
చరిత్ర ఎట్టిదియు నా దృష్టిలో లేకుండెను. కనుక నేను సమస్త సాహిత్యమును విశేష 
విమర్శనా పద్ధతుల ననుసరించి కొన్ని అధ్యాయములలో విభజించితిని. ఇట్లు చేయుట 
ఉర్దూ భాషాభివృద్ధిని అర్ధము చేసికొనుటకు తోడ్చడునని నా భావము. ఈ గ్రంథములోని 
వస్తువు కేవలము ఉర్దూ సాహిత్యవేత్తలే ఆనందము పొందదగినట్టి ఉన్నతమైనదియు 
కాదు. పఠితలకు సరిగా ఉర్దూ సాహిత్య పరిచయమైనను కలిగింపలేనంతటి తేలికైనదియు 
కాదు. కొలది పుటలలో అధికవిజ్ఞానము నందజేయు ప్రయత్నమే చేయనైనది. ఈ మేరలో 


8 ఉర్దూ సాహిత్య చరిత్ర 


సురుచిరము, సుందరము, సరళము అయిన భాషలో ఆచి తూచినట్లు చరిత్ర వ్రాయుట 
ఎంత దుష్కర కార్యమో తతజ్ఞు లెఖుంగదగినదే. ఇట్టి పనిలో నే నెంతవఅకు 
కృతకృత్యుడనైతినో చెప్పలేను. ఈ గ్రంథము వలన విద్వాంసులకు అధికలాభము 
కలుగకున్నను విద్యార్థులు దీనివలన తప్పక లాభము పొందగలరు. 


సాహిత్యము జీవన ప్రతిబింబమనియే ఈ గ్రంథకర్త అభిప్రాయము. దేశపు సామాజిక 
చైతన్యము మజియు ఆర్థిక వికాసము ననుసరించియే భావనావధులు నియుక్తములగును. 
జీవితములోని లౌకికములు, భౌతికములు అగు సాధనలపై అధికారము కలిగియుండుట 
మటియు లేక యుండుట అను కారణముల వలననే సంఘము వర్గ విభజితమైనది. 
వర్ణముల నడుమ ఒకప్పుడు గుప్తముగాను, ఒకప్పుడు బాహాటముగాను ఘర్షణ 
జరుగుచుండును. మంచి సాహిత్యము ఎల్లపుడును జీవితములోని ఉన్నత తత్త్వములను, 
ఉదారనీతులను బలపరచుచుండును. కనుక ఈ చరిత్రలో సాహిత్యమును జీవనము, 
సంస్కృతి, రాజనీతి మటియు ఆదర్శముల భూమిక ననుసరించి పరిశీలించుటకే 
ప్రయత్నింపబడినది. ఈ విధముగా ఈ సంక్షిప్త చరిత్ర విమర్శనాత్మక రచన యెనది. 
కాని ఇందు విస్తారముగా వ్రాయుట అసంభవము కనుక, ప్రసిద్ధ రచయితల పరిచయము 
మాత్రమే చేయబడినది. వారి రచనల సమీక్ష కూడ కొంత కలదు. అందందు 
ఉదాహరణములు కూడా ఒసగబడినవి. ఇంకను చదువదలచిన వారు కావ్య 
సం(గ్రహములను లేక ఇతర గ్రంథములను చదువ వలయును. 


ఆధునికకాలపు సాహిత్య విశేషములను వివరించునపుడు నే నెదుర్మొనిన కష్టము 
లనేకములు. ఏలయన ఈ కాలమున వివిధ సాహిత్య ధారలు ఒకదాని నొకటి ఖండించుచు 
ప్రవహించుచున్నవి. కాలగమన మతివేగము. ఒకేసారి ఎన్నియో ప్రభావములు 
పనిచేయుచుండుటయు చూచుచున్నాము. సాహిత్య క్షేత్రము చాల విస్త ఎతమైనది. 
సంప్రదాయముల బంధనములు విడిపోవుచున్నవి. జీవనము నూత్నదిశల 
పురోగమించుచున్న విధముగనే సాహిత్యము కూడ నూత్న రూపములు పొందుచున్నది. 
కనుక పరిమితమైన ఈ [గ్రంథమున ఇదంతయు వివరింప బూనుట బిందువులో నదిని 
ఇముడ్చుట వంటిది. అయినను ముఖ్య విషయములు ఏవియు విడిపోకుండ చూచితిని. 
ఈ సందర్భమున ఒక విషయమును సూచించుట అవసరము. అదే మన భారతీయ 
భాషా సాహిత్యములన్నియు ఒకే దిశకు పురోగమించుచున్నవి. సాహితీపరు లందజును 
తమ ప్రాచీన సంప్రదాయములను సమ్ముఖమున నుంచుకొనియు ఒకే ఆదర్శమును 
అవలంబించుచున్నారు. మానవ జీవితమును అధికాధికముగా సంపూర్ణ మొనరించుట. 
అట్లు చేయుటకై ప్రయాసపడుచున్న శక్తులతో సహకరించుటయే ఆ యాదర్శము. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 9 


సాహిత్యము వివిధ శాఖలలో విభిన్న రూపములలో ప్రకటమగును. గద్యము మటియు 
పద్యము రెండు గొప్ప శాఖలు. ఇవియు ఇతర రూపములలో విభజింపబడినవి. ఇవికాక 
వివిధ సాహిత్యాందోళనములును బయలుదేరి సాహిత్య క్షైత్రమును విస్తృత 
మొనర్చుచుండును. ప్రతి రూపమును ప్రతి ఆందోళనమును ఆరంభమునుండి దాని 
ఉన్నతి లేక పతనము వణకు ఒక ప్రత్యేక చరిత్ర కలిగియుండును. ఒక విపుల గ్రంథమున 
ప్రతి దానిని వేరు వేరు వర్ణించుట వలనుపడును. కాని ఈ సంక్షిప్త చరిత్రలో అది 
అసంభవము కనుక సంక్షేపముగా వ్రాయబడినది. ఇంకను చదువదలచిన వారికి 
ఉర్దూలో అనేక (గ్రంథములు లభించును. ఈ చరిత్రను కేవలము పరిచయ మాత్ర 
మనుకొనియే చదువవలెను. ఉర్దూ సాహిత్య చరిత్రను పరిశీలనాత్మకముగా చదువదలచిన 
వారికై ఈ గ్రంథాంతమున అట్టి పుస్తకముల సూచిక ఈయబడినది. వానిని చదువుట 
లాభదాయకము. 


ఈ (గంథ రచన చేయునప్పుడు నాకు కలిగిన పెద్ద ఇక్కట్టు భాషను గుటించినది. 
గంభీర విషయ ప్రధానమగు గ్రంథము వ్రాయుటకు సరిపడునదికాదు నాకుగల సామాన్య 
హిందీ పరిజ్ఞానము. అందులో సరళ భాష వాడవలయు నన్నది నా అభిమతము. నేను 
హిందీ, ఉర్జూలను రెండు సాహిత్యములు. ఒకే భాష అని భావింతును. చారిత్రక కారణముల 
వలన వాని శైలియు అభివృద్ధి పరంపరలును చాల మారిపోయినవి. కనుక ఇప్పుడవి 
రెండు భాష లనిపించుచున్నవి. చాల మంది ఎజుకలేనందునను, సంకుచితత్వము వలనను 
సాధారణముగా ఇవి రెండు భాష లనియే అనుకొనుచున్నారు. మనము మన భావములను 
ప్రజాసామాన్యమునకు అర్ధమగు భాషలో ప్రకటించ లేకపోయినచో అది మన లోపము. 
ఈ లోపము నాలో కలదని అంగీకరింతును. నా భాష అందందు కఠినమైనది. 


వ్రాయుట మొదలిడిన తరువాత కొన్ని పారిభాషిక పదములను ప్రయోగించుట 
అనివార్యమని తెలిసినది. గజల్‌, ఖసీదా, తజ్మిరా, షేర్‌ మొదలగునవి ఇట్టివి. వీనిలో 
కొన్ని అనువదింపబడ వచ్చును కాని, నేను అట్లు చేయుట అనవసరమనుకొంటిని. 
అట్లే ఉంచితిని. గ్రంథాంతమున ఇట్టి శబ్బములకు వ్యాఖ్యానము వ్రాసి అనుబంధముగా 
చేర్చితిని. అది ఉపయోగకరమైనది. 

హిందీ పాఠకులలో (అన్యభాషల పాఠకులలోను) ఇతర భాషలను, ముఖ్యముగా 
ఉర్దూ భాషనుగూర్చి వివిధ ప్రకారముల అపోహలు వ్యాపించియున్నవి. ఈ (గంథమున 
వానిని దూరము చేయుటకై ఎట్టి ప్రయత్నమును చేయలేదు. ఏ రచయిత తప్పులను 
చూపలేదు. ఎవరి గూర్చియు సంకేతము చేయలేదు. అయినను అచటచట మాటలను 


10 ఉర్దూ సాహిత్య చరిత్ర 


శుద్దరూపమున ప్రకటించు సందర్భమున ఆయా తప్పు లవియే సవరింపబడెను. 
స్వాతంత్ర్యము, జనతంత్రము గల ఈ యుగమున, సుందరమగు ఈ వైజ్ఞానిక యుగమున 
గూడ ఎన్నియో కష్టములు మనల నెదుర్మొనుచున్నవి. ఉదార హృదయముతో అసహ్య 
భావమును, సంకుచితత్వమును విడిచి ఇతరుల దృక్పథము నర్థము చేసికొనుటకై 
ప్రయత్నింతుమేని మన చిక్కులు చాలవజకు ఆవశ్యము తొలగిపోవును. నేనీ గ్రంథమును 
ఇట్టి ఆశతోనే వ్రాసినాను. సాంప్రదాయకత మటియు (గుడ్డి దేశ ప్రేమకు అఘాతము 
మానవతకు సంబంధించిన భావములను తమ తమ శైలిలో అతిశయింప జేసినవి. 
ఉర్దూ వీనిలో దేనికిని తీసిపోవునట్టిది కాదు. 


ఈ పుస్తకము క్రీ.శ. 1951 వ సంవత్సరాంతముననే వ్రాయబడినది. కాని ఏదో 
కారణము వలన ప్రచురణకై ఈయబడలేదు. ఆపైన నెను అమెరికా, ఐరోపా ఖండములకు 
వెడలితిని. తిరిగి వచ్చిన తరువాత దీని ప్రచురణకై ఆలోచించితిని. అనేకులగు నా 
మిత్రుల సలహాల ననుసరించి ఉర్దూ భాషా సాహిత్యోన్నతికై యశేష కృషి నొనర్చుచున్న 
“అంజుమనె-తరళఖ్టీ ఉర్దూ” (హిందీ) కే ఈ నా గ్రంథమును ప్రచురణార్థము ఇచ్చివైచుట 
యుచితమని తలచితిని. ఉర్జూ హితసంరక్షకై దీనిని దేవనాగరలిపిలో ప్రకటించుటయు 
ఆవశ్యకమని నా భావము. 


లఖ్నో విశ్వవిద్యాలయము 
1-11-1954. (56) సయ్యద్‌ ఎహతెషామ్‌ హుస్సేన్‌ 


ఉర్దూ సాహిత్య చరిత్ర 11 


12 


కృతజ్ఞత 


ఉర్దూ సాహిత్యములోని వివిధ ప్రక్రియలను తెలుగు వారికి పరిచయము 
చేయవలయునన్నది నా చిరకాల వాంఛ. కొన్ని యేండ్లుగా నొక సాహిత్యచరిత్ర 
వ్రాయదొడగి ఇంతలో దానిని ప్రచురించుట కాని పనియని మానినాను. 
డా. ఎహతెషామ్‌ హుస్సేన్‌గారి “ఉర్దూ సాహిత్యకా ఇతిహాస్‌” అను హిందీ 
[గ్రంథము ననువదించు నవకాశము కలిగించి ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ 
వారు నా చిరకాల వాంఛనొక రూపమున తీర్చినారు. వారికి నా 
ధన్యవాదములు. 

నా అనువాద విధానమును గుటించి కొన్ని మాటలు మనవిచేయు 
టవసరము. ఇందలి భాష వ్యావహారికము కాకున్నను సరళము. యడాగమ 
నుగామముల పట్టింపు లేదు. అర్జానుస్వార శకటరేఫముల ఉపయోగములేదు. 
అర్థసౌలభ్యము కొఅకై కొన్నియెడల ఉత్వసంధిని కూడ పాటించలేదు. 
వ్యాకరణము సమ్మతింపని ప్రయోగములు కొన్ని భావ సుబోధకతకై స్వేచ్చగా 
జేసినాను. విద్వాంసు లాదరింతురు గాక. మూలగ్రంథమున ఎత్తి వ్రాయబడిన 
పద్యపాదముల ననువదింపక వదలినాను. అధస్ఫూచికలో వాని భావమును 
పొడిమాటలలోనే వివరించినాను. పద్యానువాదము సమర్జులు చేయవలసిన 
పని. దూరముననున్న నాకు సరియైన పరిచయమును లేకయే ఈ విధముగా 
సాహిత్యసేవ చేయ నవకాశము కలిగించిన శ్రీ దేవులపల్లి రామానుజరావు 
(ఆంధ్రప్రదేశ్‌ సామిత్య అకాడమీ కార్యదర్శులు) గారి బెదార్యమునకును నా 
పట్ల వారికిగల అనుగ్రహమునకు సదాకృతజ్ఞుడను. నా యెడల అవ్యాజమైన 
వాత్సల్యము కలిగియున్న ట్రా. హాబీబు[ర్రవమాన్‌ గారికిని, నా 
అనువాదములకు తమ సమ్మతిని, ప్రోత్సాహమును ప్రసాదించిన గౌ.డా. 
బెజవాడ గోపాలరెడ్డిగారికిని అనేక నమస్సులర్చించెద. 

అనువాద సమయమున చిత్తు వ్రాయుటలో నాకు తోడ్చడిన మా 
పాఠశాల విద్యార్దులు చిరంజీవులు మోహనశాస్త్రి, రాజేశ్వరరావు, మూర్తి 
అమృతరావులకు నిరంతరము వాగ్దేవతానుగ్రహము కలుగుగాత మని 
ఆకాంక్షించెద. 


ఆదిలాబాదు సదాశివ. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 


మొదటి అధ్యాయము 
ఉరూ భాషోత్పత్తి : ప్రారంభ వికాసము 


భాషాశాస్రజ్ఞులు పలువురు భారతదేశమును “భాషల వస్తుప్రదర్శనశాల” అని 
పేర్మొనిరి. (గ్రియర్‌సన్‌ (Grier50n) అంచనా ప్రకారము ఈ దేశమున (179) భాషలును 
(544) కేవల వా(గూప భాషలును కలవు. ఈ సంఖ్యలో చిన్న చిన్న ప్రాంతములలో 
ఉపయోగింపబడు భాషలును, కొందటిచే మాత్రమే మాటలాడబడుచు భాషాచరిత్రలో 
ప్రాముఖ్యము పొందని భాషలును చేరియున్నవి. దేశోన్నతిలో ప్రభావ సహితముగా పాల్గొనిన 
ఏదేని భాషయొక్క చరిత్రను వ్రాయదలచినప్పుడు ఆ భాషతో సంపర్మముగల ఇతర 
భాషలన్నిటిని దృష్టియందుచుకొనవలసి యుండును. 

ఉర్జూభాషా సాహిత్యముల చరిత్ర వ్రాయునపుడు ఉత్తర భారతదేశపు భాషల 
జెన్నత్యవికాసములను అరయుట అవసరము. ఏలయన ఈ భాష జన్మించుటకును 
వికసించుటకును తోడ్పడిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, చారిత్రక పరిస్థితులే 
సాధారణముగా ఇతర భాషలు జన్మించుటకును, వికసించుటకును తోడ్చడినవి. ఒక 
విధముగా చూచినచో ఉర్జూభాషాచరిత్ర వేయేండ్ల భారతదేశ చరిత్రయే. ఈ వేయేండ్లలో 
భారతదేశ సమాజము ఎట్టి ఉన్నతిని అవనతిని పొందినదో దాని ప్రభావము ఇంచుమించు 
అన్ని భాషలపైనను పడినది. చారిత్రకములు, సాంస్క ఎ్రతికములు నగు పరిస్థితులే ఒక 
భాషను ముందునకు నడిపి వేజొక భాషాప్రవాహమును అరికట్టినవి. అట్లగుట వలన 
పదియవ శతాబ్దాంతముననే నేడు “ఉర్దూ” అను పేర పిలువబడు భాష భారతీయములగు 
ఆర్యభాషల నడుమ జన్మించుటకు తగిన చారిత్రక పరిస్థితులు సమకూడినవి. ఈ భాష 
ఎట్లు రూపొందినది? ఎట్లు వికసించినది? దీని నొక క్రొత్త భాష అని ఏ దృష్టితో 
అనుచున్నాము? భారతదేశ సంస్కృతిలో దీనికి ఎట్టి స్థానము కలదు? అను ఈ విషయములే 
ఇప్పుడు చూడవలసియున్నవి. ఈ భాషోత్పత్తికి సంబంధించిన విస్తార వర్ణనకాకున్న 
సంక్షిప్త వర్ణనయినను దీని సాహిత్య సంప్రదాయములను గ్రహించుటలో తోడ్చడ గలదు. 

భారత దేశచరిత్రను పరిశీలించినచో ధార్మిక జీవనము లేదా రాజకీయ జీవనములో 


ఉర్దూ సాహిత్య చరిత్ర 13 


ఒక ఆందోళన సంభవించినప్పుడే ఇచ్చటి భాషలలో ప్రబలమగు పరివర్తనము 
కలుగుచుండునను విషయము విశదమగును. ఆర్యభాషలు ఈ దేశమున ప్రవేశించుటకు 
ముందు ద్రావిడభాషా సంస్కృతులు మహోన్నత దశలో నుండెను. అందు అఫ్ట్రిక్‌ 
(AUSTRIC) మటియు ఇతర జాతుల పలుకు -బళ్ళును సభ్యతలును కాననగును. ద్రావిడ 
సంస్క ఎ్రతి పూర్వ సంస్క ఎతుల నన్నిటిని తనలో ఇముడ్చుకొనెను. దానికి వెలుపల 
నున్నది అంతగా లెక్కింప దగినదికాదు. ఆర్యులు వచ్చినంత వారి భాషలు ఉత్తర 
దేశమునను మధ్య భారత దేశమునను గల ప్రాక్తన భాషల స్థానము నాక్రమించెను. 
ఉత్తర భారత దేశమునుండి “మహెంజోదారో” మతియు “హరప్పాొల సభ్యతకు 
మూలకందమైన భాషలుప్తమైపోవుట ఒక విప్లవాత్మక విశేషము. ఆర్యుల ధార్మిక 
భావములును సాంస్క తిక భావములును ద్రావిడుల భావములకు విభిన్నములగుటచే 
వారు ద్రావిడులతో సంపూర్ణముగా కలిసిపోలేక పోవుటయే ఇందుకు ముఖ్యకారణము. 
ద్రావిడులు ఆర్య సంస్కృతినుండి చాల చాల గ్రహించినప్పటికిని ఆరంభమున వారు 
వైదొలగియే ఉండిరి. ద్రావిడ భాషలను సంస్కృతియు ఆర్యభాషా సంస్కృతులపై తమ 
ప్రభావము చూపలేదని దీని భావము కాదు. ఆ ప్రభావము ఎంత మాత్రము అనునదే 
చర్చింపదగినది. కాని అట్టి మనోరంజకమగు చర్చ చేయుటకు ఇది సమయముకాదు. 
భారతీయభాషా చరిత్రలో ఆర్యుల ఆగమనము వలన మొదటి ప్రముఖ పరివర్తనము 
సంభవించెను. వీరి ఆగమనానంతరము వైదిక సంస్కృతి మహత్వ ప్రాప్తినొందెను. 
ఆర్యజాతి హిందూదేశపు సమాజమును వర్ణములలో విభజించెను. అ(గ్రవర్ణముల వారి 
భాషకును నిమ్నజాతుల వారు మాటలాడు భాషకును అత్యంతమగు అంతరము ఏర్పడు 
విధముగా ఈ విభజన జరిగెను. ప్రాచీన సంస్కృత నాటకములలో బ్రాహ్మణులు, రాజులు, 
వారి మంత్రులు సంస్కృతము మాటలాడగా నిమ్నవర్గము వారును, ప్రీలును, ప్రాకృతము 
మాటలాడునట్లు ప్రదర్శింపబడినది. దీని వలన సంస్కృతముతో పాటు ప్రాకృత భాషయు 
వ్యవహారమున ఉండెనను సంగతి తెలియును. బ్రాహ్మణసభ్యత ధార్మిక బంధనములలో 
పడి అభ్యున్నతి నందినకొలది, భాషను పవిత్రము చేయు తలంపున దానికి వ్యాకరణము 
శుద్దోచ్చారణము అను నిబంధనలు అంట గట్టిన కొలది నిమ్న వర్గీయులు దానికి 
దూరమయిరి. సంస్కృతము నేటికిని మహత్వపూర్ణమగు భారతీయ సాంస్కృతిక భాషయే. 
జైన, బౌద్ధ మతములు జన్మించినప్పుడు సంస్క తముతో పాటు ప్రాకృతమును 
అభివృద్ధిచెంది వ్యాపించు అవకాశము కలిగెను. అది భారతీయ భాషా చరిత్రమున రెండవ 
ప్రముఖ పరివర్తనము. అదియే భాషలకు సంబంధించిన రెండవ యుగమనియు 
అనబడును. అప్పుడు సంస్కృత భాషకు గొప్ప ఆఘాతము సంభవించెను. 


14 ఉర్దూ సాహిత్య చరిత్ర 


ధర్మమనగా విశేష సంస్మారముల సంగ్రహమని భావించిన బ్రాహ్మణుల 
అధికారమునకు విరుద్ధముగా ఆర్య ధర్మాంతర్భాగమున అనలెత్తినవె జైన బౌద్ద ధర్మములు. 
ధార్మిక రంగమున బౌద్ధ ధర్మము ఒక మహత్తర పరివర్తనమే కాని ఆర్య సంస్కృతియొక్క 
సామూహిక వికాసమున అదొక క్రొత్త సంథా కాజాలదు. నిమ్న వర్గీయులకు బౌద్ధధర్మము 
వలన గొప్ప యేరణ లభించెననుటలో సందేహములేదు. అయినను (బ్రాహ్మణ 
ప్రతివ్థావలంబితమగు వర్ణవ్యవస్థ యొక్క ఆధారము అమాంతము కూలిపోలేదు. ఇతర 
విషయములను విడిచి భాషా దృష్టితో మనము ఈ ధార్మిక పరివర్తనా ప్రవాహజనితమగు 
మహాందోళనమును గూర్చి ఆలోచింపవలయును. బుద్దుడు తన ధర్మ ప్రచారము ప్రాంతీయ 
భాషలలో ప్రారంభించెను. అందలి జీవితోద్దేశములను గమనించి అనేకులు ఆ ధర్మమును 
స్వీకరించిరి. అప్పుడు వైదిక సంస్కృతిని సంస్కృత భాషను బాగుగా ఎతిగిన అతని 
ప్రముఖ శిష్యులు కొందటు బౌద్ధ ధర్మములను పవిత్రమును సభ్యమును అగు సంస్కృత 
భాషలో సంగ్రహింపదగిన సమయము ఆసన్నమయినదని అతనికి సూచించిరి. కాని 
గౌతముడు అందులకు అంగీకరింపడయ్యెను. ఈ సందర్భమున డాక్టర్‌ సునీతి కుమార్‌ 
చటర్జీ వ్రాసిన వాక్యములు స్మృతియందుంచుకొన దగినవి: - 


een But Buddha refused and gave his great Charter to all the 
languages of man. He recommended that man should study his words, 
“each in his own langauge”. This gave great impetus to the literary em- 
ployment of the spoken languages and it was indeed a movement of 
revolutionery character for the freedom of spirit, the full implication of 
which was not wholly grasped nor taken advantage of at the time”. 
(-Indo-Aryan and Hindi : by Dr. S.K. Chatterji-1942) 
ఇట్లు ప్రాకృత భాషలు అభివృద్ధిగాంచు అవకాశము కలిగెను. భారతీయ భాషల 
ఈ రెండవ పరివర్తనము క్రీ.పూ. 600న ప్రారంభమయ్యెను. ఈ యుగమున భారతదేశము 
నందలి వివిధ ప్రాంతములలో పాలీ, మాగధీ, అర్ధమాగధి, శౌరసేనీ మటియు ఇతర 
భాషలు వైైళ్లు తన్ని వ్యాపించ దొడగెను. ఈ రెండవ యుగము సమాప్తము కాకపూర్వమే 
ప్రాకృతములో సంస్కృత సమశబ్దములు తగ్గి వాని స్థానము తద్భవశబ్దములు విలసిల్లెను. 
ఇది ఆర్య భాషలలో మరల కొంత పరివర్తనమే. భాషాశాస్త్రవేత్తలు దీనిని 'అపభ్రంశ 
యుగి మందురు. అపభ్రంశ మనగా పరిణామ కాలమున రూపుమారిన భాషా స్వరూపము. 
అపభ్రంశ పదములు ఎనమిదవ శతాబ్దిలోనే ఉద్భవించినవి. భారతీయమగు ధార్మిక 
సభ్యత అస్తవ్యస్తమై కేంద్రశక్తిచెదరి చిన్న చిన్న రాజ్యములలో విభక్తమైనప్పుడు భాషలను 


ఉర్దూ సాహిత్య చరిత్ర 15 


తత్ర్రభావము పొందినట్లు తోచును. ఆ వణకు బౌద్ధమత ప్రచారము సన్నగిల్లెను. 
బ్రాహ్మణులు తమ దార్శనిక తర్మములను పున: ప్రతిష్టితములుగా చేయసాగిరి. 
భాషాతత్త్వవేత్తలు అపభ్రంశమును భారతీయములగు ఆర్య భాషల రెండవ యుగమున 
మటియు మూడవ (లేదా ఆధునిక) యుగమును కలుపు కొలికి యనిరి. అపభ్రంశముల 
పరంపర పదునాల్గవ శతాబ్దము వటికు సాగినను క్రీ.శ. 1000 నుండియే ఆధునిక 
భాషల వికాసము ప్రారంభమైనది. ఉర్దూ భాషా సాహిత్యముల చరిత్ర వ్రాయనప్పుడు 
ఈ యుగమునే దృష్టియందుంచు కొనవలసియుండును. 

భారతదేశపు వర్తమానార్య భాషలు అపభ్రంశముల నుండి రూపొందినవని 
భాషాశాస్తవేత్తలు తలంతురు. ఈ పర్యాయము కలిగిన పరివర్తనము సామాజికముగా 
చారిత్రకముగా మహత్పరివర్తనమే. ఇంతవటబకు కలిగిన భాషా సంబంధములగు రెండు 
ప్రముఖ పరివర్తనముల వలెనే ఈ ఆందోళనము క్రీ.శ. 1000వ సంవత్సర ప్రాంతమున 
అసంఖ్యాకులగు ముసల్మానులు భారతదేశమునకు వచ్చుచు పోవుచుండిరి. పదవ 
శతాబ్దాంతమున వారి రాక చారిత్రక సామాజిక ప్రాముఖ్యము కలది. ముసల్మానులు 
ఇచటికి రాకున్నను భాషలలో పరివర్తనము జరిగెడిదే కాని, దాని రూపు వేరు విధముగా 
నుండెడిది. ముసల్మానుల రాక వలన భాషాపరివర్తనము ఉద్ధతమయ్యెను. వారు 
మాటలాడు భాషలు ఇచటి భాషలను స్వాభావికముగా ప్రభావితము చేసెను. ఈ పరిస్థితిని 
బాగుగా గ్రహించుటకు ఇచటి సామాజిక జీవనమును సమగ్రముగా [గ్రహించుట 


హిందూదేశీయులును బయటినుండి వచ్చిన ముసల్మానులును పరస్పరము 
కలిసిపోయిన విధముగా రెండు రాష్ట్రములకు లేదా రెండు జాతులకు సంబంధించిన 
వారు కలిసి పోయినప్పుడు నానా ప్రకారముల పరస్పరము ప్రభావితులగుదురు. ఆ 
(ప్రభావము వేరుపజచుటకును సంపూర్ణముగా గ్రహించుటకును వీలు కానిది. వారి వారి 
రాజకీయ, సామాజిక, ఆర్థిక భావములను వేర్వేరుగను సంయుక్తముగను పరిశీలించుట 
వలన ఎన్నియో క్లిష్ట సమస్యలు విడిపోవును. మానవుల సామాజిక వ్యవహారములే భాషను 
జన్మింపజేయునని, ఆ వ్యవహారములు మారినప్పుడు భాషలోను మార్పు వచ్చును. 
పెద్దకాలమునుండి ఎట్టి మహత్తర సంఘటనకు లోనుకాని భారత సామాజిక జీవనము 
ముసల్మానుల రాక వలన క్రొత్తబాట త్రొక్కెను. భాష సామాజిక సాంస్కృతిక జీవన 
విశ్లేషణ చేయుచు తన వికాస మర్మమును తానే వెల్లడించుకొనును. భాష నిర్జన ప్రదేశమున 
జన్మంపజాలదు- పెంపొందజాలదు. పూర్వము భారతదేశమున ప్రచారములోనున్న పెక్కు 
భాషలలో వారి రాక వలన గొప్ప పరివర్తనము కలిగెను. సంగీతము, చిత్రలేఖనము భక్తి 


16 ఉర్దూ సాహిత్య చరిత్ర 


మొదలగు వానిలోను ఇట్టి పరివర్తనమే కలిగెను. అది సహజము. 

ఐదవ శతాబ్దినుండి ఏడవ శతాబ్ది వణకు అరబు వర్తకులు మలబారు తీరమునకు 
వచ్చుచుండిరి. కాని వారి భాష యొక్క ప్రభావము అచటి భాషలపై అంతగా పడలేదు. 
ఎనమిదవ శతాబ్దారంభమున అరబు ముసల్మానులు సింధూ ప్రాంతమునకు వచ్చిరి. 
వారును భారతీయ భాషలపై తమ గుఖజుతు నిలుప లేకపోయిరి. వీరి తరువాత పదవ 
శతాబ్దాంతమున ఈరాను (పర్షియా) నుండి వచ్చిన ముసల్మానుల రాక మాత్రము 
చారిత్రకముగా ప్రాముఖ్యము కలది. రెండు వందల యేండ్లనుండి ఈరానులో 
నివసించుచున్న ముసల్మానుల సాంస్కృతిక దృక్పథములు నానా ప్రకారములవి. వారిది 
సామీ (SEMIT1C) ధర్మమే. కాని సభ్యతలో 'జోరో-ఆప్రియన్‌” (ZORO-ASTRIAN) 
బౌద్ధ, క్రైస్తవ తత్త్వములు గోచరించును. వారిలో అత్యధిక సంఖ్యాకుల భాష పారసీ. అది 
స్వయముగా ప్రభావవంతమగు ఒక ఆర్య భాష, భారతీయ భాషల వికాస వృత్తాంతమును, 
ముఖ్యముగా పంజాబు మటియు మధ్యభారత భాషలకు సంబంధించిన దానిని 
చదువునప్పుడు పైన ఉల్లేఖింపబడిన అంశములను స్మృతి పథమున ఉంచుకోవలెను. 
నూత్నములగు హిందూస్తానీ భాషలు ఏ యుగమున వికసించినవో అపుడే సభ్యతలు 
సమైక్యత చెందినవి. భాషలను సామాజిక రూపమున అధ్యయనము చేయగోరువారు 
భారతదేశపు సామాజిక పరివర్తనములను, చారిత్రిక సంఘటనలను తప్పక పరిశీలించ 
వలయును. 

హర్షవర్ధనుని అనంతరము భారతదేశము చిన్న చిన్న రాజ్యములలో విభక్తమయ్యెను. 
రాజకీయ సమైక్యతకు అనుకూల పరిస్థితులను ఊహించుటకైనను వీలుకాని కాలమది. 
అప్పుడు అనగా క్రీశ 1000వ సంవత్సరమున మొహమ్మదీయులు పంజాబులోని 
అధిక భాగమును ఆక్రమించుకొనిరి. మొహమ్మదుగోరి తన అధికారము నెలకొల్పు వణకు 
మహమూదు గజినవీ అచట పరిపాలనము చేసెను. గోరీ కాలమున రాజ్యపు సరిహద్దు 
పంజాబును దాటి మధ్య భారతము వబకు వ్యాపించెను. అతని మరణానంతరము అనగా 
కీ.శ. 1206 వ సంవత్సరమున బానిస వంశీయులు తమ రాజ్యము స్థాపించుకొనిరి. 
ఆ కాలమున మధ్య ఆశియాలో చెంగీజుఖానుని అలజడులకు జడిసి అనేకులు ఈరానీలు 
భారతదేశమునకు వలస వచ్చిరి. తరువాత ఖిల్జీ రాజ్యము స్థాపింపబడెను. దాని సరిహద్దులు 
పడమట బంగాళము వజకును దక్షిణమున కన్యాకుమారి వబికును వ్యాపించెను. 
మలిక్కాపూర్‌ విజయ యాత్రల వలన ఉత్తర దక్షిణములు ఏకమై బాహ్యరూపమున 
దేశమంతయు ఒక కేంద్ర (ప్రభుత్వము క్రింద సంఘటితమయ్యెను. తుగ్రకుల కాలమున 
మజచిపోరాని ఒక సంఘటన జరిగెను. మొహమ్మద్‌ తుగ్లకు దిల్లీనుండి తన రాజధానిని 


ఉర్దూ సాహిత్య చరిత్ర 17 


దేవగిరికి మార్చెను. దిల్లీ వాసులందజును దేవగిరికి తరలించెను. ఆ యాలోచన 
సరియైనదికాదని ఒక సంవత్సరములోనే మరల తిరిగి పోవునట్లు ఆదేశించెను. అనేకులు 
తిరిగి వెళ్ళ లేక దక్షిణములోనే స్థిరపడిపోయిరి. ముందు ముందు ఉర్దూ భాషోత్పత్తిని 
దాని ప్రారంభ వికాసమును సమీక్షించునప్పుడు ఈ సంఘటనయొక్క మహత్వము 
బోధపడును. దిల్లీ కేంద్ర రాజధానిగా ఎన్నియో రాజవంశముల రాజులు పాలించిరి. 
సైనికులు, ప్రభుత్వాధికారులు ఇటు అటు పర్యటించుచుందిరి. తుదకు పదునారవ 
శతాబ్దమున మొగలులు వచ్చిరి. కేంద్ర ప్రభుత్వము దుర్చలమైనంతనే స్వతంత్రించిన 
రాజ్యము లన్నియు మొగలుల స్వాధీనమయ్యెను. మరల ఒకసారి సబలమగు శాసనము 
నెలకొనెను. అక్బర్‌, జహంగీర్‌ మటియు షాజహానుల కాలమున జీవన విభాగములన్నిటిలో 
అసాధారణమగు ఉన్నతి కలిగెను. మొగలు రాజ్య పతన కాలమున మరాతుఠులను 
సిఖ్ధలును బలవంతులైరి. అందబిను మించి ఈస్టిండియా కంపెనీ ఉచ్చదశ నందసాగెను. 

ఈ చారిత్రక భూమిక వలన ఉర్దూబాషా సాహిత్యముల ఉత్పత్తి చక్కగా బోధపడును. 
పంజాబులోని గజనవీ (ప్రభువుల (175) సంవత్సరముల పరిపాలనలో సాంస్క లతిక 
ఆదాన ప్రదానములు బాగుగా జరిగెను. మహమూద్‌ గజినవీలో ఎన్ని లోపములున్నను 
అతడు విద్యాఖిమానము కలవాదు. భారత దేశముతోడి తన సంబంధమును 
ప్రకటించుకొనుటకుగాను అతడు తన రాజముద్రలో కొన్ని సంస్కృతాక్షరములకు 
తావొసగెను. బేరూనీ* ఆనాటి ప్రసిద్ధ విద్వాంసుడు. భారతీయ ధర్మశాస్త్రము, గణితము, 
మతణియు సామాజిక సమస్యలను అభిమానించిన ఆ విద్వాంసుడు. ఈ కలయికకు 
సర్వోత్తమస్మృతి చిహ్న ప్రాయుడు. ఆ కాలమున అనేక సంస్కృత గ్రంథములు పారసీలోను 
అరబ్బీలోను అనువదింపబడినట్లు అతడు తెల్పెను. ఆ యుగపు పారసీ మహాకవుల 
రచనలలోను ఒండు రెండు బారతీయభాషల శబ్దములు కన్సించును. “ఖ్వాజా మసూద్‌ 
సాద్‌ సల్మాన్‌” అను నతడు హిందీభాషకు ఆదికవి యని చరిత్రజ్ఞులందజును 
అంగీకరించిరి. అతడు తన హిందీ కావ్యసంగ్రహమును సిద్ధపఅచుకొనెను. కీ.శ. 1006 
వ సంవత్సర ప్రాంతమున పారసీ మజియు అరబీభాషలలో కవిత్వము వ్రాసెను. అతడు 
లాహోర్‌ నివాసి. అతని హిందీ కావ్యసంగ్రహమును అమీర్‌ఖుస్రూ మటియు మొహ్మద్‌ 
“కాపీ పేర్మాని ప్రశంసించిరి. కాని అది నేడు అలభ్యము. హిందూ మమ్మదీయుల సమైక్యత 
వ్యర్థమైపోక దివ్య రూపమున ప్రకట మగుచుండెననియే దీని సారాంశము. రాజస్థానపు 
కవులగు 'నలపతి నల్పనుడును చంద్‌ బర్జాయీ” యును పారసీ అరబీ శబ్దములను 


" అబూరెహాన్‌ బేరూరీ (క్రీశ. 970-1038) గొప్ప విద్వాంసుడు. భారత దేశమును 
గూర్చిన అతని గ్రంథము “కితాబుల్‌ - హింద్‌” సుప్రసిద్ధమైనది. 


18 ఉర్దూ సాహిత్య చరిత్ర 


ఉపయోగించిరి. దిల్లీనగరము ముసల్నానుల రాజధానియైనంత, ఈ సమైక్యత యొక్క 
ఆవశ్యకత ఇతోధికమైనందున, భాషా సమైక్యతయొక్క కేంద్రము పంజాబు నుండి దిల్లీకి 
మారి అచటి భాషలను మిశితము చేసెను. 

ఒక దేశము ఇంకొక దేశమును జయించినప్పుడు తన భాషను ఆ దేశముపై 
బలవంతముగా రుద్దక ఆవశ్యక శబ్దములు కొన్ని ఆ భాషలో చేర్చి స్వయముగా ఆ దేశ 
భాషనే మాటలాడునను విషయము భాషాభిజ్ఞులు గుజుతింప దగినది. ఇచటికి వచ్చిన 
ముసల్మానులు తుర్కీ అరబీ, పారసీ మజియు ఇతర మధ్య ఆశియా భాషలను మాటలాడు 
వారే అయినను ఇచటి సాహిత్యావసరమునను సాంస్క ఎతీ కావసరమునను పారసీనే 
ఉపయోగించిరి. ఇచటికి వచ్చినప్పుడు వారికి రూపము మారినను మూలము మారని 
ఆర్య భాషలతోనే అవసరము కలిగెను. హిందువుల యొక్కయు ముసల్మానుల యొక్కయు 
ధార్మిక భావములు భిన్నమైనవే. అయినను రాజ సింహాసనాధిష్టితులగు ముసల్మాను 
ప్రభువులు ముసల్మానులగుట కంటె అధికముగా ప్రభువులగు భావమునే కలిగియుండిరి. 
వారు తమ రాజ్యస్థాపనకును విస్తృతికిని కేవలము హిందువులతోనేకాక ముసల్మానులతోను 
యుద్ధములు చేయవలసినవారైరనుట త్రోసివైవరాని సత్యము. చరిత్ర చదివిన వారందటు 
నాటినుండి మొగలుల చివరికాలము వజకు ఇట్లే జరిగి యుండుటను అంగీకరింప 
గలరు. ముసల్మాను ప్రభువులు ప్రపంచములోని ఇతర ప్రభువులవలె వైభవోపేతముగ 
రాజ్య పాలనము చేయుటయే తమ కర్తవ్యమని భావించువారు. వారు సామ్రాజ్యవాదుల 
(శ్రేణికి రాజస సంప్రదాయమునకు సంబంధించిన వారగుట తదనుగుణముగా 
నిరాటంకముగా రాజ్యమేలుటయే తమ లక్ష్యమని తలంచువారు. సామాజికములును 
తదితరములును అగు ఆటంకములు తొలగించుకొనునంతలోనే ధార్మికములగు 
ఆటంకములను తొలగించుకొన గలవారు. ముసల్మాను ప్రభువులు ఇచటి వారే 
అయిపోయిరి. ఇచటి మట్టిలో జన్మించి, ఇచటి నేలపై పవళించి ఇచటి వారిలో కలిసిపోవ 
కాంక్షించిరి. ఇచటి ఆచార వ్యవహారములను చాల వణకు స్వీకరించి భారతీయ 
జీవనములోనే ఆనందము పొంద సాగిరి. వారు ఇచటి నుండి ఏమి [గ్రహించిరో ఇచటి 
సంస్కృతికి ఏమి యిచ్చిరో దానిని వివరించుటకు ఇది అదనుగాదు. 

కలహములు, ఆక్రమణలు, సంగ్రామములు ఉత్సన్నము చేసిన అసహ్య భావలహరి 
ఉవ్వెత్తుగా లేచెను. అంత హిందూ-ముసల్మానుల హృదయములలో సౌహార్ట (ప్రేమల 
ప్రవాహములు వెడలి కళలు, మతము మొదలగు సమస్త విషయములను తమలో చేర్చికొని 
ఇరుతెగల వారి భావములను, ఆలోచనలను, కల్పనలను పరస్పరము సమీపస్థము 
లొనర్చెను. భక్తిని ఒక లోక ప్రియమైనదిగాను ఆనాటి సమస్యల దృష్టిలో ప్రగతి 


ఉర్దూ సాహిత్య చరిత్ర 19 


శీలాందోళనముగాను రూపొందించుటలో ఇందూ భక్తుల వలెనే ముసల్మాను భక్తులును 
తోడ్చడిరి. ఆచారవిచారముల అవధులిట్లు సమీపస్థములైనప్పుడు సంయుక్త సామాజిక 
జీవన చిహ్నమగు ఒక భాషోత్పత్తిని సంభావించుట సత్య దూరము కాదు. అట్టి సామాజిక 
జీవన వికాసమునకు ఆ భాష వికసించి ఉన్నతి చెందుట ఆవశ్యకము. 

వర్తమానార్య భాషలన్నియు క్రీ.శ. 1000 ప్రాంతముననే రూపొందినవని భాషా 
శాస్త్రజ్ఞాలందజును భావించుచున్నారు. అవన్నియు, ముఖ్యముగా మధ్య భారతము మజియు 
పంజాబునకు సంబంధించిన భాషలు రూపొందుటకు పారసీ భాషయు పరస్పర 
సంపర్మమును చాల తోద్చడినవనియు వారు తలంచు చున్నారు. ప్రాకృత భాషల రెండవ 
యుగాంతమున అపభ్రంశ వ్యవహారము ప్రారంభమై శౌరసేనీ ప్రాకృత క్షేత్రమున శౌరసేనీ 
అపభ్రంశమే మాటలాడబడుచుండెనను సంగతిపైన తెలిసికొనియున్నాము. దాని క్షేత్రము 
పంజాబు, దిల్లీ మజియు ఉత్తర ప్రదేశపు పశ్చిమ భాగములలో వ్యాపించియుండె 
ననవచ్చును. ముసల్మానులు మొట్టమొదలు పంజాబులో నివసించినందున అచటి భాషనే 
ఉపయోగించియుందురు. అచటనే పారసీ, అరబీ మజియు భారతీయ భాషలు 
తొలుదొల్తసమ్మేళనము చెందియుండును. నేడు ఖ్వాజా మసూద్‌ సాద్‌ సల్మాన్‌ హిందీ 
రచనలు లభించియున్న ఆనాటి సమ్మేళన విధానము గుత్తించ గలిగి యుందుము. సుమారు 
(250) సంవత్సరములు గడచిన తరువాత దిల్లీలో అమీర్‌ ఖుస్రూ జన్మించెను. సూఫీ 
మహాత్ములు కొందటు భారతీయ భాషలలో భక్తిపేమల సందేశము విన్సించిరి. అందలి 
కొన్ని భాగములు ప్రాచీన గ్రంథములలో ఇప్పటికిని లభించును. శాప్రీయముగా ఉర్దూ 
భాష జన్మ వృత్తాంతము వ్రాయదలచినచో శౌరసేనీ ప్రాకృత క్షేత్రమున ఉత్పన్నములై 
ఆధునికములగు ఆర్య భాషలలో తరచి అధ్యయనము చేయవలసి యుండును. పంజాబు 
మతియు దిల్లీ ఉర్దూ జన్మస్థానములు. దిల్లీ ఉత్తర భారత దేశపు మధ్య భాగమున, 
శౌరసేనీ ప్రాకృతము నుండి పుట్టిన అనేక భాషలు కలియు కూడలిలో ఉన్నది. ఈ 
భాషలు వేరయినను వాని ఆధారమొక్కటే. దిల్లీకి పశ్చిమమున పంజాబీభాషాక్షేత్రము, 
ఆగ్నేయమున బ్రజభాష, ఒక వైపు “హరియానీ” మజియు 'బాయగూరూ” భాషలు, రెండవ 
వైపు 'ఖడీబోలీ ఉండెను. రెండు మూడు వందల యేండ్ల వణకు ఈ భాషలలో చెప్పుకోదగిన 
సాహిత్యము జన్మింపలేదు. కాని ఇవి దృఢపడినవి. ఆ పైన కృష్ణభక్తి ప్రభావమున కవులు 
తమ కళా ప్రదర్శనముచేయ సాగిరి. రాజస్థానీలోను తత్సంబంధ వాగ్రూప భాషలలోను 
కొంత కొంత సాహిత్యము సృష్టింపబడుచుండెను. కాని ఖడీబోలీ” కేవలము వ్యవహార 
భాషగానే నిలిచిపోయెను. పఠన పాఠనముల యందు అభిరుచిగల ఉన్నత [ేణికి 
చెందినవారు పారసీ ద్వారముననే వ్యవహారములు జరుపుకొనుచుండుట దీనికి ముఖ్య 


20 ఉర్దూ సాహిత్య చరిత్ర 


కారణము. కేంద్రములో ఇట్లగుట సహజమే. లాక్షణిక (C1255121) భాషలు ఎప్పుడును 
ప్రాకృత భాషల అభివృద్ధిని ఆటంకపజిచుచుండును. పారసీ అస్తిత్వము వలన దిల్లీ 
పరిసరములనున్న భాషలకు ఇట్టి గతియే పట్టినది. అయినను దిల్లీ వీధులలో మాటలాడబడు 
'ఖడీబోలీ భాషలో రాజకీయ సమైక్యతకు ఆవశ్యకమగు అరబీ పారసీ పదముల ప్రవేశము 
కలిగెను. ఇట్లు పరివర్తనము చెందిన 'ఖడీబోలీ” నుండి “హిందూస్థానీ! అనబడు భాష 
ఏర్పడెను. ఈ హిందూస్థానీయొక్క సాహిత్యరూపములు రెండు విధములైనవి. ఒకటి 
అరబీ పారసీ పదముల ఆధిక్యము గలిగి పారసీ లిపిలో వ్రాయబడు ఉర్దూ. రెండవది 
సంస్కృత శబ్దములు అధికముగా గలిగి దేవనాగరి లిపిలో వ్రాయబడు హిందీ. 
ఖడీబోలీయొక్క ఈ ఆకృతి తొలుత ఉర్దూ రూపముననే వికసించినదను సంగతి 
మజవరానిది. హిందూస్థానీ భాషను సాహిత్యమునకై ఉపయోగింప దలచినవారు 
ఉర్దూనే స్వీకరించిరను విషయమును మఅవరానిది. దీనివలన శౌరసేనీ అపభ్రంశముల 
నుండి వికాసము పొందిన భాషలలో ఉర్దూ ఒకటని సిద్ధాంతీకరింపబడినది. కనుకనే 
ఉర్దూ; హరియానీ మజియు పంజాబీ భాషల వ్యాకరణములో అంతగా భేదము లేదు. 
ఎందటో విద్వాంసులు భాషా విజ్ఞానమునకు సంబంధించిన ఈ సిద్ధాంతమును అర్థము 
చేసుకొనుటలో ఎంతటి పొరపాటు చేసిరో ముందు ముందు తెలిసికోగలము. 

క్రీ.శ. 1000 తరువాత భారతదేశమున ఎన్నియో నూతన భాషలు కనుపించును. 
ఈ దేశమున జన్మించి ఇచటి ప్రజలలో ఏకమైన మొహమ్మదీయుల మాతృభాష పారసీ 
కాజాలదని రెండు వందల సంవత్సరములు గడచిన తరువాత మనము సులువుగా 
(గహించగలము. అయినను మత సంబంధములగు కారణముల వలనను సాంస్కృతిక 
కారణముల వలనను పారసీ అరబీ శబ్దముల ప్రయోగము అనివార్యమయి యుండును. 
వారు ఏ క్షేత్రమున నివసించిన అచటి భాషనే వాడుచుండి యుందురు. నిజమునకు 
భాష ఎట్టి మతమునకు సంబంధించినది కాదు. సామాజికములగు అవసరములే దానిని 
ప్రచలితము చేయును. భారతదేశములోని వివిధ భాషల చరిత్రను తిలకింతుమేని 
భాషోపయోగ విషయమున హిందూ మహమ్మదీయుల తారతమ్యము లేకుండెనని 
తెలియును. ముసల్మానులు బ్రజభాషలోను అవధీలోను హిందువులవలెనే రచనలుచేసిరి. 
ఈ సందర్భమున 'కుతుబన్‌, జాయెసీ మజియు రహీముల పేర్లు తులసీదాసు, సూరదాసు 
మతియు మీరాబాయీల పేర్లవలె సమానాదరముతో గ్రహింపబడును. ఉర్దూ సాహిత్య 
చరిత్రను ఈ దృష్టితోనే చదువవలెను. లేనిచో దాని సాంస్కృతిక మహత్వము గోచరము 
కాదు. 

ఉర్దూ భాషోత్పత్తిని గూర్చి హిందీ రచయితలు అనేకులు అతి ప్రామాదికములగు 


ఉర్దూ సాహిత్య చరిత్ర 21 


అభిప్రాయములు వెలిబుచ్చినారు. ఉర్జూ రచయితలును పెద్ద పెద్ద పొరపాట్లు చేసినారు. 
వానిని ఇచట పరిశీలించుట కాని సమాలోచించుట కాని వలనుకాదు-ఈ మాత్రము 
తెల్పుట ఆవశ్యకము. ఉర్దూ విదేశీ భాషకాదు; అది సింధులో జన్మింప లేదు. దక్షిణ 
భారతదేశము" లోను జన్మింపలేదు. పంజాబీ" నుండి కాని, బ్రజ భాషీ నుండి కాని 
పుట్టినది కాదు. పైన చెప్పబడినట్లు దిల్లీ నలువైపుల మాటలాడబడు భాషలలో పారసీ 
అరబీ పదములు కలియుట వలన. 'ఖడీబోలీ అనబడు పశ్చిమ హిందీ భాషలో రూపు 
(గ్రహించుట వలన ఒక క్రొత్తభాష వికసించెను. తొలుదొల్త దానిపై పంజాబీ ప్రభావము 
అధికముగా ఉండును. రాను రాను 'ఖడీబోలీ'యే ఉర్దూ రూపమున వికసించెను. * 
ఉర్దూ సాహిత్యపు ప్రారంభ చిహ్నమును పరిశోధించుటకు ముందు ప్రాచీన చరిత్రలో 
అది ఏయే పేర్లతో పిలువబడుచుండెనో తెలిసికొనుట అవసరము. ఏలయన దీని 
ప్రభావము సాహిత్యచరిత్రపై పడును. ప్రారంభమున పారసీలో భారతదేశ చరిత్ర వ్రాసిన 
వారును, యాత్రార్ధము ఈ దేశమునకువచ్చి తమయాత్రా విశేషములు వ్రాసికొనిన వారును 
సాధారణముగా ఇచటి భాషను “జబానె-హిందీ”, “హిందీ” లేదా “హిందుయీ” అనియే 
పేర్కొనిరి. వీరు పంజాబు గుజరాతు మజియు ఉత్తర భారతమున మాత్రమే 
పర్యటించినవారు. కనుక అచటి భాషల కొజకే పై శబ్దములు వాడియుందురు. అమీర్‌ 
ఖుస్రూ భారతీయ భాషలను వర్ణించు సందర్భమున “హిందీ” మటియు “హిందుయీ” 
కాక “జభబానె-దహిలీ” అని కూడ వ్రాసెను. మొహమ్మద్‌ తుగ్గకు మటియు ఫీరోజు 
తుగ్గకుల రాజ్య కాలమున వ్రాయబడినచరిత్ర గ్రంథములలో ఉత్తర భారతపు వ్యావహారిక 
భాష “హిందుయీ” అనియే పేర్మొనబడెను. పదునాల్లు, పదునేనవ శతాబ్దములలో దక్షిణ 
భారతములోని భాష “జబానె-హిందూస్స్దాన్‌” “హిందీ” లేదా “హిందూస్సానీ” అనియే 
వ్యవహరింపబడెను. అప్పుడప్పుడు దానినే “దకనీ” లేదా “ద్ధని” అనియు అనుచుందిరి. 
16వ శతాబ్దిలో “అబుల్‌ ఫజల్‌ తన సుప్రసిద్ధ రచన “అయీనె-అక్సరీ” అను గ్రంథమున 
అన్ని ప్రాంతముల భాషలను వర్ణించు సందర్భమున “హిందుయో” శబ్ద్బమునే 
ప్రయోగించెను. గుజరాతులో “హిందీ” “హిందుయోీ” మరియు “గుజరీ” 
అను వ్యవహారములుందెను. దరిదాపుల 18వ శతాబ్దముదాక ఈ భాషను ఉర్దూ అని 
అనేక రచయిత లీ భావమునే వెల్లడించుచుండిరి. 

? చూడుడు, “పంజాబ్‌మే ఉర్దూ” అను గ్రంథము. రచయిత: మహమూద్‌షీరానీ. 

* చూ. “ఆబె-హయాత్‌”, రచయిత: మోలానా మొహమ్మద్‌ హుస్సేన్‌ ఆజాద్‌. 

“ఈ విషయమును గూర్చి చాల వ్రాయబడినది. ఏ తద్ధంథ కర్తయు “హిందూస్తానీ 

లిసానీయాత్‌ కాఖాకా” అను పుస్తకము వ్రాసెను. 


22 ఉర్దూ సాహిత్య చరిత్ర 


సంబోధించినట్లు లేదు. దానిని “రేఖా లేదా “హిందీ” అనియే కవులును వాకొనిరి. 
“రేఖా అనగా వివిధ రాగ సమ్మేళనమును సూచించు సంగీత పారిభాషిక పదము. ఈ 
పదమును అధికముగా పద్యము కొజికే వాడిరి. గద్యమును హిందీ అనియే అనిరి. అట్లే 
వ్రాసిరి. ఈ విధముగా ఉర్జూకు కల పేర్లు ఎన్నియో లభించును. అందు కొన్ని ప్రత్యేక 
ప్రాంతమున వ్యవహారములో నుండినవి. కొన్ని ప్రత్యేక కాలమున నుండినవి. మొగలులు 
జెన్నత్యదశలో ఉన్న కాలము మహలు (అంతఃపురము) మటియు సైన్యమునకు 
సంబంధించిన బాజారులుండెను. అచట కలగా వులగముగా నున్న భాష 
మాటలాడబడుచుండెను. దానినే “జబానె-ఉర్లూ” లేక “జబానె-ఉర్జూయె-మొఅల్లా” 
అని వ్యవహరించుచుండిరి. 19వ శతాబ్దాతమున “ఉర్దూ” అను శబ్దము భాషార్ధమున 
వాడబడెను. ఆ సమయమునుండియే ఐరోపీయ రచయితలు దానిని “హిందూస్సానీ” 
అనిరి." 

12వ శతాబ్దమున ఖ్వాజామసూద్‌ హిందీలో వ్రాసిన కావ్యసంకలనము నేడు 
అలభ్యమని ఈవజకే సూచింపబడినది. ఇంక ముందునకు చూచిన సూఫీ ఫకీరులు 12 
మటియు 18వ శతాబ్దములలో ప్రచారము చేయుచు కాన్సింతురు. వారు సామాన్య 
జనులతో పారసీ అరబ్బీలలో కాక అందటబకు అర్థమగు ఏదో ఒక భాషలో 
మాటలాడుచుండిరను విషయము నిస్సంశయముగా అంగీకరింప వచ్చును. మతము 
మటియు భక్తికి సంబంధించిన గూఢ విచారములను గంభీర భావములను సరళశైలిలో 
ప్రబోధించుటకు అనువైనట్టి సుసంస్కృతమగు భాష సిద్ధమై లేకుండెననుటయు నిర్వివాదము 
కనుక వారు మార్గాంతరము లేక వ్యవహార భాషలలో ఎన్నియో అరబీ పారసీ పదములను 
కలుపవలసిన వారై యుందురు. అట్టి అనేక వాక్యములను కవితలును లభించుచున్నవి. 
వాని వలన అప్పుడే రూపొందుచున్న ఉర్దూ యొక్క స్వరూపమును ఊహింపవచ్చును. 
ఈ సందర్భమున మొట్టమొదట పేర్కొన దగినవాడు 'బాబాఫరీద్‌ శకర్‌గంజ్‌ అతనివని 
చెప్పబడు దోహాలలో ఎన్నియో అతనివి కావని భాషాతత్త్వ వేత్తలు వాదింతురు. అయినను 
ప్రాచీన గ్రంథములలో అతని పద్యములును అతనిని గూర్చిన ఉదంతములు ఎన్నేని 
లభించును. ఈ విధముగనే షేఖ్‌హమీదుద్దీన్‌ నాగోరీ (నిర్మాణము (క్రీ.శ. 1274) 
షేభ్‌షర్ఫుద్దీన్‌ బూ ఆలీ ఖలందర్‌ (వి. క్రీ.శ. 1328) అమీర్‌ ఖుస్రూ (వి.క్రీ.శ. 1324) 
షేఖ్‌సిరాజుద్దీన్‌ (వి. క్రీ.శ. 1356) షేఖ్‌ షర్ఫుద్దీన్‌ మనేరీ (వి. క్రీ.శ. 1370) మఖ్బ్టూమ్‌ 
అష్రఫ్‌ జహాంగీర్‌ (వి. క్రీ.శ. 1855) షేఖ్‌ అబ్బుల్‌ హక్‌ రోదోల్వీ (వి. క్రీ.శ. 1433) 
హజిత్‌గేసూదరాత్‌ (వి. క్రీ.శ. 1421) సయ్యద్‌ మొహమ్మద్‌ జోన్సూరీ (వి. క్రీ.శ. 1504) 

"ఈ గ్రంథమున భ్రాంతి కలుగకుండుటకై “ఉర్దూ” అను శబ్దమే ఉపయోగింతుము. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 23 


షేఖ్‌బవుద్దీన్‌ బాజన్‌ (వి. క్రీ.శ. 1506) షాహ హాతిమ్‌ ఆల్వీ (వి. క్రీ.శ. 1646) మొదలగు 
వారి “పదములు మటియు దోహరాల వలన 18వ వతాబ్దమునుండి పారసీ అరబీ 
శబ్దముల సమ్మేళనముచేసి సూఫీ ఫకీరులు ప్రచారారము ఉపయోగించునట్టిదియు, జన 
సామాన్యమునకు అర్ధమగు నట్టిదియు అగు ఒక భాష రూపొందు చుండెనని తెలియును. 

పైన పేర్శొనబడిన వారిలో సాహిత్యేతిహాస దృష్టితో “అమీర్‌ ఖుస్రూ” మతియు 
“గేసూదరాజ్‌* ముఖ్యులు. అమీర్‌ ఖుస్రూ పారసీ మహాకవి. ఈరాన్‌లోను 
భారతదేశములోను సమాన గౌరవాదరములకు పాత్రములైన అతని అనేక రచనలు 
లభ్యములు. అతని రచనలలో ఇచటి పండుగలు, పంటలు పుష్పఫలజాతులు మొదలగు 
వాని వర్ణన కలదు. ఇచటి వాతావరణ సౌందర్యము మటియు జీవితము యొక్క వివిధ 
రూపముల ప్రశంస కలదు. ఇచటి సంగీత కళలో అతడు నిపుణుడే కాక స్వయముగా 
అందు కొంత చేర్చెను. అతడు ఏక కాలమున అమీరును ఫకీరుకూడను. రాజదర్చారులలో 
ప్రవేశము కలవాడు. అట్లే సామాన్య జనుల సమీపవర్తి. కనుక అతడు పారసీలోనే కాక 
ప్రజావాణిలో ఎన్నియో కవితలు, దోహాలు, పొడుపు సమస్యలు, ముకరణీలు రచించెను. 
అతనివని చెప్పబడు రచనలన్నియు అతనివి కావనుటలో సందియము లేదు. కాని 
అతనివిగా తోచిన వానినెల్ల అధ్యయనము చేసినచో, అతడు ఖడీబోలీ, బ్రజ భాషలను 
మటియు ఆ రెంటి మిశ్రమమును వాడినట్లు బోధపడును. గీతముల కొజికు సాధారణముగా 
బ్రజభాషనే ఉపయోగించెను. అతని పేర “ఖాలిఖ్‌బారీ” అను ఒక పద్యమాలిక కలదు. 
అతి అతని కృతియా కాదా అను విషయమున విద్వాంసులకు అభిప్రాయ భేదము కలదు. 
ఇపుడు ఉపలబ్ధమగు “ఖాలిఖ్‌బారీ” లో తరువాత చాల భాగము ప్రక్రిప్తమగుట వలన 
ఖుస్రూ రచన అందేయెందో లీనమై యున్నదనుట వాస్తవము. “ఖాలిఖ్‌బారీిలో 
ప్రచారమునందున్న అరబీ ఫారసీ శబ్దముల హిందీ పర్యాయపదములు పద్యరూపమున 
కూర్చబడినవి. మధ్య ఆశియాలోని చెంగీజ్‌ఖాన్‌ మజియు తాతారీ దోపిడిగాళ్ల అలజడులకు 
వెజచి ఎందజో ఈరానీ (పర్షియా) విద్వాంసులును వర్తకులును భారతదేశమునకు వచ్చి 
స్థిరనివాసము లేర్చబచుకొనిరి. ఇచటి శబ్దజాలమును, నానుళ్లను పలుకుబళ్లను గ్రహించుట 
వారికి ఆవశ్యకమై యుండును. అట్టివారి సౌలభ్యము కొఅకు “అమీర్‌ఖు(స్తూ” ఇట్టి 
పద్యాత్మక శబ్దకో శమును సంతరించియుండుననుటలో ఆశ్చర్యములేదు. ఖాలిఖ్‌బారీ 
అమీర్‌ఖుస్రూ రచన కాదని గట్టిగా చెప్పలేము. 


ఖ(స్తూ కవితల ఉదాహరణలు కొన్ని: - 


2 ఉర్దూ సాహిత్య చరిత్ర 


గోరీ సోవై సేజ్‌పర్‌ - బెర్‌ ముఖ్‌పర్‌డారే కేస్‌ 
చల్‌ఖుస్రూ ఘర్‌ ఆప్నే - రైన్‌ భయీ సబ్‌ దేస్‌. 1 
“జబ్‌యార్‌ దేఖానయన్‌ఛర్‌ - దిల్‌కీ గయీ చింత ఉతర్‌ 
ఐసా నహీ కోయీ అజబ్‌ - రాఖే ఉసే సమ్హాయెకర్‌, 
తూతో హమారా యార్‌హై - తురుపర్‌ హమారా ప్యార్‌ హై 
తుర్సుదోస్తీ బిస్సార్‌ హై - ఇక్‌షబ్‌ మిలో తుమ్‌ ఆయెకర్‌. 
ఖుస్రూ కహే బాతేం గజబ్‌ - దిల్మేన లావే కుఛ్‌ అజబ్‌ 
ఖుద్రత్‌ఖుదాకీహై అజబ్‌ - జబ్‌ జీల్‌ దియాగిల్‌ లాయెకర్‌. 2 
జెహాలె మిస్కీం మకున్‌ తగాపుల్‌ - 

దురాయె నైనా బనాయె బతియాం 
కి తాబె హిజ్రాం నదారమ్‌, ఐజాం - 

నలీహ్యే కాహే లగాయె ఛతియాం 
షబానె హిజ్రాం దరాజ్‌ చూం జు - 

ల్పొ - రోజె వస్లత్‌ చుంఉమైకోతాః 
సఖీ! పియాకో జోమైనా దేఖాం - 

తోకై సె కాటూం అంధేరీ రతియాం 
చుం షమయె సోజాం, చుం జజ్జి హైరాం - 

జెమెహరెఅం మహబగష్షమ్‌ అఖిర్‌ - 


* సుందరి ముఖము మీద శిరోజములు కప్పికొని శయ్యపై నిదురించుచున్నది. 
ఖుస్రూ! దేశమంతట రాత్రి వ్యాపించినది. ఇక ఇంటికి పద. 


* ప్రియతమను చూచినంత మదిలోని దిగులు తొలగిపోయినది. ఆమెను అనునయించి 
నిలువగల మహనీయుడెవడును లేడు. నీవు నా ప్రియతమవు. నీ యెడ నా ప్రేమకలదు. 
నీ తోడి నా చెలిమి అత్యంతము. ఒక రాత్రమున వచ్చి కలియుము. ఖుస్రూ మాటలు 
వింతయయినవి, మనసులో ఆశ్చర్యపడవలదు. మృత్తికలో ప్రాణము కోసిన భగవత్స ఎప 
విచిత్రమైనది. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 25 


నవీంద్‌ నైనాం, న అంగ్‌ చైనాం - 
నఆప్‌ ఆవేం, నఖేజే పతియాం. గే! 


అమీర్‌ఖుస్రూ పొడుపు పద్యములును భాషా శాస్త దృష్టితో ప్రాముఖ్యము కలవ. 


కొన్ని చూడుడు: - 
2, బాలా థాజబ్‌ మన్‌కో భాయా. 
బడా హు వా కుఛ్‌ కామ్‌ న ఆయా. 
ఖు[స్తూ క హ దియా ఉస్మా నాంవ్‌. 
బూయై నహీతో ఛోడో గాంవ్‌. (దీపము) 
3. ఏక్‌ థాల్‌ మోతీసే భరా, 


సబ్‌కే సర్‌ పర్‌ బెంథా ధరా, 
చారోం ఓర్‌ వో థాల్‌ ఫిరై, 
మోతీ ఉన్‌సే ఏక్‌ న గిరై. (ఆకాశము) 
ఖుస్రూ రచించిన గ్రంథములెన్నియో నిశ్చయముగా చెప్పలేము. కాని దిల్లీ 
పరిసరములలో మాటలాడబడు భాషలోనే కవిత్వము వ్రాసెనని చెప్పవచ్చును. అతడు 
ఒక పారసీ పద్యమున ఇట్లనెను: - 


“చు మన్‌ తూతియే హిందమ్‌, అర్‌రాస్త్‌ పుర్సీ 
జెమన్‌ హిందూ యీ పర్స్‌, తానగ్ట్‌ గోయమ్‌” 


" ముఖము త్రిప్పికనొ అనవసరపు మాటలాడి ఈ దీనుని స్థితిని అలక్ష్యము చేయకుము. 
ఓ ప్రియా! విరహబాధ సహింపలేను - నన్నేల కౌగిలించుకొనవు? విరహనిశి నీ శిరోజములవలె 
దీర్ణమైనది. సంయోగ దివసము జీవితము వలె లఘువైనది. సఖీ! ప్రియుని చూడనిదే ఈ 
చీకటి రేయి నెట్లు గడుపుదును? 
ఆ చంద్రుని ప్రేమలో జ్వలించి తుదకు దీపశిఖవలె కాలుచు కనములె సంభ్రమోద్విగ్భనైయుంటిని, 
కనులకు నిద్రరాదు. తనువునకు నెమ్మదిలేదు-తానురాడు-పత్రమైనను పంపడు. 

? బాల్యమున అది మనోహరమైనది. పెటిగిన ఎందుకును పనికిరాదు. (ఖుస్తూ అన్నాడు) 
దానిపేరు ఊహించడు - లేదా ఊరు విడిచి పొండు. (దీపము) 

3 ముత్యములతో నిండిన ఒక పళ్లెరము, అందజి తలలపైన బోర్తించి ఉన్నది, 


ఆ పళ్లెరము నాల్లు వైపుల తిరుగుచున్నను అందుండి ఒక ముత్యమైనను రాలదు. (ఆకాశము) 


26 ఉర్దూ సాహిత్య చరిత్ర 


(వాస్తవముగా నేను భారతీయ శుకమను - నన్నేదయిన అడుగదలిచిన 
'హందుయీ'లో అడుగుడు. అందు మధురముగా మాటలాడ గలను.) 


అమీర్‌ ఖు[స్తూ ఏ భాషను 'హిందుయీ” అని పేర్మొనెనో నిజమునకు దానినుండియే 
హిందీ భాషా చరిత్ర ప్రారంభింప వచ్చును. భాషకు ఏ మతమును ఉండదనియు అది 
కేవలము సామాజిక జీవనాధారమున నిర్మితమగుననియు పైన చదివియున్నాము. వివిధ 
భాషలు మాటలాడు వారు ఒకరి కొకరు దగ్గబిగా వచ్చునప్పుడు శబ్దముల ఆదాన 
ప్రదానము ఆవశ్యకమగును. చంద్‌ బర్జాయీ తన “పృథ్వీ రాజ్‌ రాసో' లో ఫారసీ అరబీ 
శబ్దము లువయోగించినట్లే ఫారసీ కవులు తమ కావ్యములలో ఇచటి 
శబ్బములుపయోగించిరి. చంద్‌ బర్జాయీ ఉపయోగించిన శబ్బములను గూర్చి 
వితర్మించినచో అందలి అధిక శబ్దములు సామాజిక మహత్వము కలవనియే స్పష్టమగును. 


ఖీబ్టీలు మజియు తుగ్గకుల యుగమే అమీర్‌ ఖుస్రూ యుగము. ఫిరోజి తుగ్లకు 
కాలమున ఫారసీలో వ్రాయబడిన చరిత్ర గ్రంథములందు రగ్‌, లౌండీ, మండల్‌, ధోలక్‌, 
మండీ, చౌధరి, రాజ్‌, ఘడియాల్‌, చూనా, ఈ మొదలగు భారతీయ భాషల శబ్దములెన్నియో 
(గహింపబడినవి. ఇది కాక తత్‌కాలీన చరిత్రల వలన ఆనాటి పాఠశాలలో చదివించబడు 
ఫారసీ పుస్తకముల అర్ధములు భారతీయ భాషలలోనే చెప్పబడుచుండెననుట విశదము 
- మతియు హిందూ-మొహమ్మదీయుల కలయిక వలన భారతదేశపు నవీనార్యభాషలు 
ప్రభావితమగు చుండెననియు, రాజస్థానీ, బుందేలీ, బ్రజ, అవధీ మొదలగు భాషలతోపాటు 
ఉర్దూభాషయు భారత భూమిలోను సమాజమునందును టైళ్లుచాచి వ్యాపించుచుండెననియు 
తెలియును. ఈ భాష ఉత్తరమున తయారగుచున్నను అచటి సాహిత్యమున ఉపయుక్తము 
కాకుండెను. కాని దక్షిణమున సాహిత్యప్రక్రియలందిది ఉపయోగపడుచుండెను. ఈ 
విషయము రెండవ అధ్యాయమున విస్తరించబడును. 


ఈ భాష ఇంత త్వరితగతిని అభివృద్ధిచెందుటకు కారణమేమన, దిల్లీ సైన్యములో 
అన్ని ప్రాంతముల వారును హిందువులును ముసల్మానులును ఉండిరి. వారు ఒకచోటనుండి 
ఇంకొక చోటికి వచ్చుచు పోవుచుండిరి. వారిలో అధిక సంఖ్యాకులు రాజభాషయగు 
ఫారసీని, అనేకుల ధార్మిక భాషయగు సంస్మ్కృతమును ఎజుగనివారు. కనుక వారు 
పరస్పరము మాటలాడుకొనుటకు మాధ్యమికమగు భాషగా దిల్లీ పరిసరములలో 
వ్యవహరింపబడు భాషలో అక్నబకొలది అరబీ, ఫారసీ, సంస్కృత శబ్బములను కలుపుకొని 


ఉర్దూ సాహిత్య చరిత్ర 27 


తయారు చేసిరి. దిల్లీ రాజధానియగుట వలన అచ్చటి భాష ఖడీబోలీ తప్ప తదన్యము 
కాకుండెను. దానిపై పంజాబీ, హరియానీ మజియు బ్రజ భాషల ప్రభావము పడుటయు 
అనివార్యమే అయ్యెను. ముందుముందు దాక్షిణాత్య ఉరూ సాహిత్య వృత్తాంతమును చదువు 
సందర్భమున ఆ ప్రభావమును పరిశీలింపవలసిన అవసరము కల్లును. 


ఉర్దూ నిర్మితమై వ్యాపించుటకు రెండవ కారణమేమన ముసల్మాను ప్రభువులు 
గ్రామ్యజీవనము మజియు భూమి శిస్తునకు సంబంధించిన నియమావళిని సాధారణముగా 
ఉన్నట్లే ఉంచిరి. కొన్ని క్రొత్త పన్నులు పెంచిరి. కాని దాని వలన ప్రజల ఆర్థిక స్థితిలో 
అంతటి పరివర్తనము కలుగలేదు. దీని భావమేమన శాసనప్రబంధములు నెలకొల్పుటలోను, 
శిస్తు వసూలు చేయుటలోను వారు గ్రామ ముఖ్యులపై ఆధారపడవలసిన వారయిరి. 
ఇట్టి గ్రామ ముఖ్యులు మజియు స్టానికోద్యోగులు ఫారసీని ప్రాంతీయ భాషలతో కలుపు 
కొలికి వలె ఉండిరి. వారు ఒకప్పుడు ఫారసీ పారిభాషిక పదములను ఉపయోగించుచు 
వేతాకప్పుడు ప్రాంతీయ భాషలను ఉపయోగించుటకు వెనుకాడకుండిరి. ఈ విధముగా 
ఒక క్రొత్తభాష ఆవశ్యకముల ననుసరించి అన్యభాషా పదములను కలుపుకొని 
శక్తివంతమును విస్తృతమును అగుటకు తగిన సదుపాయము లన్నియు సమకూడెను. 


ఉర్జూ సాహిత్య పరిశీలనార్థము దక్షిణమునకును, గుజరాతు వైపునకును వెడలుటకు 
ముందు భారతదేశపు నవీనార్య భాషలను ఒకింత తిలకించుట లాభకరము. ఉర్దూ 
క్షేత్రమునకు సమీపమునగల పంజాబీలో చాలకాలము వజకు కొన్ని లోకోక్తులు, దోహాలు 
తప్ప ఎట్టి సాహిత్యమును లభించదు. హరియానీ పరిస్థితియు అట్టిదే. రాజస్థానీ భాషయందు 
రాజపుత్ర రాజుల ఆస్థానములలో చాల సాహిత్యము టప్రోగుపడెను. కాని ఇతర భాషల 
ఉన్నతిని అనుసరించి చూచినచో అదియు సామాన్యమే. బ్రజ బాష 16, 17 వ శతాబ్దులలో 
అత్యంతాభివృద్ధి చెందెను. తత్సాహిత్యపరంపరలు 20వ శతాబ్టివణకు కవులను 
ప్రభావితులుగా చేసినవి. బుందేలీలో ప్రబంధ కావ్యములెన్నియో లభించును కాని దాని 
కాలనిర్ణయములో అభిప్రాయ భేదములు కలవు. అవధీ కూడ బ్రజ భాషవలెనే 15, 16 
వ శతాబ్బులలో అసాధారణమగు ప్రగతి వహించెను. బంగాళీ, ఒరియా భాషలలో 
అప్పటినుండియే సాహిత్యము లభించును. మరాఠీలో 13, 14వ శతాబ్దులలోనే భక్తకవులు 
ప్రభావ సంపన్నమగు కావ్యభాండారమును సేకరించిరి. ఈ రీతి పదునొకండవ శతాబ్దముల 
వణకు నివసించిన అనంతరమే సాహత్యము జన్మింప మొదలిడెనని తెలియును. వారి 
రచనలును ఇచటి అనేక భాషలలో లభించును. వారు ఫారసీలోనే కాక అనేక ప్రాంతీయ 


28 ఉర్దూ సాహిత్య చరిత్ర 


భాషలలో రచనలు చేయుచుండిరి. ధార్మిక కారణముల వలనను సాంస్కృతిక కారణముల 
వలనను వారు అరబ్బీ ఫారసీ భాషలను అభ్యసించు వారు - అయినను అందజకు అది 
అసాధ్యము కాకుండెను. 

ఈ వాద వివాదము లన్నిటి వలన తెలియునదేమనగా ఉర్దూ అను పేర నిర్మాణము 
పొందుచున్న నూత్న భాష ఫారసీ లేదా ఉత్తర భారతములోని ఏదేని ఒక భాషలో 
హార్దికభావములను సాహిత్యరూపమున (ప్రకటించు వబికును లోకులను తనవైపు 
ఆకర్షించుకొనలేకపోయెను - దక్షిణదేశపు పరిస్థితి వేరు. ఇపుడు ఆ క్షేత్రమున జరిగిన 
ఉర్దూ సాహిత్య వికాసమున తెలిసికొందము. 


మ 


ఉర్దూ సాహిత్య చరిత్ర 29 


రెండవ అధ్యాయము 


దక్షిణ భారతదేశమున ఉర్జూసాహిత్యము 


చారిత్రక దృష్టితో జూచిన దక్షిణ భారతదేశము ఉత్తరదేశమున కంటె భిన్నము. 
దక్షిణదేశము కొంతకాలము నడుమ నడుమ ఉత్తర దేశమునకు లోబడినను అవకాశము 
చిక్కగనే స్వతంత్రించుచుండెను. ఉర్గూసాహిత్య చరిత్రను చదువువారు ఈ చారిత్రక 
విశేషమును గమనింప వలసియుండును. 


ఉత్తర దక్షిణ దేశములలోగల విభిన్నత కారణమున ఈరెండు భాగములు చిరకాలము 
నుండి వేరు వేరయి యండెననుట దక్షిణమున ఆర్యమత వ్యాప్తి తరువాత బౌద్ధమత 
వ్యాప్తియు ఉత్తరమునుండియే జరిగినది. ఆరవ శతాబ్దమునను ఏడవ శతాబ్దమునను 
దక్షిణమున స్థాపింపబడిన రాజ్యములు ఉత్తర దేశమునకు చెందినవే. ప్రసిద్దులగు చాళు 
క్యులు ఉత్తరము నుండి వచ్చిరి. యాదవులు అట్టివారే. కనుక ముసల్మానుల రాకకు 
పూర్వమే ఉత్తర దేశభాషలు దక్కను ప్రజలకు పరిచితములు అను విషయము స్పష్టము. 
ఆధునికములగు ఆర్యభాషల యుగము ప్రారంభమైనంతనే ముసల్మానులు ఉత్తర దక్షిణ 
దేశములలో వ్యాపించిరి. ఈ రెండు భాగములకు గల పూర్వ సంబంధము నూత్న రూపమున 
బలపడెను. 


ముసల్మాను పాదుషాలలో అల్లాయుద్దీన్‌ ఖిల్జీ సైన్యము తొలుదొల్త దక్షిణ దేశమునకు 
వచ్చెను. దిల్లీ రాజ్యపు సరిహద్దులు దక్షిణమున చాల దూరము వణకు వ్యాపించెను. అది 
పదమూడవ శతాబ్దము. ముసల్మాను సైనికులు, ఉద్యోగులు, వృత్తిపరులు ఉత్తర 
దేశమునుండి ఇంకను సంపూర్ణముగా రూపొందని ఆ కలగాపులగము భాషనే దక్షిణమునకు 
దిగుమతిచేసిరి. మహరాష్ట్ర మొదటి (అచట ఒక ఆర్యభాష వ్యవహరింపబడుచుండెను) 
తక్క తక్కిన దక్షిణదేశమంతటను ద్రవిడ భాషలు వ్యవహరములో నుండెనను సంగతి 
సర్వవిదితము. ప్రాచీనములగు ఆ భాషలలో సాహిత్యసంపదయు ఉండెను. ఈ భాషలు 


30 ఉర్దూ సాహిత్య చరిత్ర 


ఆర్యభాషలకు చాల భిన్నమైనవి. వాని సంపర్మము వలన ఒక క్రొత్తభాష జన్మించుటకు 
అవకాశమే లేకుండెను. కనుక దక్కనులో నివసించిన బెత్తరాహులగు సైనికులు, 
ఉద్యోగులు, వారి పరివారము, వ్యాపారములు, సూఫీలు, ఫక్క్మీరులు తమ అవసరములకై 
ఏదేని ఒక ద్రవిడ భాషనో లేక తమవెంట తెచ్చిన మిశ్రమ భాషనో మాటలాడ వలసిన 
వారైరి. ఈ భాషలో “పంజాబీ” “హర్యానీ” మటియు “ఖడీబోలి”లు కలిపియుండెను. 
(బ్రజభాష ప్రభావమును ఉండెను. అంతేకాక అరబీ, ఫారసీ పదములును చేరియుండెను. 
వారు ప్రారంభమున ఈ భాషనే వ్యవహరించినట్లు చరిత్ర తెలుపును. ఈ భాషయే రాను 
రాను సాహిత్యభాష అయ్యెను. సాహిత్యవేత్తలు దానిని “హిందీ” అనియు 
“జబానె-హిందూస్టాన్‌” అనియు మటొక్కప్పుడు “దకనీ” అనియు పిలిచిరి. (ఈ చివరి 
శబ్దము అనేక విధముల ఉచ్చారణ కలిగియున్నది. సౌలభ్యము కొజకు ఈ అధ్యాయమున 
“దక్షిణీ” లేదా “దకనీ” అనియే వ్రాయబడును.) 


14వ శతాబ్దములో దక్షిణదేశమున ఉర్జూభాష వ్యాపించుటకు తోడ్పడిన ఇంకొక 
మహత్తర సంఘటనను గూర్చి ఇంతకు ముందే సూచన ప్రాయముగా తెలుపబడినది. 
అదేమన మొహమ్మద్‌బిన్‌తుగ్రక్‌ దేవగిరిని (దీనినే తరువాత “దౌలతాబాద్‌ అనిరి) తన 
రాజధానిగా మార్చుకొనెను. దిల్లీ వాసులందటి నచటికి తరలించెను. రాజకీయ దృష్టితో 
ఈ సంఘటన ఎట్టిదైనను భాషా నిర్మాణదృష్టితో మహత్వప 
౮ార్జమైనదే. మహారాష్ట్రభాష మజియు ద్రావిడభాషల నడుమ ఒక ఉత్తరభాష మత, 
చారిత్రక, రాజకీయ కారణముల వలన సాహిత్య రూపము దాల్బుచుండెను. ఆశ్చర్యకరమగు 
విషయమేమన ఆ భాష తాను జన్మించిన ఉత్తర దేశములో అంతవజకు ఎట్టి సాహిత్యమును 
సంపాదించుకొనలేదు. ఈ హిందూస్థానీ భాష చాలవజణకు నగరములలో, బస్తీలలో 
మాత్రమే మాటలాడబడుచుండెను. దక్కనులో ముసల్మానులు నివసించుట వలన 
మహారాష్ట్రభాష మీద ఫారసీ ప్రభావము అధికముగా పడెను. అచటి సంతులు, మటియు 
సూఫీల ప్రేమ మార్గభక్తిలో సామరస్యము కన్పించును. కాని ద్రావిడభాషలు ఉరూ పారసీలచే 
ప్రభావితములు కాలేదు. వికాసము పొందుచున్న “ఉర్దూ లేదా 'దకనీ-ఉర్టూ’ను 
ప్రభావితము చేయలేరు. ఈ (ప్రభావము శబోద్దచ్చారణ రూపముననే చూడనగును. 
భాషాసాహిత్య రూపములలో అంతగా కన్పించదు. 


14వ శతాబ్దమున తుగ్గకు పాదుషాలు బలహీనులగుచుండ దక్కను దేశము మరల 
సజీవమై ఉత్తర కేంద్ర ప్రభుత్వమునుండి విడివడెను. ఇచట బహమనీ రాజ్యము 
స్థాపింపబడెను. ఈ రాజ్యమున ఉత్తర రాజ్యముల కంటె దేశీయత అధికము. ఉత్తర 


ఉర్దూ సాహిత్య చరిత్ర 31 


భారతము ఈరానీ, అరబీ, సంస్క తభాషల ప్రభావముకలది. దక్షిణదేశము ఇట్టి 
ప్రభావమునుండి విముక్తము. కనుక ఇచట ఒక ఆర్యభాష వికాసము పొందుటకు 
అవకాశము కలిగెను. సుప్రసిద్ధచరిత్రయగు “తారీఖె-ఫిరిష్తా మాటలు నమ్మినచో బహమనీ 
రాజుల కాలమున ఆదాయవ్యయముల లెక్కలు హిందీలో వ్రాయబడుచుండెను. అనగా 
14వ శతాబ్దాంతమున ఇచట ఉర్జూభాష (ప్రచలితమగుచుండెను. ఈ భాషా వ్యాప్తికిగల 
అనేక కారణములలో ముఖ్య కారణము సూఫీఫకీరులు. వారు ఫారసీ మటియు 
అరబీభాషలు తెలియని తమ అనుయాయుల సౌలభ్యము కొజికు తమ సిద్ధాంతములను 
ఈభాషలోనే ప్రకటించిరి. ఆ కాలపు సాహిత్యరూపమున లభించినదంతయు ఈ సూఫీల 
రచనలే. ఈ రచనలు గద్య పద్యాత్మకములు. 


దక్షిణ భారత దేశములోని సాహిత్య వికాసమును బాగుగా గ్రహించుట కొజకు 
దానిని కొన్ని యుగములలో విభజింతము. మొదటిది మత సాహిత్య యుగము. ఆ 
యుగము బహమనీ రాజ్యము అంతమొందు వజకు వ్యాపించినది. సాహిత్య విజ్ఞాన 
దృష్టితోను ప్రాముఖ్యముకల యుగమది. 15వ శతాబ్దము పూర్తికాకమునుపే బహమనీ 
రాజ్యము విచ్చిన్నమై ఐదు భాగములుగా విభజింప బడెనవి ఏమాత్రపు చారిత్రక జ్ఞానమున్న 
వారయినను ఎజుగుదురు. ఆ అయిదు భాగములలో బీజాపూర్‌ మటియు గోల్కొండ 
సాహిత్య నిర్మాణమున ప్రాముఖ్యము వహించినవి. బీజాపూర్‌లో అదిల్‌షాహి రాజ్యమును 
గోల్కొండలో ఖుతుబ్‌షాహీ రాజ్యమును స్టాపింపబడినవి. ఈ రెండు రాజ్యములలో 
సాహిత్యమును ఇతర కళలును చాల ఉన్నతి చెందెను. పాదుషాలనుండి ప్రజాసామాన్యము 
వజకు అందజును కవిత్వమునందును సాహిత్యము నందును అభిరుచి కలవారు. ఈ 
విధముగా బీజాపూర్‌, గోల్మొండలలోని ఉర్దూ సాహిత్య వికాసము రెండవ యుగముగా 
లెక్నింతురు. ఈ రెండు రాజ్యములు ఒకే కాలమున స్థాపింపబడి జెరంగజేబుచే ఒకే 
కాలమున శాశ్వతముగా నశించినవి. దీని తరువాత మొగలాయి వారి (ప్రభుత్వకాలము 
మూడవ యుగము. ఆ యుగమున విరివిగా సాహిత్య నిర్మాణము జరిగినది. ఈ మూడు 
యుగములనుగూర్చి విస్తారముగా వ్రాయవలయునన్న [గ్రంథము చాల పెరిగిపోవును. 
సామాన్య పాఠకుల కది నీరసమనిపించును. అయినను దానిని అధ్యయనము చేయువారికి 
ఉర్దూ సాహిత్యపు భవిష్యద్రూప రేఖలు గ్రహించుటలో తోదడుటయే కాక ఒక భాషలో 
సాంస్కృతిక ప్రభావము వలన ఎట్టి పరివర్తనము కలుగునో బోధపడును. ప్రారంభదశలో 
భాషలో నుండు సారళ్యము రానురాను నశించి, భావజటిలత దానినెట్టి మార్గమున 
పడవేయునో అదియు అవగతమగును. ఇట్టి పరివర్తనమును ఆలోచించి చూడలేని వారు 
బుద్ధి పూర్వకముగా చేయబడినదిగా భావింతురు. నిజమేమన రచయితలు ఎట్టిసాహిత్య 


32 ఉర్దూ సాహిత్య చరిత్ర 


సంప్రదాయములచే ప్రేరితులగుచుందురో వాని ప్రభావము భాష పైనను సాహిత్యరూపముల 
పైనను పడుచుండును. 


ఉర్దూ విషయమునను అదియే జరిగెను. భాషవ్యావహారిక పరిధినుండి వెడలి 
సాహిత్యక్షేత్రమున ప్రవేశించినంతనే ప్రచలితములగు సాహిత్యములను దృష్టియందుంచు 
కొనవలసి వచ్చెను. ఇట్లే భాషలో పరివర్తనము కలుగును. కొన్ని శబ్దములు తొలగిపోవును. 
కొన్నిటి రూపుమారును. కొన్నిటి అర్థమే మారిపోవును. ఇట్లు మారుచున్న అవస్థలో ఆయా 
శబ్దములు ఇతర భాషలనుండి (గహింపబడును. కొన్ని నూత్నముగా సృష్టింపబడును. 
కనుకనే దక్కనీ ఉర్జూలోను నేటి ఉర్జూలోను చాల భేదములు కన్పించును. ఆనాటి ఉర్దూ 
వ్యావహారిక భాషకు దూరమైనదే అయినప్పటికి సన్నిహితమైనదే. కనుక అందులో సాహిత్య 
దృష్టితో ఉన్నతి శ్రేణికి చెందిన రచనలు లభింపకున్నను భాషా విజ్ఞానము నరయగోరు 
వారికి దాని పరిశీలనము లాభదాయకమే అగును. 


దాక్షిణాత్య ఉర్దూ సాహిత్య చరిత్ర ప్రారంభించునప్పుడు మొట్టమొదట స్మరింపదగిన 
వ్యక్తి “ఖాజా బందా నవాజ్‌ గేసూదరాజ్‌”. అతడు “ఖాజా నసీరుద్దీన్‌ చిరాగ్‌ దహిలీ” 
గారి ముఖ్యశిష్యుడు మజియు “ఖలీఫా.”* నసీరుద్దీన్‌ దిల్లీలోని ప్రసిద్ద సూఫీ ఫకీరగు 
“నిజాముద్దీన్‌బెల్యా” గారి ఖలీఫా. “గేసూదరాజ్‌” శిష్యులు. అనుయాయులు ఉత్తర దేశమున 
అసంఖ్యాకులు. అయినను అతడు తన ఉద్దేశ్యములను ప్రచారము చేయుటకై క్రీశ. 
1412వ సంవత్సర ప్రాంతమున గుల్బర్గా (గోల్కొండ)కు వచ్చి అచటనే స్థిరపడెను. 
అతడు మహావిద్వాంసుడు - ఫారసీ, అరబీ భాషలలో అతని అనేక రచనలు 
సుప్రసిద్ధములు. దక్కనులోను అతనికి విశేషగౌరవము జరిగెను. శిష్యుల సంఖ్య 
అనుదినము పెటిగెను. తన అనుయాయుల కొజకు, సామాన్య ప్రజల కొజకును తన 
ఉద్దేశ్యములు హిందీ భాషలోనే (ప్రకటించుచుండెను. వారి సౌలభ్యము కొజకు వారి 
భాషలో అతడు కొన్ని రచనలు చేసెను. కాని హిందీ, ఉర్దూ లేదా దకనీ (దక్షిణీ) భాషలో 
అతని రచనలెన్ని కలవో నిశ్చయముగా చెప్పుటకు వీలులేదు. “మేరాజుల్‌ - అషిఖీన్‌” 
అను పేరగల చిన్న పుస్తకమొకటి అతని ఉర్దూ రచనగా నేటికిని భావింపబడుచున్నది. 
ఇదియే ఉర్జూలోని మొదటి గద్యరచన. ఇందలి భాష శుద్ధమగు ఖడీబోలి కాదు - 
అందు పంజాబీ మటియు బ్రజభాషల ఛాయలు కలవు. సయ్యద్‌ గేసూదరాజ్‌ క్రీ.శ. 
1421 లో నిర్యాణము చెందెను. కనుక ఈ ఉర్దూ 15వ శతాబ్దారంభపు ఉర్దూ అనవచ్చును. 
ఈ చిన్న పుస్తకములోని విషయము మతమునకు భక్తికి సంబంధించిన గూఢజ్ఞానము. 


" ముఖ్య శిష్యుడును, ఉత్తరాధికారియగు పీఠాధిపతి. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 33 


కనుక ఇందు అరబీ ఫారసీ పదములు విరివిగా ఉపయుక్త ములైనవి - అధ్యాత్మిక 
విషయమగుట ఇందలి శైలి జటిలము. దీనిని అర్ధము చేసికొనుట సులభముకాదు. 
ఉదాహరణము: - 


“నబీకహే తహఖీక్‌కే దర్శియాన్‌తే సత్రహ హజార్‌ పర్టే 
ఉజ్యాలే కే, హౌర్‌ అంధ్యారేకే, అగర్‌ ఉస్మేత్‌ ఏక్‌ 
పర్టా ఉఠర్‌జాయ్‌ తో ఉస్కీ ఆంచ్‌ సేమైజలూం 2 


ఉర్దూ గద్య పద్య రచనలు మజథికొన్ని అతనివిగా చెప్పబడుచున్నవి. కాని 
విశ్వసనీయముగా చెప్పలేము. గేసూదరాజ్‌ పరివారములోని ఎందటో వ్యక్తులు అట్టి 
భాషలోనే అట్టి రచనలు అనేకము చేసియుండుట గమనింప దగినది. వారిని మటియు 
అన్యరచయితలను గూర్చి సంక్షేపముగా వ్రాయబడును. 

గేసూదరాజ్‌ మనుమడు “అబ్బుల్లా హుసేనీ” ఒక సువిఖ్యాత సూఫీ పురుషుడు. 
అతడు “నిషాతుల్‌-ఇష్మ్‌” అనునొక ప్రసిద్ధ గ్రంథము ననువదించెను. ఆ కాలపువాడే 
అగు “నిజామీ” అను కవి “కదమ్‌రావ్‌ పదమ్‌” పేర ఒక మన్నవీ వ్రాసెను. ఈ 
విధముగా ఉర్దూ సాహిత్యము ప్రారంభమైనది కాని దాని వాస్తవికోన్నతి బీజాపూర్‌ 
మణియు గోల్కొండ రాజ్యముల ఉన్నతితోపాటు జరిగినవి. ఈ యుగముననే ఉత్తర 
దేశమున మలిక్‌ “మొహమ్మద్‌ జాయెసీ, కబీర్‌, తులసీదాసు మజియు సూరదాసులు 
ప్రకాశమానులైయుండిరి. వారిది అవధీ మటియు బ్రజభాష-ఖడీబోలీ కొన్ని చారిత్రక 
కారణముల వలన తన స్థానమును వీడి దక్షిణాపథమున క్రొత్త స్థానము పొందుచుండెను. 


దక్షిణమున వికాసము పొందుచున్న సాహిత్యమునందు, దానిలో ద్యోతమానమగు 
సంస్కృతియందు ప్రగాఢమగు భారతీయత కనిపించును. అచటి కవుల రచనలు ప్రాంతీయ 
భావసంపదతో నిండియున్నవి. తన కేంద్రస్థానమునుండి అంతటి దూర ప్రాంతమున 
ఉర్దూ భాష ఇట్టి అభివృద్ధి పొందుటకు ఎన్నియో కారణములు తోచును. అన్నిటికంటె 
ముఖ్యకారణము దక్షిణ దేశ ప్రభువులు దిల్లీకి దూరమున తమ స్వతంత్ర, స్వాధీన 
రాజ్యస్థాపన కొబికే కాక కళాకౌశలములలో, సాహిత్యములో ఆచార వ్యవహారములలో, 
ఇతర జీవితరంగములలో, తమ ప్రత్యేకతను నిలుపుకొనుటకై ఉత్సుకత గలిగియుండుటయే 
అనిపించును. అందులకై వారు సామాన్య జీవనమును సమీపించిరి. దక్షిణ రాజ్యాల 


2 “సత్యపరిశోధనకు నడుమ పదునేడువేల చీకటి తెరలును, వెలుగు తెరలును కలవు. 
అందులోనుండి ఒక తెర తొలగునేని దాని జ్వాలచే “నేను” కాలిపోదును” అని నబీ (ప్రవక్త) పల్కెను. 


34 ఉర్దూ సాహిత్య చరిత్ర 


రాజులు భారత దేశపు బయటి జాతులకు సంబంధించిన వారనుటలో సందేహము 
లేదు. అయినను వారు హిందువులతో వివాహాది సంబంధముల మూలమున 
స్నేహసూత్రమును బలపజచుటకొజకై అక్బరు కంటె ముందే అభిలషించిరి. ఇదియేకాక 
ఈ రాజపరివారములు చిరకాలమునుండి ఇచటనే నివసించుట వలన ఇచటి ఆచార 
వ్యవహారములతో సంప్రదాయములతో సంపూర్ణపరిచయము కలిగియుండిరి. ఇంకొక 
సంగతి: నిరంకుశ పరిపాలనలో ప్రభువుల ఇష్టము పైననే సమస్తము ఆధారపడియుండును. 
వారెట్టి కళాకౌశలములను అభిమానింతురో ప్రజలలో వాని ప్రచారమే జరుగును. వారి 
వ్యక్తిగతములగు వాంఛలే రాజదర్చారుతో సంబంధము కలవారికిని, కవులకును 
వాంఛలమగును. దక్షిణాత్య ప్రభువులనేకులు ఉర్దూ, తెలుగు మజియు బ్రజ భాషలలో 
రచనలు చేయుట గర్వకారణమని భావించిరి. దాని పరిణామరూపమున కవులును 
భారతీయ భాషలలోనే తమ భావములు ప్రకటించుకొనిరి. చరిత్రజ్ఞు లింకొక కారణము 
చెప్పుదురు. భారతదేశముపై వాయువ్య దిశనుండి జరిగిన ఆక్రమణముల ప్రభావము 
దక్షిణము వణకు వచ్చునంతలో ఆరిపోవుచుందెను. కనుక దక్శనులో కళాకౌశలములను 
అభివృద్ధిపజిచుకొను అవకాశము అధికముగా కలిగెను. అచటి రచయితలు కళావేత్తలు 
పర్షియా ప్రభావమును తప్పించుకొనిరి. వారు తమ పరికరములనే ఉపయోగించి తమ 
భాషలోనే రచనలు చేసిరి. ఈ విధముగా దిల్లీకి దూరముగా ఉండుటవలన, రాచకార్యాలు 
హిందూస్మానీ భాషలో నడచుట వలన, హిందూ ముసల్మానుల ఐక్యతవలన, శాంతి 
నెలకొనియుండుట వలన, సూఫీ ఫకీరుల ఉనికి వలన, ఇంకెన్నియో ఇతర కారణముల 
వలన దక్కనులో ఉర్దూ అభివృద్ధిచెందుటకు మంచి అవకాశము కలిగెను. 


బహమనీ రాజ్యము విచ్చిన్నమైనంత క్రీ.శ. 1490 లో ఆదిల్‌షాహీ వంశము 
బీజాపురములో స్వరాజ్యము స్థాపించుకొనెను. ఆ వంశమున ఎనమండుగురు పాదుషా 
లయిరి. వారిలో అధికులు యోగ్యులై విద్వజ్ఞనుల సహవాసమున ఆనందము పొందు 
చుండిరి. అంత వజకు సూఫీ ఫకీరుల యుగము అంతరించలేదు. ఆనాటి వారిలో 
మొట్టమొదట స్మరింప దగినవాడు తన యోగ్యత మటియు భక్తి వలన “ష్నముల్‌-ఉ 
షాఖొ (భాగవత సూర్యుడు) అనబరగిన “షాహమీరాన్‌జీ” అతడు క్రీ.శ. 1496 వణకు 
జీవించెను. తన జీవిత కాలమున ఉర్దూలో ఎన్నియో రచనలు చేసెను. అవి చదువుట 
వలన ఆనాటి భాషా సంబంధమున బహు మూల్యమగు జ్ఞానము లభించును. అతని 
రచనలన్నియు సూఫీమత సిద్ధాంతములను సంప్రదాయములను తెల్పునవి. అతడు తన 
రచనలన్నియు అరబీ ఫారసీ భాషలు రానివారి కొజికు ఉద్దేశింప బడినవని తెల్పెను. 
తన భాష “హిందీ” అనెను. అతని రచనలలో “షహాదతుల్‌-హఖీఖత్‌” “ఖుష్‌-నామా” 


ఉర్దూ సాహిత్య చరిత్ర 35 


మలతియు “షరహే-మర్శూబుల్‌-ఖులూబ్‌” అనునవి మహిమాన్వితములు. చివరిది 
గద్యరచన, అందును సూఫీ మతపు గూఢ జ్ఞానము కలదు. ఉదాహరణ కొబకు - 


తూ ఖాదిర్‌ కర్‌ సబ్‌ జగ్‌ సబ్‌కో రోజీదేవేం 

తూ సభోంకా దానా బీనా సబ్‌ జగ్‌ తురుకో సేవే 

ఏకస్‌ మాటీమూల్‌ దేవే, ఏకస్‌ మాటీ బాజ్‌ 

కేతోం భీక్‌ మంగావేం కేతో దేవే రాజ్‌ 

కేతోం పాట్‌ పీతాంబర్‌ దేతా కేతోం సర్మీలా యా 

కేతోం ఉపర్‌ ధూప్‌ తలావే కేతోం ఊపర్‌ ఛాయా 

కేతే జ్ఞాన్‌ భగత్‌ బైరాగి, కేతే మూర్జ్‌ గంవార్‌ 

ఏక్‌ జిన్‌, ఏక్‌ మానన్‌ కీతా, ఏక్‌ పురుష్‌, ఏక్‌నార్‌ 1 


అతని కవితలో కేవలం ప్రమ, భక్తి, ధార్మిక భావములు కలవు. అంతే కాక 
సాహిత్య దృష్టితోను ప్రాముఖ్యముగల రచనలు కూడ చేసినాడు. 


మీరాంజీపుత్రుడు “షాహబురహానుద్దీన్‌ జానమ్‌” కూడ గొప్ప సూఫీగా గణుతికెక్కెను. 
అతడు క్రీ.శ. 1852 ప్రాంతమున సమాధిపొందెను. తనభాషను “దకనీ” అని పేర్మొనెను. 
అతని రచనలన్నియు కవిత్వరూపమున లభించును. అన్నియు సూఫీమత సంబంధములు. 
అతని కవిత్వములో చాల భాగము ఐరోపా మతియు హైదరాబాద్‌లోని పుస్తాలయములలో 
కలవు. అతని భాష సరళము. విషయము గంభీరమైనను కావ్యత్వసౌందర్య సహితము. 
అతని గ్రంథములలో “సుఖ్‌సహేలా” “వసీయతుల్‌-హాదీ” మతియు “ఇర్నాద్‌నామా” 
ప్రసిద్ధములు. ఉదాహరణ కొరకు ఈ పద్యములు చూడుడు: - 


" నీవు సర్వశక్తిమంతుడవు. అందజికు ఆహారము నొసగు వాడవు. నీవు సర్వజ్ఞాడవు. జగమంతయు 
నిన్నే సేవించును. ఒకరికి ఏమియు ఈయవు. ఒకరికి చాల ఇచ్చెదవు. (ఇది తోచలేదు) ఒకరిని 
బిచ్చమెత్తించెదవు. ఒకరికి రాజ్యమిత్తువు. ఒకరికి పీతాంబరముల నిత్తువు. ఒకరిని వస్రహీనులుగానే 
ఉంచుదువు. కొందరి నెత్తిపై ఎండ గాయింతువు. కొందజకు నీడ నిత్తువు. కొందరిని జ్ఞానులుగా, 
భక్తులుగా విరాగులుగా చేతువు. కొందజను అజ్ఞానులుగా మూర్చులుగా చేతువు. కొందఖను 'జినుల 
చేసితివి (ఇదొకదేవయోని విశేషము) కొందణను మనుష్యుల జేసితివి. కొందజిను పురుషులుగా మతి 
కొందజను స్త్రీలుగా చేతివి. 


36 ఉర్దూ సాహిత్య చరిత్ర 


యే రూప్‌ ప్రగట్‌ ఆప్‌ ఛిపాయా, కోయీనా పాయా అంత్‌ 
మాయా మోహ్‌మే సబ్‌ జగ్‌బాంధ్యా క్వొంకర్‌ సూర్యే పంత్‌ 2 


బాజ్‌ ఆకహేం అప్నీ బూర్‌ 

మాలూమ్‌ నహి ఉస్కీ సూర్‌ 

ఏక్‌ జమా సబ్‌ పక్టియా బార్‌ 

జో౭కే బీచ్‌తే నికల్యా రూడ్‌ 

కాటా ఛాంటా, ఫల్‌ జెర్‌ పూల్‌ 

షాఖ్‌ బర్గ్‌ సబ్‌ దేఖ్‌ ఉసూల్‌ 

న ఇస్‌ ఖాలిఖ్‌ మఖ్లూఖ్‌ కోయ్‌ 

జైసా తైసా సమ్నా హోయ్‌ 

“అమీనుద్దీన్‌ ఆలా” షాహబురహాన్‌ కుమారుడు. మటియు తదనంతర పీఠాధిపతి. 

అతడును తన పూర్వీకుల మార్గము ననుసరించి “సూఖతత్త్వ సంబంధములగు రచనలు 
చేసెను. (కీ.శ. 1675 లో అతడు మరణించెను. అతని రచనలు గద్యములలోను 
పద్యములోను కలవు. అతడు తన తండ్రి తాతలకంటె గొప్ప కవియని అతని రచనలు 
తెలుపును. అతని గద్య రచనలును వద్యరచనలవల మవానీయమై నవి. 
“మొహబ్బత్‌-నామా” మజియు “రమూ జుస్‌-సాలికీన్‌” అనునవి అతని ప్రసిద్ధ 
(గ్రంథములు. ఈ సందర్భమున గమనింపవలసిన విషయమేమన పూర్వ రచయితల 
పేరుతో లభించు రచనలన్నియు వారివే అని ఖండితముగా చెప్పలేము. నేటి వరకు 
జరిగిన పరిశోధనలను అనుసరించియే పై మాటలు చెప్పబడినవి. వారి రచనలను, 
భాషను భావములను గురించి ఉర్జూ సాహిత్య చరిత్ర సవిస్తారముగా వ్రాయవలసిన 
అవకాశము కలిగినచో విపులముగా చర్చింపబడును. 


ఆదిల్‌షాహి పాదుషాలు స్వయముగా ఉర్దూలో లేఖన, పఠనములు చేయువారని 
ఇదివరకే తెలుపబడినది. వారిలో ఇబ్రాహీం ఆదిల్‌ షాహ (1580-1626) అందతికంటె 
ప్రసిద్దుడు. అతడు దక్షిణ భాషాసాహిత్యములను అభిమానించు వాడేకాక భారతీయ 
సంగీత కళలో నిపుణుడు. అతడు భారతీయములగు రాగములను ఆధారముగకొని 
“నవర్‌స్‌” అను పేర ఒక కావ్యము వ్రాసెను. దాని విశిష్టత యేమన అది సంగీత 
శాస్ర్రదృష్టితో అసమానమగు గ్రంథమే కాక ఉత్కృష్ట రచన కూడ. ఇబ్రాహీం దక్కనీ 

"నీ రూపమును గుప్తపజచితిని. ఎవరికిని అంతయు దొజకదు. మాయామోహములతో అందజను 
బంధించితివి. ఎవరికిని దారి దొజకదు. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 37 


ఉర్దూను విడిచి బ్రజభాషను ఉపయోగించెను. ఈ [గ్రంథము వ్రాయదలచి అతడు 
ఉత్తర భారత విద్వాంసులను పిలిపించి వారి వలన బ్రజభాష నేర్చి ఆ తరువాత రచన 
చేసెనందురు. అతని భాషలో అందందు అరబీ, ఫారసీ, పదములు కలిసి యుంటచే 
అది ఉత్తరదేశపు బ్రజ భాషకంటె విభిన్నము. ఈ [గ్రంథము 16వ శతాబ్దాంతము లేదా 
17వ శతాబ్దారంభమున వ్రాయబడి యుండును. దీని చేతి వ్రాత ప్రతులు అనేకములు 
హైద్రాబాదు గంథాలయములలో సురక్షితములు. అది ప్రకటించబడిన తరువాత దానిని 
గూర్చి ఎంతైన వ్రాయవచ్చును. “నవరస్‌”ఉపోద్దాతమును సుప్రసిద్ధ పారసీకవి “జహూరీ” 
రచించెను. అది నేడు “సేహ-నవ్హ” అను పేర ఫారసీలోని “క్లాసికల్‌ గ్రంథములలో 
లెక్కింపబడుచున్నది. ఇబ్రాహీం దర్బారులో రాచకార్యము లన్నియు ఉర్దూలో 
జరుగుచుండెను. ఎందరో కవులు అతని దర్చారుతో సంబంధము కలిగి యుందిరి. 
ఇబ్రాహీం తరువాత మొహమ్మద్‌ ఆదిల్‌షా సింహాసన మెక్కెను. అతడును అతని 
ధర్మపత్నియు కవిజనాభిమానము కలవారు. కవులనేకులు వారిని ఆ(శయించిరి. అట్టి 
కవులలో “రుస్తుమీ” “మలిక్‌-ఖుష్‌నూద్‌” మరియు “దౌలత్‌ షాహ” అను వారు 
స్మరణీయులు. 


“రుస్తుమీ” ఫారసీ, ఉర్దూ ఉభయ భాషలలో కవిత్వము వ్రాసెను. ఇప్పుడు 
“భావర్నామా” అను ఒక దీర్భ కవిత మాత్రమే లభించును. ఇది (24) వేల పాదములుగల 
ప్రబంధము. దీని నతడు (18) నెలలో వ్రాసెను. వాస్తవమునకు ఇదొక ఫారసీ 
కావ్యానువాదమే అయినను స్వంతరచనయే అనునట్లు సుందరముగా అనువదించెను. 
ఈ రచన మొహమ్మద్‌ అదిల్‌షాహ ధర్మపత్ని కోరికపై చేయబడినది. రచనా కాలము 
క్రీ.శ. 1649 వ సంవత్సరము. భాష సరళము, శైలి మనోహరము. ఇట్లే 
“మలిక్‌-ఖుష్‌సూద్‌” తన “హష్ష్‌ బిహిష్త్‌' అను మస్నవీవలన ప్రఖ్యాతుడు. ఇది “అమీరు 
ఖుస్రూ వ్రాసిన ఒక ఫారసీ కావ్యానుసరణ. ఇందలి భాష అంత సరళముకాదు. 


క్రీ.శ.1656 లో రెండవ అలీ ఆదిల్‌షాహ సింహాసనాసీనుడయ్యెను. అతడు 
స్వయముగా కవి. అతని కాలమున బీజాపూరులోని సర్వోత్తమ కవి యగు “నుస్రతీ” 
సుప్రతిష్టితుడయి యుండెను. నుస్రతీ మహాకవియే. కాని అతనిని గూర్చి ఇంతవరకు 
ఎట్టి వివరములును తెలియవు. అతనిపేరు మొహమ్మద్‌ నుస్రత్‌ అనియు అతడొక బ్రాహ్మణ 
కుటుంబమునకు చెందినవాడనియు అందురు. కాని అది వాస్తవమనిపించదు. ఏలయన 
నుస్రతీ తన కవిత్వములో గుల్బర్గా నివాసియగు సుప్రసిద్ధ సూఫీ గేసూదరాజ్‌ను స్తుతించుచు 
తన వంశము తరతరములనుండి అతని నామస్తవము చేయుచున్నదని తెల్పెను. అతని 


38 ఉర్దూ సాహిత్య చరిత్ర 


వంశము పూర్వమున బ్రాహ్మణ కుటుంబముతో సంబంధము కలిగియుండిన 
నుందవచ్చును. 


“నుస్రతీ” మూడు[గ్రంథములు రచించెను. మూడును మన్నవీలు, అందు 
“గుల్ననె-ఇష్హ' మజియు “అలీనామా” అను రెండు చాల ప్రసిద్ధములు. అతని మూడవ 
(గంథమగు “తారీఖె-సికందరీ” మొన్న మొన్ననే జాడపడినది. “గుల్చనె-హింద్‌” లో 
“మనోహర్‌” మజియు “మధుమాలతు”ల (ప్రేమగాథ వర్ణితము- ఈ ఢేమగాథ 
దక్షిణదేశమున చాల వ్యాప్తికలిగి లోకప్రియమై యుండెను. దానిని ఎందరో ఫారసీ కవులు 
ఫారసీలో వ్రాసిరి. అయినను నుస్రతీ కొన్ని క్రొత్త విషయములు చేర్చి ఆ రచనను 
స్వంతమొనరించుకొనెను. ఈ మన్నవీ ఈరానులోని క్లాసికల్‌ మన్నవీల శైలిలో 
వ్రాయబడినది. అతని రెండవ కవిత మొదటిదానికంటె సుందరము- ఉత్తమము. 
“అలీనామా” అను ఈ (గంథమున రెండవ అలీ ఆదిల్‌షా జీవితగాథ అతి విస్తారముగా 
వర్ణింపబడినది. దీనిని చదువునప్పుడు “పృధ్వీరాజ్‌ రాసో” మతియు అట్టివేయగు 
అన్యరచనలవైపు ధ్యాసపోవును- ఏలయన “నుస్రతీ ఈ దీర్ణమగు కవితలో 
“చంద్రబర్జాయీ” వలె తన పాదుషా జీవితమునకు సంబంధించిన సమస్త విషయములను 
చాల సుందరముగా, ఉల్లాసముగా చిత్రించెను. ఆ సమయమున దక్షిణదేశమున శక్తి 
సంపాదించుటకై మొగలులు, మరాఠులు, అదిల్‌షాహీలు, ఖుతుబ్‌షాహీలు ఎడతెరపి 
లేకుండ పరస్పరము పోరాడుచుండిరి. “అలీనామా”లో ఈ సంఘర్షణ సజీవముగా 
సుందరముగా చిత్రింపబడినది- దాని వలన ఇంకొక విషయము తెలియును. రాజ్యమును 
సురక్షితముగా ఉంచుకొనుటకై ప్రజలను మతము పేర సంఘటిత పబిచుటకు మారుగా 
స్థానిక సౌకర్యముల ననుసరించి మైత్రి సంపాదించుకొనబడుచుండెను. “నుస్రతీ” కావ్యము 
ఉర్దూ మహా కావ్యములలో ఒకటి. దానికి సాహిత్య గౌరవమేకాక చారిత్రిక ప్రాముఖ్యమును 
కలదు. ఉచ్చట్రేణికి చెందిన ఈ కావ్యము దకనీ భాషలో ఉన్నందునను, ఇంతవణకు 
ప్రకాశితము కానందునను దీనికి దొజక వలసిన స్థానము దొబకలేదు. “సుస్రతీ” 
సన్నివేశములను అసాధారణ ప్రతిభతో చిత్రించును. ముఖ్యముగా యుద్ధమును, 
యుద్ధరంగమును వర్ణించునప్పుడు అతని శక్తివర్ణనాతీత మనిపించును. అతని మూడవ 
రచన “తారీఖె-సికందర్‌” (కీ.శ. 1687 లో బీజాపూర్‌ వినాశము వలననో లేక అతని 
మృత్యువు వలననో అసమగ్రమముగా ఉండిపోయినది. “సుస్రతీ కి శృంగార వీరరసములు 
రెంటిపై సమానాధికారముండెను. జెరంగజేబు బీజాపూర్‌ను జయించిన పిదప “సుస్రతీ” 
కి “మలికుష్నోఅరా” అను బిరుదు ప్రదానము చేసెనందురు. కాని అది నిజమనిపించదు. 
ఎందుకనగా అతడు క్రీశ. 1684 లోనే మరణించెను. అతని భాష సరళమే. అయినను 


ఉర్దూ సాహిత్య చరిత్ర 39 


అందు అరబీ, ఫారసీ పదములు అధికముగా కలవు. ఇతర కవులవలెనే అతడును తన 
భాష “హిందీ” యనియే తెల్పెను. ఉదాహరణ కొబికు 'మనోహర్‌ మధుమాలతి' లోని 
కొన్ని పంక్తులు: - 


ఉధర్‌ సాథ్‌ధీ మాం కె మధుమాలతీ 

ఇధర్‌ మాతె సంగాత్‌ చంపావతీ 

బొహత్‌ దిన్‌కో జిన్‌ వళ్స్‌ఖిఛడే మిలే 

ఏకర్‌ ఏక్‌ లగాయే చంగుల్‌ కర్‌ గలే 

ఉనోం క్యాం సఖియాం చంకీ సౌ సాత్‌ ధీం 

ఇనోయే కనేఖీ ఉసీ ఘాత్‌ థీం 1 


“నుంస్రతీ” ఖసీదాలు, గజలులుకూడ వ్రాసెను. సాహిత్యవేత్తలనేకులు అతనినే 
ప్రథమ ఖసీదా రచయితగా భావించిరి. కాని అతని గొప్పతనమంతయు పైన 
ఉల్లేఖింపబడిన రచనల వలననే- 

బీజాపూర్‌లోని సుప్రసిద్ధ కవులలో “హాష్మీ” ఒకడు. అతని గూర్చి ఏ విషయమును 
తెలియదు. అతడు రెండు కనులచే గ్రుడ్డివాడనియు అతనికి చాల గౌరవాదరములు 
కలుగుచుండెననియు అందురు. అతడు క్రీ.శ. 1697 లో మరణించెను. అతని సుప్రసిద్ధ 
రచన “యూసుఫ్‌-జులేఖా”- అందు పన్నెండు వేల పద్యపాదములు కలవు. ఈ మన్నవీ 
ఒక ఫారసీ రచనకు అనుసరణ. “హాష్మీ” మంచికవి- అతని భాష సరళము- శైలి 
సుందరము. అతడు హిందీ కవులవలె తన పెక్కు కావ్యములలో స్రీలు పురుషుల పట్ల 
ప్రకటించు (పేమభావములు ప్రకటించెనని కొందజందురు. కాని ఆలోచించి చూచినచో 
అతడు హిందీ కవులను అనుసరించలేదని తెలియును. ప్రేమ గాథలలో ప్రీ పాత్రలచే 
ఏదేని పలికించు సందర్భమున అతని భాష స్వాభావికసారవ్యమును మాధుర్యమును 
పొందును- కొందజు విమర్శకులు అతడు “రేల్తీ” (చూడుడుపరిశిష్టము) కి జన్మదాత 
అనిరి. కాని అదియు భ్రాంతియే. 

ఇచట కొందజు సుప్రసిద్ధ కవులను గూర్చియే వ్రాయబడినది. బీజాపూర్‌ 
రాజ్యములోను రాజదర్భారులోను అనేక కవులుండిరి. వారి రచనలు భారత దేశపు 


" అటు మధుమాలతి తల్లివెంట నుండెను. ఇటు తల్లివెంట చంపావతి ఉండెను. చాలకాలము 
తరువాత వియోగము పొందిన వారు కలిసికొనుట వలన ఆలింగనము చేసికొనిరి. ఆమె వెంట 


నూర్లురు చెలికత్తెలుండిరి. ఈమె వెంట అట్లే ఉండిరి. 


40 ఉర్దూ సాహిత్య చరిత్ర 


(గంథాలయములలో, ఐరోపా గ్రంథాలయములలో లభించును. 


బీజాపూర్‌లో వలెనే ఉరూ సాహిత్యము గోల్కోండలోను చాల ఉన్నతి చెందెను. 
ఎందటో కవులు అచట చేరిరి. గోల్కొండ ఖుతుబ్బాహీ వంశము క్రీ.శ. 1508 లో స్వతంత్ర 
రాజ్యస్థాపన చేసికొనెను. అచటి ప్రభువు లనేకులు దానిని బలవంతమును ప్రగతిశీలమును 
అగు రాజ్యముగా రూపొందించుటకై చాల కృషిసల్సిరి. 16 వ శతాబ్దాంతమున ఇచట 
ఉర్దూ సాహిత్యవికాసమునకు మంచి అవకాశము కలిగెను- ఈ రాజ్యమును పాలించిన 
ఎనమండుగురు పాదుషాలలో చివరి నలుగురు స్వయముగా మహాకవులే కాక కవి జన 
పోషకులు- గోల్కొండ ఐదవ పాదుషా యగు మొహమ్మద్‌ ఖులీ ఖుతుబ్బా క్రీ.శ. 
1580లో సింహాసనస్థుడయ్యెను - అతడొక ఉర్దూ మహాకవి - ఖులీ ఖుతుబ్నా సుమారు 
ఒక లక్ష పద్యములు చెప్పెనందురు. అందు అధికము దకనీ భాషలో కొన్ని ఫారసీలో 
కొన్ని తెలుగులోను కలవు - అతని తల్లి తెలుగుదేశ వాసిని- కనుక అతడు తెలుగుతో 
మంచి పరిచయము కలవాడు. తెలుగులో “తురక్‌మాన్‌” అను ఉపనామముతో కవిత 
చెప్పెను. కాని ఇంతవజకు అతని తెలుగు కవితనుగూర్చి ఇంతకుమించి తెలియదు. 
ఉర్దూలో అతడు ఆదికవి. అతని కావ్యసంగ్రహపు హస్తలిఖిత ప్రతులెన్నియో బారతదేశ 
(గంథాలయములలోను ఐరోపా గ్రంథాలయములలోను కలవు- కొన్ని దినముల క్రిందట 
అతని కావ్యసంగ్రహము హైదరాబాదు నుండి ప్రకాశితమైనది. 


మొహమ్మద్‌ ఖులీ ఒక గొప్ప యోధుడే కాక గొప్ప రచయిత. ఉర్దూ బాషలో 
అతడాదికవి. అతడు భారతీయ జీవనమును సమగ్రముగా (గ్రహించి కవిత వ్రాసెనని 
నిశ్చయముగా చెప్పవచ్చును- అతనికి ముసల్మానుల ఉత్సవములు ఈదులు, షబ్బరాతు 
అనగా ఎంత (ప్రేమయో హిందువుల వసంతోత్సవము, దీపావళి, హోలి నాటి మనోరంజన 
కార్యక్రమములలో హృదయ పూర్వకముగా పాల్గొనుట కట్లే మక్కువ పడును. అతని 
కవితలో ప్రాంతీయత, దేశీయత విశేషము. ఆనాటి ధార్మిక విచారము, ఉనికి, ఆచార 
వ్యవహారములు మటియు ఇతర సమస్యలు అతని కవితలో ప్రస్ఫుట రీతితో ఉల్లేఖింప 
బడినవి. అతడు తన పన్నిద్దబు ప్రియురాండ్ర ప్రశంసాత్మక కృతులెన్నియో రచించెను. 
వారి తను వర్ణన సౌందర్య వర్ణన మిందీకవులను సంస్కృత కవులను తలపించును. 
అతడు సింహాసన మెక్కుటకు ముందు యౌవనావస్థలో “భాగ్యమతి” యను నొక యువతిని 
(పేమించెనందురు. సింహాసన మధిష్టించిన పిదప అతడామెను వివాహమాడెను. ఆమెకు 
“హైదరజ్‌ మహర్‌” అను నామకరణము చేసి ఆమెపేర “హైదరాబాద్‌” అను నగరమును 
స్థాపించెను. అతని కవితలో “భాగ్యమతి” యెడగల (ప్రేమ చాల విస్పష్టముగ వర్ణింప 


ఉర్దూ సాహిత్య చరిత్ర 41 


బడెను- అతని జీవితములోని ముఖ్యాంశము లన్నియు కవితలో ప్రస్తావింప బడినవి. 
అతని రచనలలోని ఫలపుష్పముల వర్ణన ఆచార వ్యవహారముల చిత్రములు చూడగా 
దక్షిణభారతదేశమున హిందూ-మొహమ్మదీయుల సంస్కృతి ఎంతటి ఆకర్షణీయముగా 
సమైక్యత పొందుచుండెనో తెలియును - ఆ సమైక్యతవలన సామాన్యప్రజలే కాక 
పాదుషాకూడ ప్రభావితు డగుచుండెననియు తెలియును. 


ఖులీఖుతుబ్నా గజలు, ఖసీదా, మస్నవీ, మర్గియా మొదలగు అన్నివిధముల కవితలు 
వ్రాసెను. అతని కవితా వస్తువ వివిధము. ఆధునిక కవులవలె అతడు వేర్వేరు విషయముల 
గూర్చి కవిత వ్రాసెను. హిందూస్థానీ భావములను ఫారసీ అలంకారములతో శృంగారించి 
కవిత చెప్పుటలో అతడు నైపుణ్యము కలవాడు. అతని విషయములు ఆలోచనా పద్దతులు 
దేశీయము లయినట్లే అతని భాషయు హిందూస్మానీయే. హిందూనస్మానీ అనగా హిందీయును 
ఉర్జూయును- అతడు ఉత్తరదేశపు హిందీ కవుల కావ్యములను అధ్యయనము 
చేసియుండునని నిర్ధరించి చెప్పలేము. కాని అతని హిందీ అలంకారములను చూచి 
వానినెటిగినవాడేయని తలంచవచ్చును- అతనికాలము దరిదాపుల తులసీదాసు, 
మీరాబాయి, మటియు సూరదాసుల కాలమే. ఉర్దూ భాషలోని ఈ ప్రథమ మహాకవి 
రచనలు ప్రాకృతిక సౌందర్య విలసితములు- అతని భాష సరళము- భావిసాహిత్య 
రూపురేఖలను గ్రహించుటకై దాని అధ్యయనము లాభదాయకము- 


ఉదాహరణ కొజకు కొన్ని పద్యములు: - 


పియా వాజ్‌ ప్యాలా పియా జాయెనా 

పియా వాజ్‌ ఎక్‌తిల్‌ జియా జాయెనా 

నహీ ఇష్క్‌ జిస్కో బడాకోర్‌ హై 

కధీ ఉన్‌సే మిల్‌ బైసియా జాయెనా 

“ఖుతుబ్బహ!” నదేమురు దివానేకో పంద్‌ 

దివానే కొ కుఛ్‌పంద్‌ దియా జాయెనా. 1 


1 ప్రియురాలు లేనిదే పానపాత్రలోని మద్యము త్రాగరాదు. ప్రియురాలు లేనిదే 
ఒక క్షణము జీవింపరాదు. 


ప్రేమ లేనివాడు అంధుడు, అట్టివానితో కలిసి యెన్నడును కూర్చుండ రాదు. 
ఖుతుబ్నా! నావంటి ఉన్మత్తునకు ఉపదేశింపకుము. ఉన్మత్తునకు ఉపదేశమీయరాదు. 


42 ఉర్దూ సాహిత్య చరిత్ర 


హై ఇష్క్‌ హర్‌ ఎక్‌ ఘాత్‌ హర్‌ఎక్‌ దిల్‌మె పియారా 
ముర్స్‌ ఇష్క్‌ పియారే కా అహైజీవ్‌ కా ఆ - ధారా 
బిన్‌సైర్‌ తుమన్‌ సారీ కలియాం సూఖ్‌ రహీహైం 
టుక్‌ ఆకె కరోగష్ష్‌ చమన్‌జీ ఉలే సారా. 9 


రఖ్‌ ఏక్‌హై పర్‌ ఏక్‌కా ధన్‌ లాఖ్‌ చమన్‌ హై 


లఖ్‌ జోత్‌ హై హర్‌ఠార్‌ వలే ఏక్‌ రతన్‌హై 
కిస్‌ ఠార్‌మే దిస్తానహీ హర్‌ఠార్‌హై భర్‌పూర్‌ 
దేఖన్‌ కొ నకత్‌ కాం ఉసే బన్‌ ఏక్‌ నయన్‌హై 


ముర్స్‌ ఇష్క్‌ గిరీ ఆగ్‌ కా ఎక్‌ చింగీహై సూరజ్‌ 
ఇన్‌ ఆగ్‌ కే షోలేకా ధుంవాం సాత్‌ గగన్‌హై 3 


గోలకొండలో మొహమ్మద్‌ ఖులీ వంశమున చివరి ముగ్గురు పాదుషాలును మంచి 
కవులు. అతని అన్న కొడుకు మొహమ్మద్‌ ఖుతుబ్బాహ గొప్పకవి. కవి జైనాశయుడు. 
అతని కావ్యసంగ్రహము లభించినది. అతడును తన పిన తండ్రివలె అన్ని ప్రకారముల 
కవితలు వ్రాయగలిగియుండెను. అతని భాషలోను సారశ్యము, ప్రవాహము కలవు. కవిత 
రసాత్మకము, దేవీయము, ఉపమాద్యాలంకారమయము, అతని ఉపనామము “జిల్లుల్లాహ్‌”, 
ఎందజో మహాకవులు అతని ఆస్థానమున శోభాయమానులు. అతడు క్రీ.శ. 1611లో 
సింహాసన మెక్కి క్రీ.శ. 1624 లో మరణించెను. 


* సమస్త హృదయాలలో సమస్త విధముల ప్రేమకలదు, నాకు జీవనాధారమే ప్రేమ. 


నీవు విహరింపనందున మొగ్గలన్నియు వాడిపోయినవి. ఒకసారి వచ్చి 
విహరింపుము. 
ఉద్యాన వనమంతయు జీవితమగును. 
తే రక్షకుడొక్కడు. ఒక్కని సంపత్తి లక్ష ఉద్యానములు. అన్ని దిశల లక్ష జ్యోతులున్నవి. కాని 
రత్నమొక్కటే. ఏ వైపు కన్పించదు? అన్ని వైపుల నిండి యున్నాడు. ఈ యొక్క కన్ను అతని 
నేమి చూడ గలదు? నా ప్రేమా నలము నుండి రాలిన యొక రవ్వయే సూర్యుడు. 


ఈ యగ్నినుండి వెడలిన పొగయే ఏడు ఆకసములు. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 43 


మొహమ్మద్‌ ఖుతుబ్బా తరువాత అతని కొడుకు అబ్బుల్లా ఖుతుబ్నా సింహాసన మెక్కెను. 
అతని కావ్యసంగ్రహము లభ్యము. అతని కవితలు అతని పూర్వుల కవితలవలె గొప్పవి 
కావు. కాని అతని ఆశ్రయమున ఖుతుబ్బాహీ కవులనబడు వారు అనేకులు వర్ణిల్లిరి. 
అతని ఆస్థాన కవులలో “గావసీ”, “ఖుత్ఫీ” “ఇబ్నె-నిషాతీ” “తబాయీ” “జునైదీ” మజియు 
“అమీన్‌” అను వారు ముఖ్యులు. ఈ వంశపు చివరి పాదుషా అబుల్‌ హసన్‌ తానాషా. 
అతని కాలమంతయు మొగలుసేనలతో యుద్ధము చేయుటలోనే గడచినది. క్రీ.శ. 1686 
లో బెరంగజేబు చేత గోలకొండ పతనము జరిగినది. తానాషా కూడ కవియే. కాని 
అతని కావ్యసంగ్రహము లభించలేదు. అతని అంతిమ జీవితము కారాగారములో 
గడుచుటయే దీనికి కారణము కావచ్చును. 


పై వివరముల వన గోలకొండలో ఉర్దూ కవిత చాల ఉన్నతి నొందెనని తెలియును. 
పాదుషాలు స్వయముగా ఉర్దూలో వ్రాయువారు. ఉర్దూలో వ్రాయువారిని ఆదరించువారు. 
వారి కాలమున దగ్యపద్యాద్యనేక సాహిత్యశాఖలు అభివృద్ధి చెందినవి. ఉరూ 
సాహిత్యమునకు సంబంధించిన చిన్నపాటి చరిత్రలోనైనను ఉచ్చస్థానము పొంద దగినట్టి 
రచనలు కూడ కొన్ని ఆనాడు వెలసినవి. 


మొహమ్మద్‌ ఖులీఖుతుబ్నా కాలమున అందజకంటె మహాకవి “వరు” అను నతడు. 
పాదుషా యౌవన కాలమునాటి ప్రేమ గాథను “వర్‌” ఖుతుబ్‌ ముష్తరీ” అను పేర 
రచించినందున అతనిని తన ఆస్థాన మహాకవిగా సన్మానించి పాదుషా అతనితో మైత్రి 
నెబిపెనని యందురు. “ఖుతుబ్‌ ముష్తరీ ఒక మనోహరమగు మన్నవీ. నాయకుడు 
ఖులీఖుతుబ్‌షాహ. శృంగార రసౌత్యకమగు ఈ ప్రణయగాథ “వర్మీ” కల్పన. ఈ కథ 
పాదుషా జీవితము నుండె సంగ్రహింపబడినదనుట సరికాదు కాని “వరు” తన పాదుషా 
పరాక్రమము. బెదార్యము, దాతృత్వము, ప్రణయ పాండితిని ఈ కాల్పనిక కథ చాటున 
లీలగా స్ఫురింపజేసెను. దక్షిణములోని మహద్రచనలలో ఇది గణణీయము. కథ దక్షిణ 
దేశము మజియు బంగాళ దేశముల మధ్య తిరుగును. ఆనాటి కథ లన్నిటిలో వలె 
ఇందును అభూతకల్పనలు అసంభవ విషయములు అనేకములు. “వధకు” భాష సరళము 
కాదు. ఫారసీ అరబీ పదములును, సంస్కృత తత్సమ, తద్భవ శబ్దములును విరివిగా 
ఉన్నవి. అంతియే కాక “వర్లు” అతి నిరంకుశముగా ఫారసీ, అరబీ, సంస్కృత 
శబ్దములను ఉర్దూ వ్యాకరణ సూత్రముల ననుసరించి ప్రయోగించెను. “ఖుతుబ్‌ ముష్తరి” 
ప్రకాశితమైనది. దానిని బృాషాదృష్టితో చదివినను లాభదాయకమగును. ఉదాహరణ 
కొకు కొన్ని పంక్తులు: - 


44 ఉర్దూ సాహిత్య చరిత్ర 


ఛిపీ రాత్‌ ఉజాలా హువా దీన్‌ కా 

లగాజగ్‌ కరన్‌ సేవ్‌ పరమేన్‌ కా 

జో ఆయా ర్వులక్తా సూరజ్‌ టాట్‌కర్‌ 

అంధేరా జోఠా సోగయా న్హాట్‌కర్‌ 

సూరజ్‌ యూంహై రంగ్‌ ఆస్మా నీ మనే 

కి ఖిలియా కమల్‌ పూల్‌ పానీ మనే. 1 

“వర్‌” గద్యములో “సబ్‌రన్‌” అను పేర ఒక గొప్ప గ్రంథము వ్రాసెను. అందు 

సూఫీతత్వ్వపు గూఢ భావములు ప్రతీకలు- దీనిని గుటించి ముందు వ్రాయబడును. 
సారాంశ మేమన “వధు” ఆ యుగపు మహాకవి. మహారచయిత. అతనికి గద్య పద్యములు 
రెంటిపై సంపూర్ణాధికారము కలిగియుండెను. “వర్ల” జీవిత విశేషములు ఇంతవణకు 
ఏమియు తెలియవు. కాని “ఖుతుబ్‌ ముప్తరి” క్రీ.శ. 1608 లోను “సబ్‌రన్‌” క్రీ.శ. 
1635 లోను రచింపబడినట్లు తెలియును. 


ఈ యుగపు రెండవ మహాకవి “గౌవసీ”- ఖుతుబ్బాషీ రాజ్యము అతనికి 
“ములికుష్టొఅరా” (కవిరాజు) అను బిరుదమిచ్చెను. అతని విషయమింకేదియు తెలియదు. 
అతని ప్రసిద్ధరచనలు “సైపుల్‌ ముల్మ్‌-వ-బదియుల్దమా” మటియు “తూతీనామా” 
అనునవి. ఈ రెంటిలో అతడు అందందు తన్ను గూర్చి కొంత కొంత వ్రాసికొనెను. కాని 
దాని వలన అతని జీవిత చరిత్ర స్పష్టము కాదు. అతడు ఆరంభమున చాల కష్టజీవనము 
గదపి ఆస్థాన కవియై గౌరవ ప్రతిష్టలు పొంది ఆ యుగపు కవులందజను మించిన 
మహాకవిగా లెక్మింపబడుచుండెనని తెలియును. “సైపుల్ముల్ము” క్రీ.శ. 1624లోను 
“తూతీనామా” క్రీ.శ. 1631 లోను వ్రాయబడినవి. మొదటి మన్ననీ ఇతివృత్తము “అలీఫ్‌ 
లైలా” (అరేబియన్‌ నైట్స్‌) నుండి గ్రహింపబడిన ఒక (ప్రేమకథ. రెండవది “హితోపదేశపు” 
ఫారసీ అను వాదమునకు అనుసరణ. “గౌవసీ” తన కావ్యములలో ఆత్మస్తుతి చేసికొనినాడు. 
కాని అది అనుచితము కాదు. వాస్తవముగా అతని కావ్యములు రసభావోదంచితములై 
సుందరములై సురుచిరములై యున్నవి. అతని భాషలో అరబీ ఫారసీ శబ్దములు చాల 
తక్కువగా నున్నవి. శైలి సరళము, ప్రవాహము కలది. “సైపుల్ముల్ము” ప్రకాశితమైనది. 
కాని “తూతీనామా” ఇంకను అముద్రితము. 

"రాత్రి దాగుకొననది. ప్రభాత కాంతి పర్విడినది. ప్రపంచము పరమేశ్వరుని స్తుతించుచున్నది. 
ప్రకాశమానుడగు సూర్యుడు త్వరితగతి వచ్చినంతనే అంధకారము పలాయనమైపోయినది. ఆకాసములో 
సూర్యుడు నీటిలో కమలము వికసించి నట్లున్నాడు. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 45 


ఖుతుబ్బాహీ యుగపు మూడవ మహాకతి. “ఇబిన్నిషాతీ”. అతని ప్రసిద్ధ మన్ననీ 
“పూల్‌బన్‌” ఉర్దూ సాహిత్యనిధిలో ఒక వెలలేని రత్నము. “గార్సా-ద-తానీ” మతి కొందజు 
పురాతన రచయితలు అతడు “తూతీనామా” అను నొక కావ్యమును కూడ వ్రాసినట్లు 
అభిప్రాయపడిరి. కాని అది వారి భ్రాంతియే. ఇట్లే “పూల్‌బన్‌”ను గూర్చియు కొన్ని 
భాంతి మూలకములగు అభిప్రాయములు వెల్లడించిరి. ఇప్పుడు “పూల్‌బన్‌” 
ప్రకాశితమైనది. దానిని చదువుట వలన సరియైన సంగతులు తెలియును. “ఆవిన్నిషాతీ” 
ఫారసీ భాషలో పండితుడు. కావ్య శాస్త ప్రవీణుడు. “పూల్‌బన్‌” ప్రారంభమున అతడు 
ఆత్మ ప్రశంసయ కావ్య ప్రశంసయు చేయుచు తాను గద్యములోను అనేక రచనలు 
చేసినట్లు తెలిపెను. అవేవియు నేడు దొజకవు. అతనికి భాషమీద పదప్రయోగము మీద 
సంపూర్ణాధికారము కలిగియుండెను. అతడు మనోభావములను చిత్రించుటలోను, 
సామాజిక పరిస్థితులను వర్ణించుటలోను సిద్ధహస్తుడు. “పూల్‌బన్‌” భారతీయ 
వాతావరణముగల ఒక (పేమగాధ. ఆనాటి సామాజిక పరిస్థితులను, ఆచార 
వ్యవహారములను కనులకు కట్టినట్లు చిత్రించెను. 

పైన వ్రాయబడినట్లు రాజాస్థానముల సంరక్షణ వలన బీజాపూర్‌, గోలకొండలలో 
ఎందటో కవులు జన్మించిరి. ఇచట వారి పేర్లు ఉల్లేఖింపలేము. ఆనాటి ఖడీబోలీ సాహిత్య 
రూపమగు దక్కనీ ఉర్దూ భారతీయ భాషల ఖజానాలను చాల సమృద్ధముచేసెను. అందు 
ఫారసీ సాహిత్య ప్రభావముండెననుట నిస్సందేహము. కాని మొగలాయి యుగమున ఉ 
త్తర భారతదేశమున వెలువడిన దేశీయ భావలహరి దక్షిణదేశమున సాహిత్యరూపము 
నందెననుట స్పష్టము- ఇదికాక ఒకవైపు ప్రేమ మార్గానుయాయులగు భక్తకవులు 
“ఇస్తామ్‌-తనవ్వుఫ్‌”ను వస్తువగా గ్రహించి గద్య పద్య రచనలు చేయుచుండ, రెండవ 
వైపు ఇమామ్‌ హుస్సేన్‌ పట్ల భక్తికల వారు కర్బలా దుర్దటనయొక్క శోకమయ గాథలను 
మర్సియాలలో రచించుచుండిరి- ఇతర మత విషయక రచనలును సృష్టింపబడుచుండెను. 
ఈ సంక్షిప్త చరిత్రలో వాని అన్నిటి వర్ణన సాధ్యముకాదు- భారతీయజీవితమును, 
సమాజస్థితిని వర్ణించిన కవితలకును, రచనలకును కొదువలేదు. భారతదేశపు ప్రాచీనగాథల 
ననుసరించియు కొన్ని రచనలు వెలువడినవి. అట్టి వానిలో “మనోహర్‌-మధుమాలతీ.” 
“పద్మావత్‌” “చంద్రబదన్‌-బెర్‌-మాహెయార్‌” మతియు “తూతీనామా” చదువదగిన 
(గంథములు- క్లుప్తముగా చెప్పవలెనన్న ఆనాటి కవితలో ప్రాంతీయత అధికము. అరబీ, 
ఫారసీ పదప్రయోగము స్వల్పము. కవిత రాజదర్శ్భారుల ప్రభావముకలది. అయినను 
కవులు పాదుషాల ప్రశంసలు చేయవలసినవారు కారు. తద్వతిరేకముగా వారిలో పలువురు 
మతము మతియు భక్తిమాలమున కలిగిన స్వాతంత్యభావములు కలవారు. ఆనాటి 


46 ఉర్దూ సాహిత్య చరిత్ర 


రచనలు చాలవణకు నేటి సాహిత్య దృష్టితో విలువ కలవి కావనుటలో సందేహములేదు. 
కాని పైన పేర్కొనబడిన కావ్యములు మాత్రము చారిత్రక మహత్వమే కాక సాహిత్య 
గౌరవమును కలవి. 


17వ శతాబ్దము ముగియక మునుపే ఉర్దూభాష గుజరాత్‌, ఆర్కాట్‌, మద్రాసు 
మతియు మైసూరులలోని కొన్ని ప్రాంతములలో వ్యాపించెను. ఉత్తర భారతమున అది 
వ్యవహారభాషగా అత్యంతాభివృద్ధి చెందుచుండెను. కాని అందు సాహిత్యము చాల స్వల్పమే 
ఉత్పన్నమయ్యెను. దక్షిణ దేశమున వెలువడిన సాహిత్యధార. ఇచట స్థాపింపబడిన 
సంప్రదాయములు బీజాపూర్‌ మజియు గోల్కొండ రాజ్యములు మొగలాయి రాజ్యములు 
కలిసిపోయిన తరువాత కూడ విచ్చిన్నములు కాలేదు- ఏలయన సాహిత్యము కేవలము 
రాజదర్భారులకు సంబంధించినది కాదు- అది ప్రజా జీవితమునకు సన్నిహితమైనది. 
కనుక క్రీ.శ. 1687 తరువాత దక్షిణ కవులు ఈ సంప్రదాయములనే స్వచ్చందముగా 
ప్రావాహికముగా వికసింపజేసిరి. క్రీ.శ. 1724న హైదరాబాద్‌లో నూతనముగా అసిఫియా 
రాజ్యము స్థాపితమయ్యెను. ఈ నడిమికాలమున దక్షిణ దేశములో ఎందటో రత్నములవంటి 
రచయితలు వెలుగొందిరి. వారిలో “వలీ? “బహరీ? మటియు “సిరాజ్‌” అను వారు 
ప్రథమశ్రేణి కవులలో లెక్కింపబడుదురు. వారు కాక “వజ్‌దీ”, “వలీవైలోరీ”, “దావూద్‌” 
“ఉజ్లత్‌” మటియు “అజీజ్‌” అనువారును ప్రఖ్యాతులే. మొదటి ముగ్గురి కావ్యసంగ్రహములు 
ప్రకాశితములు. వానిపై సమీక్షలు వ్రాయబడినవి. విమర్శనాత్మక రచనలు వెలువడుచున్నవి. 
కనుక ఆ కవులను గూర్చి విపులముగా వ్రాయుట అవసరము. ఏలయన వారిలో “వలీ” 
చారిత్రక మహత్వమును గల దొడ్డ కవి. 


“వలీ” ఉర్దూ కవితకు “అదమ్‌” (కవిబ్రహ్మ) అనబడును. చారిత్రక దృష్టితో “వలీ”ని 
ప్రథమకవియనుట సరికాదు- కాని అతడు దక్షిణదేశపు మహాకవి యనియు అతడు 
వెలిగించిన జ్యోతివలననే ఉత్తర దేశమున కవితా దీపములు వెలిగెననియు అనుట 
యథార్థమగును- కొంతకాలము క్రిందటివజకు “వలీని గూర్చి అంతగా తెలియదు. 
ఇప్పుడు చాల విషయ సేకరణ జరిగినది. అతని జన్మస్థానము. అతని మరణమునుగూర్చి 
నిర్ధారించి చెప్పదగిన కొన్ని సంగతులు తెలిసినవి. 


“వలీ” పేరు వలీమొహమ్మదు. విద్యను విజ్ఞానమును సంపాదింప వలయునను 
అభిలాషతో అతడు తన జన్మస్థానమగు అహమదాబాద్‌ను విడిచి బెరంగబాద్‌, సూరత్‌ 
మటియు దిల్లీ నగరములు పర్యటించెను. అచట కవులను, సూఫీలను, జ్ఞానులను దర్శించి 
తన అభిలాష నెరవేర్చుకొనుటకు ప్రయత్నించెను. అతనికి “తసవ్వుఫ్‌” (సూఫీ తత్త్వము) 


ఉర్దూ సాహిత్య చరిత్ర 47 


తో హర్టి కానుబంధము కలిగియుందెను. ఆ అనుబంధము అతని కవితలలోను 
గోచరించును. అతడు దిల్లీలో అచట ప్రఖ్యాత సూఫీ కవియగు సాదుల్లా “గుల్నన్‌”ను 
దర్శించెను. వలీ దిల్లీకి ఎన్ని తడవలు వెళ్ళెనో సరిగా తెలియదు. అతడు అహమదాబాద్‌లో 
క్రీ.శ. 1707న మరణించెను. 


“వలీ” కావ్యసంగ్రహము పలుతడవలు ప్రకాశితమైనది. సుప్రసిద్ధ (ఫెంచి 
విద్వాంసుడగు “గార్బ-ద-తసా” కూడ అతని కావ్యసంగ్రహమును ఫ్రెంచి పీఠికతో 
ప్రచురించుకొనెను. “వలీ” గజల్‌ మన్నవీ, ఖసీదా మొదలగు సర్వవిధముల కవితలు 
వ్రాసెను. అతని కవిత అతని కంటె ముందే దిల్లీ చేరెననియు, అచటి వీధులలో, 
బజారులలో ప్రచారము పొందుచుండెననియు అందరు. అనగా ఉత్తర దక్షిణదేశములలో 
సాహిత్య సంబంధ మేర్చడెను. దిల్లీ కవులకు “వలీ” కవితలు నవీనములు, 
అనుపమములు. అతడు దిల్లీ చేరగానే ఘనమైన స్వాగతము జరిగెను. అప్పటి దిల్లీకవులలో 
అధికులు ఫారసీలోనే వ్రాయువారు. కవితా సుందరికి వ్యావహారికభాష అను 
సామాన్యపుటుడుపులు తొడుగుట అవమానమని భావించువారు. “వలీ” కవిత చూడగనే 
తాము మాటలాడు భాషలో కవిత చెప్పుటయు మనోహర ప్రకియయే అని తెలిసెను. 
అందు కృత కృత్యులగు విశ్వాసమును కలిగెను. 


“వలీ” గజలులలో చాల వటికు (ప్రేమ భావములే వివిధ రీతులలో ప్రకటింపబడినవి. 
ఈ ప్రేమ వ్యాపకమై సూఫీతత్వపు ప్రేమ రూపము దాల్చెను. ఉర్దూ కవితలో ఆది నుండియు 
సూఫీబావములు ప్రచారమగుచునే ఉన్నవి. “వలీ” ఆ భావములను సుందరముగా, 
ప్రోత్సాహముగా శక్తివంతంగా ప్రకటించెను. గజలులలో సాధారణ మనోభావములను 
స్వీయభావములవలెనే వెల్లడించవచ్చును. సూఫీ మతము అంతరంగిక భావములను 
ఆధ్యాత్మిక భావములతో ముడి పెట్టును. కనుక “వలీ” గజలులలో గూఢతతో పాటు 
ప్రేమించు వాని వాస్తవిక కల్పనలు కాననగును. “వలీ” కవితలపై ఫారసీ కవుల ప్రభావ 
మధికము. అతని భావములును చాలచోట్ల వారి భావములను పోలియుండును. అయినను 
అతని కవితలోని వాస్తవికత వలన ఆ భావములు అడిగి తెచ్చుకొనిన ననిపించవు. 


ముఖ్యముగా ఆలోచించ వలసిన విషయము “వలీ” భాష. తొలినాళ్ళలో అతని 
భాష దకనీ ఉర్దూ కావ్య సంప్రదాయములకు సంబంధించినది. అతడు దక్షిణమునుండి 
భారతదేశపు ఇతర భాగములకు వెళ్ళినాడు. ఉర్దూ భాషకు కేంద్రమగు దిల్లీకిని వెళ్ళినాడు. 
కనుక అతని భాష మార్చుచెందినది. ఈ మార్పునకు ఇంకెన్నియో కారణములు 
ఉండియుండును. “వలీ” అహమదాబాద్‌లోను జెరంగబాదులోను నివసించెను. 


48 ఉర్దూ సాహిత్య చరిత్ర 


బెరంగాబాదు చాల కాలమునుండి దిల్లీతో సంబంధము కలిగియుండెను. అచటి భాష 
దిల్లీభాషా ప్రభావము కలది. ఇదియే గాక దక్షిణ దేశము దిల్లీ రాజ్యమున కలిసిపోయి 
నందున రెండు దేశములలో రాకపోకలును సాగుచుండెను. కనుక అతని తరువాతి 
కాలపు కవితలో 'ఖడీబోలీ' ఛాయలు కన్పించును. క్రీ.శ. 1700 సంవత్సరమున అతడు 
దిల్లీలోని షాహ “గుల్హన్‌”ను కలిసినప్పుడు అతడు ఫారసీ విషయములను భావములను 
ఉర్దూలో అనువదించుటకై ఆదేవించెనని చెప్పుదురు. “వలీ” అతని ఆదేశము ననుసరించి 
ఫారసీనుండి అధిక లాభము పొంది యుండును. అతడు సరళములును శబ్దములును 
అగం పదములు పయోగించునప్పుడు అతని భాష వ్యావవోరికమునకు 
సమీపమైయుండును. ఉదాహరణ కొజకు ఈ పద్యపాదములు చూడుడు; 


జిసే ఇష్క్‌కా తీర్‌ కారీ లగే 

ఉసే జిందగీ క్యొం న భారీ లగే- 

నహోవే ఉసే జగ్‌మే హర్‌గిజ్‌ ఖరార్‌ 

జిసే ఇష్క్‌కీ బేఖరారీ లగే- 

“వలీ” కో కహే తూ అగర్‌ ఏక్‌ బచన్‌ 

రఖీ బోంకె దిల్‌కో కటారీ లగే. 1 


సజన్‌ తుమ్‌ముఖ్‌సేతీ భోలో నఖాబ్‌ ఆహిస్తా ఆహిస్తా 

కీ జ్యోంగుల్‌ సే నికల్తాహై గులాబ్‌ ఆహిస్తా ఆహిస్తా 
హజారాం లాఖ్‌ ఖూబా మే సజన్‌మేరా చలే యూంకర్‌ 
సితారోమ్మే చలే జ్యూం మా హతాబ్‌ ఆహిస్తా ఆహిస్తా 

సలోనే సాంవరే పీతమ్‌ తేరే మోతీకి రుల్మాంనే 

కియా అఖదే సురయ్యాకో ఖరాబ్‌ ఆహిస్తా ఆహిస్తా. 2 


* ఎవరికి ప్రేమ బాణము గాఢముగా నాటుకొనునో వారికి జీవితము భారమెందుకు కాకుండును? 
పేమ వలని వ్యాకులపాటు కలిగిన వారికి ప్రపంచములో మనస్తిమితము కలుగదు. 
“వలితో నీ వొకసారి మాటాడుదువేని పగవారి గుండెలకు కత్తి పెట్టువలె ఉండును. 

2 ప్రేయసీ! గులాబిపూవు నుండి మెల్లమెల్లగా (పన్నీరు) అత్తరువు వెడలినట్లు నీ ముఖముపై 
నుండి మెల్ల మెల్లగా తెర తొలగించుము. వేల లక్షల సంఖ్యలో గల సుందరులలో నా 
ప్రియురాలు చుక్కలలో చంద్రుడు నడచునట్లు మెల్ల మెల్లగా నడుచును. 

శ్యామ వర్ణముగల సుందరీ! (ఇట సుందరా! అనిన కృష్ణునివైపు సంకేత పజచుట యగును. 
ఇట్లనుట ఉర్దూ కవులకు సంప్రదాయము కూడను) 

నీరదన కాంతి చుక్కల సమూహమును (ఆఖదె మరయ్యా అనగా కృత్తికా నక్షత్రమందురు) 
అవమాన పజచును. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 49 


ఫారసీ మిశ్రితమగు ఉర్దూ కవిత మచ్చుతునక: - 


హుస్న్‌కా మస్నద్‌ నషీం వో దిల్బరే ముమ్తాజ్‌హై 

దిల్బరోంకా హుస్న్‌ జిస్‌ మస్పద్‌ కా పా అందాజ్‌హై 
గైరెహైరత్‌ హై ఖబర్‌ ఉన్‌ అయినా-రూకీ కిసే 

రాజ్‌కే వర్షమే జిస్కీ ఖాముషీ అవాజ్‌హై 

యాద్‌సే ఉస్‌ రష్మే-గుల్లారే-ఇరమ్‌ కే ఐ “వలీ” 

రంగ్‌కో మేరే సదా జ్యోం బూయె-గుల్‌ పర్వాజ్‌హె 1 


పైన చెప్పబడినట్లు “వలీ” ఉర్దూ భాషలోని ప్రథమ కవులలో లెక్కింపబడును. 
అతని కావ్యరచన కంటె అతడు ఉత్తర దేశపు భాషపై కలిగించిన ప్రభావము గొప్పది- 
దాని వర్ణనము ముందు చేయబడును. 


ఖాజీమహమూదు “బహరీ” ఈ యుగపు రెండవ మహాకవి. అతడు గొప్ప సూఫీ 
కవి. సూఫీ తత్త్వ రహస్య విషయముగల అతని “మన్‌లగన్‌” అను మన్ననీ పు తడవలు 
ప్రకాశితమైనది. అతని గజలులసం(గ్రహము కొన్నినాళ్ల క్రిందట లభించినది. అదియు 
ప్రకాశిత మైనది. “బహరీ” బీజాపురము నందలి ఒక గ్రామవాసి. బీజాపుర రాజ్యము 
మొగలాయి వారి స్వాధీనమైన పిదప అతడు హైదరాబాదునకు వెళ్లెను. అతని భాష 
ప్రాచీనులగు దకనీ కవుల భాషయే. “మన్‌లగన్‌” పలుతడవలు ప్రకాశిత మగుటయే 
దానిపై గల ప్రజాభిమానమును స్పష్టపబిచును. అందు సూఫీ తత్వమునకు సంబంధించిన 
జటిలములు, గూఢములు అగు భావములు కలవు. అవి సులభముగా బోధపడునని 
కావు. అందువలన “బహరీ” స్వయముగా ఫారసీలో వ్యాఖ్యానము వ్రాసెను. అతని 
శిష్యుడొకడు ఆ వ్యాఖ్యానమును “అర్ట్‌మన్‌లగన్‌” అనుపేర వచనమున వ్రాసెను. “బహరీ” 
భాష సరళము- నిరాడంబరము. ఉదాహరణ కొఅకు కొన్ని పద్య పాదములు: - 


సూర్‌ తురు ముఖ్‌ మిసాల్‌నై సచ్‌పై 
లాల్‌ తురు లబ్‌సే లాల్‌నై సచ్‌హై 


"ఆ సర్వోత్తమ సుందరి సౌందర్య పీఠమున ఆసీనురాలు. ప్రియురాండ్ర సౌందర్యము ముందు 
కాళ్లు తుడుచుకొను గద్దెవంటిది. దర్పణము వంటి వదనముగల ఆమెను విభ్రాంతి తప్ప 
(గ్రహించున దెవరు? రహస్యమను తెరచాటున ఆమె మౌనమే శబ్దము. 

“ఇరమ్‌” ఉద్యానము (ఇది స్వర్గములోని ఉద్యానవనము. మననందనము వంటిది) సైతము 
అసూయ పడునట్టి ఆమెను స్మరించుట వలన పుష్పములోని సౌరభము నా వర్ణము ఎల్లపుడు 
ఎగిరి పోవుచుండును. 


50 ఉర్దూ సాహిత్య చరిత్ర 


ధన్‌ తేరే మద్‌ మతే నయన్‌ కే నిమన్‌ 

పుర్తగాలీ కలాల్‌నై సచ్‌హై 

అబ్‌ ఖుషామద్‌ తూ బన్‌కర్‌ ఐ “బహరీ” 

తుర్సుపర్‌ ఉస్మా ఖ్యాల్‌ నై సచ్‌హై. 1 


“సిరాజ్‌ బెరంగాబాద్‌, ఈ యుగపు మూడవ మహాకవి. అతని జన్మస్థానము. 
బాల్యము నుండియు అతడు సౌందర్యోపాసకుడు - యౌవ్వనము రాకముందే అతనికి 
ఉన్మాదావస్థ కలిగెను - ఆ యవస్థలో ఏడేండ్లుండి ఆపైన సూఫీ ఫక్క్మీరుల సహవాసమున 
గడిపెను. ఉన్మాదావస్థలో నుండగా అతడు ఫారసీ రచనలు అనేకము చేసెను. కాని అవి 
నష్టమైనవి. అందలి కొంత భాగము మాత్రము ప్రకాశితమయిన అతని కావ్య సంగ్రహమున 
చేరినది. 


ఉర్దూ సూఫీ కవులలో “సిరాజ్‌” ఉన్నత స్థానము గలకవి. అతని జీవితమునకును 
కవితలకును గాఢమగు సంబంధము కన్పించును. రెంటిలోను తన్మయత ఆవేశము 
గోచరించును. అతని కావ్యసంగ్రహమున అన్నిరకముల కవితలు కలవు. కాని అతని 
గజలులు మటియు “బోస్తానె-భ్యాల్‌” అను మన్నవీ అతని ప్రసిద్దికి కారణములు. 


“బోస్తానె-ఖ్యాల్‌” క్రీ.శ. 1747 లో వ్రాయబడినది. అదొక బృహద్రచన. అందు 
(1160) పద్యపాదములున్నవి. దానినతడు కేవలము రెండు దినములలో వ్రాసెను. ఇది 
స్వీయకథ వంటిది. శైలి సరళ సుందరము- ప్రేమించిన ఒక కవి జీవితమును 
ఇంతవాస్తవికముగా ఇంతసుందరముగా సామాన్యకవి యెవడును వ్రాయ జాలడు- 
భావనల ప్రవాహము. అనుభూతులయాదార్థ్యము వలన ఈ మన్నవీ ఉర్జూలోని గొప్ప 
రచనలలో లెక్కింపబడుచున్నది. “సిరాజ్‌” గజలులు చా సుందరములు- మనోజ్ఞములు. 
ప్రభావ సహితములు. గజలు రచనలో అతడు “వలీ”ని అనుకరించెను. తన కవితలలో 
పలుతావుల “వలీ” పేరు సగౌరవముగా స్మరించెను. “సిరాజ్‌” భాష దకనీ భాషకంటె 
ఉత్తరభాషచేతనే అధికముగా ప్రభావితము- అతని మిత్రులును శిష్యులును అతనికి 
కవిగానే కాక భక్తుడుగా చిరకీర్తి సాధించుటకై అతని సమాధిని కట్టించిరి. అది నేటికిని 
జెరంగబాద్‌లో కలదు. 

సూర్యుడు నీ ముఖమునకు సమానుడు కాదు. ఇది సత్యము. కెంపులు నీ పెదవుల కంటె 

ఎజ్జినివి కావు. ఇది సత్యము. నీ మదిరాక్షులవలె “బుడుతకీచు” పారాయి వర్తకుడు ధన్యుడు 
కాడు- ఇది సత్యము. 
బహరీ! ఇక స్తోత్ర పాఠము కట్టిపెట్టుము. ఆమెకు నీపై శ్రద్ధలేదు. ఇది సత్యము. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 51 


ఉదాహరణ కొకు కొన్ని పద్య పాదములు: - 


సబ్‌ జగత్‌ ఢథూండ్‌ ఫిరా పియుకొన పాయా హర్‌గిజ్‌ 

దిల్‌కె గోషేమే మకాంథా ముయు మాలూమ్‌ నథా 1 
ఖబరే-తహయ్యురే-ఇష్క్‌ సున్‌ న జునూం రహా, నపరీ రహీ 
నతో తూరహా, నతో మైరహా, జోరహీసో బేఖబరీ రహీ 

చలీసిమై గైబునే నో హవాకి చమన్‌ సురూర్‌ కాజల్‌ గయా 
మగర్‌ ఏక్‌ షాఖె-నెహాలె-గమ్‌, జిసెదిల్‌ కహో సొహారీ రహీ. 2 


ముద్దత్‌నే గుహ్‌హు వాదిలే - బేగానా ఐ“సిరాజ్‌” 
షాయద్‌ కీ జాలగా హైకిసీ ఆషా కె హాధ్‌. 3 
ఈ కాలమునాటికి ఉత్తర భారతదేశమున ఉర్దూ కవిత చాల ప్రచారము పొందినది. 

ముందునకు వెళ్లుటకు ముందు దక్షిణదేశపు సాహిత్యకోశము నొకసారి చూడవలెను. 
15వ శతాబ్దమునుండి 18వ శతాబ్దము వణకు దక్షిణపు ఉర్దూ చాలమట్టుకు ఉత్తర 
భారతమునుండి స్వతంత్రమైయుండియే ఉన్నతిగాంచెను. ఆరంభమున ఉత్తరమునుండి 
మహారాష్ట్రమునకు ద్రావిడభాషలకు నడుమచేరిన ఆ భాషను సూఫీ కవులే స్వీకరించిరి. 
కాని కొలదికాలములోనే ఆ భాష ఇట ట్రేళ్లుతన్ని వ్యాపించెను. అన్ని అవసరములు దాని 
ద్వారమున తీరుచుండెను- అది అధికముగా ముసల్మానుల భాషయే అనుటలో 
సందేహములేదు- కాని కళాకౌశలములందును ఇతర సాంస్కృతిక విభాగములందును 
ప్రారంభమయిన హిందూ ముస్లిమ్‌ సమైక్యతకు ప్రతీకగా నిలిచిన ఒక భారతీయ భాష 
అనుట సమంజసము. 


" ప్రపంచ మంతట వెదకితిని ఎంతకును ప్రియుడు దొజిక లేదు. నా హృదయపు మూలలోనే 
అతని నివాసము. ఆ సంగతి నాకు తెలియలేదు. 

* ప్రేమ చకితమైన సంగతివిని నంతనే ఉన్మాదము లేకుండ పోయినది. దివ్యాంగన పోయినది. 
నీవులేవు. నేను లేను. ఇక మిగిలిన దొకటి ఆత్మ విస్కృతియే. 
ఆనందమను తోటను శుష్మింప జేయునట్టి గాలి ఆకసము వైపు నుండి వీచెను. శోక వృక్షపు 
కొమ్మ దానినే హృదయ మందురు. అదొకటి మాత్రము పచ్చగానే ఉన్నది. 

* సిరాజ్‌! చాలకాలము నుండి ఆత్మీయము కాని నా హృదయము ఎచటనో పోయినది. ఎవరేని 
ఆత్మీయుని చేతికి దొజికియుండును. 


52 ఉర్దూ సాహిత్య చరిత్ర 


ఇచట ఇంకొక సంగతి తెల్పుట అవసరము. “వలీ” ఉర్జూబాష ముఖమును భారత 
దేశమునుండి మరలించి ఈరాను (పర్షియా) వైపు త్రిప్పెననియు అతని వలన దకనీ 
ఉర్దూలో గల భారతీయత నశించెననియు ఆరోపణము చేతురు- కాని ఉత్తర భారతదేశపు 
భాషల అభివృద్ధి కారణములను ఎజుగనట్టివారే ఇట్లు ఆరోపింపగలరు. మొగలురాజ్య 
పతనము ప్రారంభమయిన నాటినుండియే “అవధీ” భాషయు “బ్రజి భాషయు 
సాహిత్యరూపమున అభివృద్ధిచెందుట ఉడిగెను-అప్పుడు వోకబీరు” జాయోనీ, రహీము, 
సూరదాసు, మీరాబాయి, తులసీదాసు జన్మింపలేదు. రెండవ కారణమేమన హిందూ 
విద్వాంసులైనను ముసల్మాను విద్వాంసులైనను సామ్రాజ్యకాలపు గౌరవమును 
దృష్టియందిడుకొని ఫారసీ భాషనే అభిమానించిరి. పరస్పర వ్యవహారముల కొఅకు 
ప్రాంతీయ భాషలను ఉపయోగించిరి. వారికి తమ భాషలలో సాహిత్యశక్తికలదను 
విషయమే తెలియకుండెను- “వలీ” దిల్లీచేరి ప్రగతిచెందుచున్న ఆ భాషను చూచెను. 
అది దకనీ ఉర్జూకు సమానమే అనిపించినను అంతకంటె భిన్నము. కనుక అతడు తన 
భావములను ప్రకటించుటకై ఆ భాషనే స్వీకరించెను. అతడు ఉత్తరదేశపు కవులకు తమ 
భాషలో కావ్యరచన చేయు సాహసము కలిగించి దానికి ప్రతిఫలముగా అంతకంటె 
సుందరమును, ప్రగతి శీలమును అగు భాషను దక్షిణదేశమునకు కొనిపోయెనని 
అనవచ్చును- ఇందులో వింతలేదు. రెండును ఒకే భాషయొక్క రెండు రూపములు- 
అతడు ఒకదాని సహాయమున ఇంకొక దానిని ప్రతిభావంతముగా ప్రబలముగా 
చేయదలచెను- ఉత్తర దక్షిణ భారతములను కలువదలచెను- అతడు 
ప్రయత్నపూర్వకముగా తన భాషను ఫారసీ మిశ్రితముచేయలేదు. దకనీ ఉర్దూను దాని 
జన్మస్థానపు ఉర్చూకు సన్నిహిత మొనర్చు ప్రయత్నము చేసెను. ఉత్తర దేశముతో సంపర్మము 
లేనందున దకనీ ఉర్దూ ప్రవాహము అరికట్టబడి యుండెను. రెంటి ప్రవాహములు మరల 
కలిసికొని సమాన ఫాయాలో ప్రవహింపసాగెను. 


హాయ కమల. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 53 


మూడవ అధ్యాయము 


18వ శతాబ్దిలో దిల్లీ 


ఉర్దూభాష దిల్లీ పరిసర ప్రాంతముల జన్మించియు చాలకాలము వజకు అచట 
సాహిత్య రూపమున వికాసము పొందకుండుట ఆశ్చర్యము. చుట్టముచూపుగా దక్షిణమునకు 
వెళ్ళి అట అత్యంతాభివృద్ధిచెందెను. ఇందుకు కొన్ని కారణములు పూర్వపు అధ్యాయములలో 
సూచింపబడినవి. సంక్షిప్రమగు ఈ గ్రంథమున అంతకంటె విపులముగా తెల్పుట 
అసంభవము. ఉత్తరభారతమున ఈ భాష వ్యావహారిక భాషగా దినదినాభివృద్ధి 
చెందుచుండెను. సాంస్కృతిక రంగమున ఫారసీ (ప్రాబల్యమధిక మగుటవలన ఈ 
వ్యావహారిక భాషకు కావ్యత్వ మొసగుపట్ల విద్వజ్ఞనులు సంకోచించుచుండిరి. 
సామ్రాజ్యవాదము ప్రబలియున్న కాలమున ఉచ్చవర్గీయుల ఆమోదము పొందిన 
భాషముందు అన్యభాషలు అతి సామాన్యములును అల్పములునుగా తోచును. కనుక 
చాలకాలము వటికు వ్యావహారిక భాష, కావ్యభాష రెండును వేరు వేరుగా నడచినవి. 
కళాకౌశలములకు సంబంధించిన ఇతర క్షేత్రములలో పరస్పరసమ్మేళనము వలన 
నూత్నశైలులు రూపొందుచున్న కాలమున భావ ప్రకటనకు ముఖ్య సాధనమగు భాష ఈ 
విధముగా ఉండిపోవుటకు వేరు కారణము లేముండును? 

పూర్వ పరిస్థితులను విడిచి, మొగలాయి వారి నాటి సామాజిక వ్యవస్థను 
పరిశీలింతుమేని అనేక కారణముల వలన ఆనాడు ఫారసీ యొకటే ప్రాధాన్యము 
పొందుటకు అవకాశముండెనను సంగతి తెలియును. ప్రతికూల పరిస్థితుల వలన 
దుర్భలమగుచున్న రాజ్యముతోపాటు ఫారసీ భాషయు తన ప్రభావమును కోల్పోవుచుండెను. 
హిందూస్థానీ మాతృభాషగా కలవారును ఫారసీలో వ్రాయుట, చదువుటయే సభ్యతా 
లక్షణమని భావించు విచిత్ర వ్యవస్థ అది. కళలతో విద్యతో సంబంధముగల ఉచ్చ[్రేణి 
ప్రజల సామాజిక సాంస్కృతిక సంప్రదాయములు ఫారసీలోనే వికసితములగుచుండెను. 
హిందూస్థానపు భాష ఉర్జూరూపమున మధ్యతరగతి ప్రజలలోను సామాన్య ప్రజలలోను 
ప్రచలితమగు చుండెను. ఒక స్వల్పాధారము. ఒక చిన్న సూచన లభించినచో భాష 
కలచోట సాహిత్యము జన్మించుట సహజము. “వల్రీ” దక్కనీ రాక వలన ఆధారము 


54 ఉర్దూ సాహిత్య చరిత్ర 


మతియు సూచన లభించెను. వ్యావహారిక భాషలో కోమలభావ ప్రకటన కాజాలదను 
భ్రాంతి కవుల హృదయములనుండి విడిపోయెను. 

17 వ శతాబ్దిలో ఉత్తరమున కొందరు ఉర్దూ కవులు ఉన్నట్లు తెలియును. కాని 
వారంత ప్రఖ్యాతులు కారు. వారిలో జాఫర్‌ “జటెల్లీ”, “అటల్‌”, “అఫ్టలొ మరియు 
ఇతరులు కొందరు కొంత కొంత కావ్య సృష్టి చేసిరి. కాని నిజమునకు 18వ శతాబ్దముననే 
సాహిత్య సృష్టి ప్రారంభమైనదనవచ్చును. “వలీ” దిల్లీకి వచ్చునాటికి ఉత్తరమున ఉర్దూ 
భాషలో కావ్యరచనచేయు ప్రసిద్ధ కవులెవరునులేరు. క్రీ.శ. 1720 ప్రాంతమున ఫారసీలో 
కావ్యరచన చేయు దిల్లీ కవులు కొందరు ఉర్జూలోను వ్రాయసాగిరి. “ఫిత్రత్‌”, “ఉమ్మీద్‌”, 
“బేదిల్‌”, “నదీమ్‌” మరియు “ఆర్జూ” అనువారు ఫారసీ కవులు, విద్వాంసులు- వారు 
ఒకటి రెండు పద్యములు అప్పుడప్పుడు ఉర్జూలోను రచించిరి. అందరలో “అర్జూ” 
సుప్రసిద్ధుడు. అతని అజమాయిషీలో అనేకులు ఉర్దూ పద్యము లల్లిరి. కాని ఆనాటి 
వారి పద్యములు ఒక చరణము ఉర్దూ దయిన రెండవ చరణము ఫారసీది. అప్పుడప్పుడు 
ఒకే చరణమున సగము ఫారసీ, సగము ఉర్దూ. కొన్నియెడల భావమంతయు ఫారసీది. 
నిర్దుష్టమగు ఉరూ రచన 18వ శతాబ్దారంభము నుండి లభ్యమగును. ఆనాటి రాజకీయ 
వ్యవహారముల భాష ఫారసీ. కవుల భాష ప్రజావాణియగు హిందూస్మానీ. ఉన్నత శ్రేణికి 
చెందిన వారింకను ఫారసీ మహిమనే గుర్తించుచున్నను ప్రజాసామాన్యమున హిందూస్మానీ 
వ్రేళ్లు తన్ని వ్యాపింపసాగెను. దిల్లీ కావ్యరంగమున జరిగిన పరివర్తనములివి. తొలుత 
ఫారసీ కవులు ఒకటి అర ఉర్దూ చరణములుకల ఫారసీ పద్యము లల్లిరి. తరువాత 
కవిత అంతయు ఫారసీలోనే సాగెను. ఆ పైన ఫారసీని విడిచి అచ్చము ఉర్టూలోనే 
కావ్యరచన చేయబడెను. ఆ కవులు పొందిన శిక్షణయంతయు ఫారసీలోనే. వారి ఆత్మలలో 
ఫారసీ కవిత ఇరవుకొనినది. వారి సమ్ముఖమున ఫారసీ ఉదాహరణలే ఉండెను. ఫారసీ 
సాహిత్యవేత్తలు చూపిని మార్గముపైననే వారు నడువగలిగి యుండిరి. వారు తమ 
కావ్యరచన కొబికు స్వీకరించిన వస్తువులన్నియు అధికముగా ఫారసీలోనే ప్రచలితములు. 
వీటన్నిటి చారిత్రక సామాజిక కారణములు స్పష్టములు. కనుక వాని విశదీకరణ 
అనవసరము. 

క్రీ.శ. 1719 లో సిహాసనమెక్కిన మొహమ్మద్‌షా బాదుషా కాలమే ఉత్తర భారత 
దేశమున కావ్య సాహిత్య ప్రారంభకాలమని ఉర్దూ సాహిత్య వేత్తలు నిర్ణయించిరి. 
మొహమ్మద్‌షా కవిత లభించినది. కాని అతని రచనలెన్నియో నిశ్చయముగా తెలియదు- 
ప్రపంచము మారినది. అక్బర్‌, జహంగీర్‌ మతియు షాహజహానుల కాలమున అబుల్‌ 
ఫజల్‌, ఫైజీ, ఉర్ఫీ, నజీరీ, సాయెబ్‌, ఖుద్సీ మలియు 'కలీము’ లను కవులు ఆస్థానశోభ 


ఉర్దూ సాహిత్య చరిత్ర 55 


నతిశయింపజేసినవారు. ఇప్పుడు ఉర్జూ కవుల కాలము- వారిలో కొందజు ఆస్థానమునకు 
సంబంధించినవారు. కొందటు బయటివారు. ప్రారంభమున ఉర్దూ కవిత దిల్లీ 
రాజదర్చారుతో అంతగా సంబంధము కలిగి లేకుండెను. కాని అది సామ్రాజ్యకాల 
పతనదశ అను సంగతి మజవరాదు. ఏది లేకున్నను సాహిత్యమును కళలును పాదుషాల, 
అమీరుల హస్తగతములై యుండెను. మొహమ్మద్‌షా రాజ్యకాలమున జరిగిన రెండు గొప్ప 
సంఘటనలలో ఒకటి నాదిర్‌షా ఆక్రమణము. రెండవది ఉర్దూ కవిత దిల్లీలో స్థిరపడుట. 
ఈ రెండు సంభుటనలు మొగలాయిరాజ్య క్షీణతను సూచించును. రాజ్యము 
ప్రబలమైయుండిన నాదిర్నా దిల్లీని కొల్లగొట్టియుండడు. ప్రజాసామాన్యపు వ్యావహారిక 
భాష ముఖ్యభాషయై రూపొంది యుండదు. ఈ యుగపు కవులనబడువారు “ఫాయెజ్‌”, 
“అ|బూ”, “నాజీ”, “హాతిమ్‌”, “యక్రంగ్‌”, “మజ్ఞర్‌జాన్‌జానాం”, “మజ్నాంి”, “ఫోగాలి, 
“తాబా” మొదలగు అనేకులు. వారు “వలీ”కి సమకాలికులు. లేదా కొంత ఇటీవలివారు. 
ఉర్దూ సాహిత్య చరిత్రలో వీరందరు ఉన్నత స్థానముకలవారు. వీరి భాష సరళమగు 
హిందూస్థానీ. వీరు ఫారసీ విద్వాంసులగుట ఆ భాషతో లాభము పొందిరి. కాని వీరి 
భావనలలో భారతీయతయే నిండియుండెను. ఇచటి కవితలో ప్రయోగింపబడు భాషను 
ఆ కాలమున “రేఖ్లా” అనిరి. రేఖ్లా అనగా కలగా పులగముగానున్న రాలిపోయిన, 
పడిపోయిన, సున్నపు గచ్చువలె గట్టిపడిన, అను అర్థములు కలవు. ఈ శబ్దము వలన 
ఇదొక మిశ్రిత భాషయని తెలియును. 

పైన పేర్కొనబడిన కవుల గుతించి ఇంతవజకు చాల విషయములు సరిగా 
తెలియవు. ఆ కాలమున వ్రాయబడిన కవుల చరిత్రల (తజ్మిరాలు) లో కవుల జీవిత 
విశేషములంతగా రచింపబడక సామాన్య పరిచయమీయబడును. కనుక ఎన్ని తజ్మిరాలు 
చూచినను వారి జీవిత చరిత్ర సమగ్రముగా లభింపదు. కొందరిని గూర్చి నేటి పరిశోధకులు 
చాల విషయములు సంగ్రహించిరి. వారి కవితలను కూడ సంపాదించిరి. కాని ఇంకను 
చేయవలసిన పని చాల మిగిలియున్నది. ఆ కవుల సంక్షిప్త వర్ణనయే ఇట చేయబడును. 
ఒకటి రెండు పద్యపాదములు ఉదహరింపబడును. దాని వలన ఆ కాలమున దిల్లీలోని 
ఉర్దూ కవిత్వ స్వరూపమెట్టిదియో బోధపడును. 

షాహముబారక్‌ “ఆ(బూ” పేరు నజముద్దీన్‌. ఉపనామము “ఆ(బ్రూ”. అతడు 
గ్వాలియార్‌లోని ఒక ప్రసిద్ద సూఫీ సంతానము- “అర్జూ” శిష్యుడు. అతడు క్రీశ, 
1750 ప్రాంతమున మరణించెను. అతడు తన కావ్యసంగ్రహమును తయారు చేసికొనెను. 
కాని అది నష్టమైనది. ఇప్పుడతని కవిత “తజ్మిరా”లలో ఎత్తి వ్రాయబడినంత వజికే 
లభ్యము. అతడొక 'మన్నవీని కూడ రచించెను. అందు సర్వాంగవర్ణన రూపమున 


56 ఉర్దూ సాహిత్య చరిత్ర 


ప్రియురాలి సౌందర్యము, కాంతి, వేష భూషలను వర్ణించెను. అలంకార ప్రయోగముపై 
అభిలాష అధికము కనుక అతని కవిత అప్పుడప్పుడు నీరసమనిపించును. అయినను 
అతని పద్యపాదములలో దిల్లీ వ్యావహారిక భాషలోని కమ్మదనము చవి చూడదగును. 


ఉదాహరణ: - 


ఫిర్తేథే దప్స్‌ దివానే కిధర్‌ గయే 

వో ఆష్కీకే హాయె జమానే కిధర్‌ గయే. 1 
అఫ్ఫోన్‌ హై కి ముర్ఫ్య్మూ వో యార్‌ భూల్‌ జావే 

వో షోబ్‌, వో మొహబ్బత్‌, వో ప్యార్‌ భూల్‌ జావే. 2 
ఖౌల్‌ “ఆ(బ్రూ” కాధా కి న జావూంగ ఉన్‌ గలీ 

హో కర్మే బేఖరార్‌ దేఖా ఆజ్‌ ఫిర్‌గయా. 8 
ఉర్‌ చేత్‌ కొం జునూం సతీ ఖాతిర్‌ నిచంత్‌ కీ 
ఆయీ బహార్‌ తుర్ము ఖబర్‌హై బసంత్‌ క్రీ 4 


సయ్యద్‌ అహ్మద్‌ షాకిర్‌ “నాజీ” నవాబు అమీర్‌ఖాన్‌ దగ్గజ సిపాయిగా 
పనిచేయుచుండెను. అతడు హాస్యప్రియుడు. తన వినోద భాషణములచే ఏడ్చువారిని 
నవ్వించు చుండెను. కాని తానెప్పుడును నవ్వువాడు కాడట. క్రీ.శ. 1754లో 
యౌవనమునందే మరణించెను. అతడు నాదిర్‌షాహ ఆక్రమణమును దిల్లీ వినాశమును 
తన కనులతో చూచెను. ఆ దృశ్యమును ఒక వోకమయముగ కవితారూపమున 
చిత్రించెను. అతని కావ్యసంగ్రహ మిప్పుడు దొబికదు. దిల్లీ వినాశమును గూర్చిన ఆ 
చారిత్రక కవితయు పూర్తిగా దొజకలేదు. అతని శైలి ఆనాటిదే. అలంకార ప్రయోగ 
మధికము- గజలులే ఎక్కువగా వ్రాసెను. 


" అడవులలో దిరుగు పిచ్చివారేమైరి? ప్రేమించుకొను ఆ కాలము ఎటుపోయెను? 

౩ ఆ ప్రియుడు నన్ను ఆ వాంఛను, ప్రేమను, ప్రీతిని మజిచి పోవుట విచారకరము. 

3 “అబూ” ఆ వీధిలోనికిక వెళ్లననెను. కాని నేడు వికలుడై మరల వెళ్లినాడు చూడుడు. 
: లెమ్ము, ఉన్మాదముచే మనస్సును స్మరింతువేల? వసంత వచ్చినది. తెలియునా? 


ఉర్దూ సాహిత్య చరిత్ర 57 


కొన్ని పాదము లివి:- 


ఆజ్‌తో నాజీ సజన్‌ సే కర్‌తూ ఆష్నా అర్జె హాల్‌ 
మర్నె జీనేకా నకర్‌ బస్వాన్‌ హోనీ హైసో హై 1 
నమ్మీం-హుస్న్‌ దేఖ్‌కర్‌ పీకా 

రంగ్‌ గుల్‌కా ముర లగా ఫీకా 2 
కియా ఫర్జా కవాదా సరోఖద్‌నే 

ఖయామత్‌కా జొదిన్‌ సున్తేథే కబ్‌హై 3 


ఈ యుగపు సుప్రసిద్ధ కవులలో “షాహహాతిమ్‌” గొప్పవాడు. ఎందుకనగా అతడు 
మహాకవియే కాక ఎందరో మహాకవులకు గురువు. చిరకాలము జీవించిన వాడగుట 
వలన భాషలో కల్లుచుండిన పరివర్తన లెన్నిటితోనో పరిచయము కలవాడు. తన కావ్యరచన 
మారుచున్న భాష కనుగుణముగా చేసెను. అతని పేరు "షేఖ్‌ జహూరుద్దీన్‌”. క్రీ. శ. 1699లో 
దిల్లీనగరమున జన్మించెను. బాల్యముననే కవితారచన కుపక్రమించెను. అప్పుడు దిల్లీలో 
“వలీ దక్కనీ” ప్రభావము వ్యాపించి యుండెను. హాతిమ్‌ కూడ ఆ పద్దతినే అవలంభించి 
కృత కృత్యుడయ్యెను. పూర్వ పద్ధతిలో వ్రాసిన కవితలన్నిటిని సంగ్రహ (దీవాన్‌) రూపమున 
సిద్ధపజచుకొనెను. కొంత కాలమైన తరువాత కవితాశైలిమారగనే తానును శైలి మార్చుకొని 
పరిశుద్ధభాషలో భావ ప్రధానమగు కవితలు వ్రాయసాగెను. తన పూర్వ సంగ్రహము నుండి 
కొన్ని కవితలు, క్రొత్త రచనలనుండి కొన్ని కలిపి “దివాన్‌ జాదా” అను పేర క్రొత్త 
సంకలనము తయారుచేసెను. దీని పీఠకలో భాషను గూర్చియు కవితాశైలిని గూర్చియు 
తన అభిప్రాయములు తెల్పెను. ఈ పీఠిక వలన పరివర్తనము చెందుచున్న ఆ కాలపు 
అభిరుచులు, అప్పటి పరిస్థితులు తెలిసికొనుటకు వీలుకలదు; కనుక విమర్శనాదృష్టితో 
ఇది బహుమూల్యము. హాతిమ్‌ క్రీ.శ.1781 లోనో లేక 1792 లోనో అస్తమించెను. 
అతని కవితా వస్తువులు ఆనాటి యితర కవులకువలె ప్రేమ, మజియు సూఫీతత్తమే. 

"నేడు ప్రియురాలికి ఆత్మనివేదన చేసికొనుము. చావు బ్రతుకుల గూర్చి అనుమానింపకుము. 

అగునదేదో అగును. 

* ప్రియురాలి లావణ్యము చూచినంత గులాబి పుష్పము వివర్ణ మనిపించినది. 

ప్రియురాలు రేపటి కొణకు వాగ్దానము చేసినది- కల్పాంతమందురే అదెప్పుడు కలుగును? 


58 ఉర్దూ సాహిత్య చరిత్ర 


తన కావ్యసంగ్రహము చివరి పుటలలో తన శిష్యుల నామావళి తెల్చెను. అందు అందటి 
కంటె సుప్రసిద్ధనామము మీర్జారఫీ “సౌదా”ది. అతని గూర్చి ముందు ముందు తెల్పబడును. 
“హాతిమ్‌” ఫారసీ కవితలును వ్రాసెను. కాని ఉర్దూ కవిగానే ప్రఖ్యాతుడు. అతని కావ్య 
సంగ్రహము ప్రకాశితము కాలేదు. ఉదాహరణ కొఅకు కొన్ని పద్యపాదములు: - 


జిస్మా దేకా సొయాహాం దుష్మనె జాంహై అప్నా 
దిల్కు జానేధే హమ్‌ అప్నా సొ కహా హై అప్నా 1 
ఖుప్‌ గయీ హై దిల్‌మె 'హాతిమ్‌” కే తెరీ బాంకీ నిగాహ్‌ 
చల్తె చల్తే టుక్‌ బతాతా జాతెరా క్యానామ్‌ హై 2 
జిందగీ దర్దే సర్‌ హువీ “హాతిమ్‌” 
కబ్‌ మిలేగా ముయు పియా మేరా 3 
పీరీమె హాతిమ్‌ అబ్‌న జవానీకి యాద్‌ కర్‌ 
సూఖే దరళ్ల్‌ భీ కహీం హోతేహైం ఫిర్‌ హరే 4 
మిర్ణామజ్ఞర్‌ జాన్‌ జానాం గొప్ప విద్వాంసుడు. సూఫీ తత్త్వ వేత్త. అతని కవితలు 
ఉర్దూలో కడుకొలది. అయినను అతని కీర్తి అశేషము. అతని ఉర్దూ కవితలు కొన్ని 
ఆయాతజ్మిరా (కవుల చరిత్రలలో ఉదాహృతములు. భాషను సంస్కరించుటకు, 
శబ్దార్థములను అయోమయము చేయునట్టి అలంకార వ్యామోహమును తగ్గించుటకును, 
“మజ్ఞర్‌” కృషిచేసెను. ఫారసీ విద్వాంసుడగుట వలన అతని కవితలో ఫారసీ పదము 
లధికము. క్రీ.శ. 1791 ప్రాంతమున 80 ఏండ్ల వయసుగల అతని నెవరో హత్యచేసిరి. 
ఆనాటి ఉర్దూ కవులనేకులు అతని శిష్యులు. వారిలో “యభీన్‌” ప్రసిద్దుడు. అతని 
" ఎవరిని చూచినను మనప్రాణ శత్రువులే. హృదయము మనదను కొంటిమి. కాని అది 
మనదెందుకయినది? 


* నీ కడకంటి చూపు “హాతిమ్‌” హృదయమున నాటినది. పోవుచున్నావు సరే. నీ పేరు చెప్పి 
వెళ్లుము. 

3 జీవితమొక తలనొప్పి అయినది. ప్రియుడు నాకెపుడు లభించునో? 

స వృద్ధాప్యమున యౌవనమును స్మరింపకుము. ఎండిపోయిన చెట్లు మరల పచ్చపడునా? 


ఉర్దూ సాహిత్య చరిత్ర 59 


పద్యపాదములు కొన్ని: - 


చలీజబ్‌ గుల్‌కె హాథోంసే లుటాకర్‌ కార్వాం అప్నా 

నఛోడా హాయె బుల్బుల్‌నే చమన్‌ మే కుఛ్‌ నిషాం అప్నా 

యె హస్రత్‌ రహగయీ క్యా క్యా మజేసే జిందగీ కర్తే 

అగర్‌ హోతా చమన్‌ అప్పా గుల్‌ అప్నా బాగ్భాంఅప్పా 1 
హమ్‌ గిరఫ్తారోంకో అబ్‌ క్యా కమ్‌హై గుల్బన్‌సే లేక్‌ 

జీ నికల్‌ జాతాహై జబ్‌ సున్తేహైం ఆతీహై బహార్‌ 2 


ఈ కాలములో మజ్మూం, ఫొగాం, యక్రంగ్‌ మొదలగు ప్రసిద్ధ కవులనేకులుండిరి. 
ఈ సంక్షిప్త చరిత్రలో వారి పేర్లు మాత్రమే స్మరింపగలము. 

కొన్ని నాళ్ళ క్రిందట ఉత్తర దేశములోని ఇంకొక పురాతన కవిని గూర్చి కొన్ని 
విషయములు తెలిసినవి. అతని పేరు సదరుద్దీన్‌, మొహమ్మద్‌, ఉపనామము “ఫాయజ్‌”. 
అతడు దిల్లీ ఆస్థానమునందు ఉన్నతోద్యోగి-గొప్ప విద్వాంసుడు - శ్రీమంతుడు. ఫారసీలో 
అతని రచన లనేకము. ఫ్రొఫెసర్‌ మసూద్‌ హసన్‌ రిజ్వీ అతని ఉర్దూకావ్య సం గ్రహమును 
అమూల్యమగు పీఠికతో టీకా సహితముగ ప్రచురించెను. ఉర్దూలో కావ్యసంగ్రహము 
తయారు చేసికొనిన మొట్టమొదటి కవి యితడే అని ప్రొఫెసరుగారు అభిప్రాయ పడినారు. 
“ఫాయజ్‌” కావ్య సంగ్రహము వలన ఆనాటి కవితా రీతులు, భావములు మాత్రమే కాక 
చారిత్రిక విషయములు అప్పటి సమస్యలును తెలియును. అతడన్ని రకముల కవితలు 
వ్రాసినాడు. ఆ కవితలలో సౌందర్యము, మనస్తత్వ పరిశీలనము కలవు. అంతియేకాక 
దేశీయతయు విశేషము. అతడు హిందువుల పర్వములను ఉత్సవములను అతి 
సుందరముగా వర్ణించెను. అలంకారములు హిందీశాస్తసమ్మతములు. ఆనాటి సాంస్కృతిక, 
సామాజిక జీవన చిత్రములతని కవితలో చూడముచ్చటగా నున్నవి. దిల్లీలోని ఒక ప్రదేశము 
నిట్లు వర్ణించెను: - 


హై “ఇందర్‌కి మనో సభా జల్వగర్‌ 
కి హర్‌ నార్‌ దిస్తీ హై రంభాసొం వర్‌ 
శై “బుల్బులి” తన సర్వస్వమును పుష్పముచే కోల్పోనది. తోటలో తన స్మ లకి చిహ్నమేదియు 
నిలుపుకొనలేదు. తోట, పుష్పము, తోటమాలి ఇవన్నియు మనస్వంతమే అయినచో ఎంతటి 
ఆనందదాయకమగు జీవితము గడుపు చుంటిమో అను వాంఛ మిగిలి పోయినది. 
? బంధితులమగు మాకు తోటతో నేమిపని? కాని వసంతము వచ్చిన దని వినినంత ప్రాణములు 


పోయినట్లనిపించును. 


60 ఉర్దూ సాహిత్య చరిత్ర 


కమర్‌ పర్‌ జో పడ్తే హై సబ్‌ మూయె-సర్‌ 

ఉనా బీచ్‌ మిల్‌ జాతా మూయే-కమర్‌ 

లజాతీహైం జూం అప్సరా జీకో ఛల్‌ - 

కీ దేఖ్‌ ఉన్నో పానీమె దిల్‌ జాయె జల్‌ 

హల్‌ ఎక్‌ నార్‌ సూరజ్‌ సి శోభా ధరే 

ఖడీహో సురజ్‌ కీ తపస్యా కరే 1 
ఒక గజలులోని కొన్ని చరణములు చూడుడు: - 


గాలీ తేరీ ముర దిల్మో ప్యారీ లగే 

దువా మేరీ తుర్సు మన్నే భారీ లగే- 

నహీ తుర్సు స జెర్‌ షోఖ్‌ ఐ మన్షరన్‌ 

తెరీ బాత్‌ దిల్మో న్యారీ లగే 

భం వాం తేరీ షమ్మీర్‌ జుల్బాం కమంద్‌ 

పలక్‌ తేరీ జై సే కటారీ లగే. 2 


ఈ విధముగ ఉత్తర భారత దేశమున దిల్లీ సాహిత్య కేంద్రమైనది. క్రమ క్రమముగా 
దక్షిణమున సాహిత్యకాంతి సన్నగిల్లినది. మొగలాయి రాజ్యము త్వరితగతి పతనము 
చెందుచుండెను. రాజకీయముగా (ప్రభావహీనమగు చుండెను. అయినను దానిదొక 
మహనీయమగు పరంపర కనుక ఇంకను సజీవమై యుండదగిన యోగ్యత కలిగియుండెను. 
మొహమ్మదుషా పాదుషా కాలమున ఆస్థానము కుతుంత్రజ్ఞల కూడలి యయ్యెను. పాదుషా 
తన శక్తిని అమీరుల పరముచేసి తాను భోగలాలసతలో జీవనము గడుపుచుండెను. తన 
బాధ్యతల నన్నిటిని విస్మరించెను. దిల్లీనగరము శోభాయమానమైయుండెను. 
ఉన్నతాధికారులు దూరదూరములనుండి వచ్చి పాదుషాతో విలాస కాలక్షేపము 
చేయుచుండిరి. అమీరుల అంతఃకలహములు మటియు నూత్నశక్తుల విజృంభణము 


1 ఇంద్రుని సభ శోభాయమానమై యున్నట్లున్నది. ప్రతి ప్రీయు రంభకంటె అందకత్తె. నడుముపై 
శిరోజములు పడినప్పుడు శిరోజమువంటి నడుమందే యెందో లుప్తమైపోయినది. వారు అప్పరసలవలె 
హృదయమును బాధింతురు. వారిని నీటిలో చూడగా హృదయము దహించి పోవును. ప్రతి ప్రీ 
సూర్యునివంటి శోభ కలది. నిల్చుండి సూర్యుని గూర్చి తపస్సు చేయుచున్నట్లున్నది. 

2 నీ తిట్లు నా మదికి ఇంపయినవి. నా శుభాకాంక్షలు నీ కొణకు అనేకములు. ఓ మనోహరి! నీ 
వంటివారెవరును లేరు. నీ సంగతి నా హృదయమునకు ఆనందప్రదము. నీ కనుబొమలు ఖడ్గములు, 
కురులు త్రాటి నిచ్చెనలు -టెప్పలు కటార్లు అనదగినవి. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 61 


కారణముగా అన్యదేశీయుడగు నాదిర్నా దిల్లీపై ఎత్తి వచ్చుటకు అవకాశము కలిగెను. 
క్రీశ. 1739లో అతడు పంజాబును పాదాక్రాంతము చేసి దిల్లీ ద్వారమున వచ్చి నిలిచెను. 
మొగలాయి పాదుషా అతనిని ఎదిరించలేకపోయెను. దిల్లీ నగరము రక్తసిక్తమయ్యెను. 
చరిత్రకారులు, కవులు అనేకులు ఆ వినాశమును భీభత్సముగా చిత్రించిరి. నాదిర్నా దిల్లీ 
సంపత్తి నంతటిని కొల్లగొని వెళ్ళెను. ఈ నష్టము త్వరలోనే పూడినది. కాని రాజ్యమును 
వివిధ భాగములలో విభక్తము కాకుండ కాపాడుకొనుట పాదుషాకు సాధ్యము కాలేదు. 
అదియే కొలది నాళ్లలో ప్రమాదకరమయ్యెను. 


ఆనాటి భారత దేశపు సాంస్కృతిక సామాజిక జీవనమును పరిశీలింతుమేని చిత్రకళ 
కాని నిర్మాణకళ కాని యెట్టి ఉన్నతిని పొందుకుండెనని తెలియును. ఏ భాషలోను 
తులసీదాసు, జాయెసీ, సూరదాసు మజియు కబీరులు జన్మింపలేదు. ఉన్నతశ్రేణి వారి 
వ్యావహారిక, సాంస్కృతిక భాషయగు ఫారసీ ఈ దేశమున శుష్మించుచుండెను. కనుక 
సామాజిక చైతన్య ప్రభావము వలన ఉర్దూ అభివృద్ధి చెందుచుండెను. కాని అందులోను 
పురోగమించుచున్న రాష్ట్రము మటియు ప్రగతి గాంచుచున్న ప్రజానీకమునకు 
సంబంధించిన భాషలో ఉండదగిన శక్తిలేకుండెను. సామ్రాజ్య వ్యవస్థలో సాహిత్యము 
రాజపోషణపై ఆధారపడియుండును. మొగలాయి రాజ్యము ఉర్దూ సాహిత్య ప్రగతిలో 
ఎట్టి సహాయమును చేయలేనంత దుర్భలమయ్యెను. అట్లయినను సాహిత్య ప్రవాహము, 
కళల ప్రవాహము శుష్కింపలేదు. మొహమ్మద్‌షా ఆస్థానమున భారతదేశ సంగీత కళ 
జీవము పొందుచుండెను. ఎట్టి సాహాయ్యము, లేకున్నను ఉరూ సాహిత్యము ప్రజలలో 
వ్యాపించుచుండెను. 

ఆ కాలమున సిక్కులు, జాటులు, మహారాష్టులు ప్రబలులగుచుందిరి. దూరస్థములగు 
మొగాలాయి రాజ్యప్రాంతములు అన్యాక్రాంతము లగుచుండెను. ఈస్టిండియా కంపెనీ 
సదాహరిత లత వలె దేశమంతట వ్యాపించుచుండెను. ఐక్యత లేనందున వాయువ్య 
భాగము ఏ సమయముననైన విదేశీయుల ఆక్రమణకు గుజియగు అవకాశముండెను. 
నాదిర్‌షా దండయాత్ర తరువాత పదేండ్లకు అహమద్‌షా అబ్దాలీ భారత దేశముపై 
ఎత్తివచ్చెను. పెద్దపెద్ద జాగీర్జారులందరును ప్రభుత్వము వడయుటకై తమతమ ముఠాలు 
ఏర్పబిచుకొనిరి. పాదుషాలు వారిచేతులలో కీలుబొమ్మలు. ఈ యన్నిటి పరిణామరూపమున 
దేశపు ఆర్థిక స్థితి చెడిపోయెను. రాజదర్చారుల దమన నీతికి రాజకీయోద్యోగుల దోపిళ్లకు 
ప్రజలు విహ్వలు లగుచుండిరి. షాహ ఆలం (1759-1806) సింహాసనస్టుడగు నప్పటికి 
ఈస్టిండియా కంపెనీ మజియు మహారాషులు శక్తిసంపన్నులై యుండిరి. జాటులు ఆగ్రా 
పరిసరములలో దోపిళ్ళు చేయుచు భీతిగొలుపుచుండిరి. దోహిల ఖండములోని 


62 ఉర్దూ సాహిత్య చరిత్ర 


రోహిలా-పఠానులు ప్రబలు లగుచుండిరి. పాదుషా వివశుడై ఆంగ్లకంపెనీ శరణుజొచ్చెను. 
'దీవానీ” హక్కులన్నియు వారి పరముచేసి అలహాబాదులో భరణము పొందుచు నిలిచెను. 
పదేండ్ల తరువాత షాహఆలమ్‌ మహారాష్టుల సహాయమున మరల దిల్లీ సింహాసన 
మధిష్టించెను. రోహిలా పఠానులు దర్భారులో ప్రవేశించి పాదుషా కనులూడబెటికి అతనిని 
చెబిసాలలో బెట్టిరి. దిల్లీ ఒక విధముగా మహారాష్ట్రల స్వాధీనమై యుండగా, పాదుషా 
తన ప్రభుత్వకాలమును సమాప్తము చేయక మునుపే, క్రీ.శ. 1804 లో “లార్జ్‌లేక్‌” 
దిల్లీపై తన ఆధిపత్యము సాగించెను. ఇట్లు మొగలు పాదుషా దిల్లీలో నామమాత్రుడు. 


వాస్తవికాధికారులు అంగ్రేయులు. 


ఇచటినుండి దిల్లీకథ ఇంకను క్రిష్టరూపము పొందును. కాని పైన చెప్పబడిన 
పరిస్థితుల వలన ఉత్తరభారతమున ఉర్దూసాహిత్యము జన్మించి అభివృద్ధి చెందిన ఉ 
దంతము తెలియును. ఆర్థిక, రాజకీయ పరిస్థితుల ప్రభావము జీవనముపై ఎట్లు పడునో 
దానిని వర్ణింప నవసరములేదు. మొగలు రాజ్యము ఆరిపోవుచున్న దీపమువలె రాత్రిచివరి 
అంధకారముతో పారాడుచుండెను. కాని అచట ఎట్టి ప్రకాశమును కలిగింప దగినశక్తి 
దానికి లేకుండెను. ఈ కాలపు మహాకవులందజణ రచనలలో దిల్లీయొక ఈ పరివర్తిత 
పరిస్థితుల చిత్రణము చూడవచ్చును. ప్రజల ఆర్థికస్థితి హీనదశనందిన ఆ కాలమున 
పాదుషా భుజములు దుర్భలములు. అజ్ఞాతమగు భయమువలన జీవితమే తుచ్చమనిపించు 
చుండెను. నైతిక పతనమును ఆరంభమయ్యెను. కొంతకాలము క్రిందట ఏమియు 
లేకున్నను మతముపై గాఢవిశ్వాసముండుట వలన ప్రజలు జీవిత సమస్యలను 
సహించుకొనుచుండిరి. ఇప్పుడొకవిధమగు అవిశ్వాసము నిరాశ ఉద్భవించి జీవితమును 
తత్త్వహీన మెనర్చెను. శతాబ్దాలనుండి భారతవర్షములో వచ్చుచున్న వర్ణవ్యవస్థలో నెట్టి 
గొప్ప పరివర్తనమును కలుగ లేదనుటలో సందేహములేదు. ఉత్సాదన ప్రణాళిక మారలేదు. 
గ్రామ్యజీవనములోని సామూహిక ఘనిష్టత దుర్భలమయ్యెను. ఏవిధమైన వైజ్ఞానిక జ్ఞానము 
లేనందున ఉత్సాదనా సాధనములలోను జీవిత విధానములలోను పురోగమనమునకు 
అసమర్ధమగు మాంద్యము ఏర్పడెను. పాదుషాలు-భోగలాలసులు, వారి జాగీర్జారులును 
అట్టివారే. సైన్యము కడ యుద్ద సాధనములు లేవు- సావానములేదు- 
అనుశాసనమునులేదు- సైనికులకు సరిగా జీతము దొజకెడిదికాదు- కనుక వారు 
ప్రజలను బాధించి తమ పొట్టనింపుకొనుచుండిరి. లుప్తమై పోవుచున్న సమాజములో 
నాశనమగుచున్న రాజ్యములో ఏయే సెబ్బరలు జన్మించుటకు అవకాశముండెనో అవన్నియు 
ఆనాటి భారత దేశమున ఉండెను. అన్నిటికిమించి జాగీర్దారీ వ్యవస్థ నిర్దీవమగు చుండెను. 
రాజ్యములన్నియు తమతమ పరంపరల తోడ్పాటుతోనే జీవించియుండెను. గొప్ప 


ఉర్దూ సాహిత్య చరిత్ర 63 


విపష్లవమును లేవదీయుటకు సమర్ధమైన ప్రజాశక్తి నిద్రాణమై యుండెను. ఏలయన 
చిరకాలపు వివశత ప్రజలను పరాస్తముచేసివైచెను. ఇంతవజకు ప్రజలలో తమ 
పరిస్థితులను మార్చుకొన దగిన చైతన్యము కలుగకుండెను. జాగీర్జారీవ్యవస్థ పతనము 
చెందుచున్న ఈ యుగము రెండు మూడేండ్లదికాదు. కొన్ని శతాబ్దములు సాగినది. ఈ 
నడిమి కాలమున ఏ విధమగు బెద్యోగిక వికాసము కలుగకున్నను వ్యాపారము వలన 
మధ్యను వర్గమున లెక్కింప దగినవారు కొందజు అచటచట జన్మించిరి. 

158వ శతాబ్దమున భారత దేశములోని పలుతావులలో ఆంగ్లకంపెనీ బలపడినదను 
సంగతి మటువరానిది. దాని ప్రభావము బంగాళము, మద్రాసు మటీయు బొంబాయిలపై 
పడుచుండెను. ఉర్జూసాహిత్యమును ఈ (ప్రభావము స్వీకరించెను. కాని హిందూ 
ముసల్మానుల సభ్యతలు ప్రాచీనములును సుదృఢములును అగుటవలన ఈ క్రొత్త 
భావములు అంత త్వరగా ఉన్నతి చెందలేదు. ఉత్పాదనా సాధనములలో కలిగిన 
పరివర్తనము సాంస్కృతిక రంగమున ప్రకటమగుట అనివార్యమే- ఆ పరివర్తనము 
సమానస్థాయిలో జరుగక పోవచ్చును. సారస్వత నియమము లొకసారి రూపొంది 
తమమార్గము తామే నిర్మించుకొనును కనుక, వానిలో సాధారణముగా త్వరితగతి 
పరివర్తనము జరుగదు. ఇవికాక ఆర్థికసాధనములును సమానగతి నడచుచుండెను. కనుక 
సాహిత్యమున ఏ విధమగు నవీనత కలుగు అవకాశమే లేకుండెను. సారాంశమేమన ఆ 
కాలమున నుదృ్భృవించిన ఉరూ సాహిత్యములో జీవన చిత్రములు, సమస్యల 
వ్యాఖ్యానములుకలవు కాని జీవితమును పురోగమింపజేయు శక్తిలోపించినది. దీనికొక 
కారణమేమన ఆనాటి కవులు ప్రజా సామాన్యముతో సన్నిహిత సంబంధము కలవారు 
కారు. వారు అధికముగా పట్టణములలో నివసించువారు కనుక ప్రజలకు వ్యాకులపాటు 
కలిగించుచున్న పరిస్థితుల పరిచయము లేనివారు. అనగా ఆనాటి ఉర్దూ కవిత జీవితముతో 
ఎట్టి సంబంధము లేనిదనికాని కేవలము కల్పనలు, మజియు స్వప్నములమీదనే 
ఆధారపడినదనికాని తాత్సర్యముకాదు. ఆనాటి కవులు బుద్ధిపూర్వకముగా పక్షపాతముతో 
కొంద జీవిత సంఘర్షణమును పరిశీలించువారు కారని అభిప్రాయము. వర్గములలో 
విభజింపబడిన సమాజములోని మానవుడు ఏదో ఒక వర్గమునకు సంబంధించియుండి 
తన ఆలోచనలను ఆ వర్గమునుండియే రూపొందించుకొనుట తప్పనిసరి. వర్గవిభజన 
స్పష్టరూపమున లేనప్పుడు, ఉత్పాదనా సాధనములు అనాగరక, రూపమున ఉన్నప్పుడు, 
ప్రతి కవియు సంపూర్ణముగా తన వర్గప్రచారకుడు కాజాలడు. ఈ కాలమున కొందటు 
కవులు మానవ జీవిత సౌందర్యమును మానవతా గౌరవమును యథార్థముగా వర్ణించిన 
వారున్నారు. వారినేవిధముగను ఉచ్చ వర్గీయుల భావములను మాత్రమే ప్రచారము 


64 ఉర్దూ సాహిత్య చరిత్ర 


చేయువారనుటకు వీలులేదు. 

18వ శతాబ్దిలోని కవులను రచయితలను ఈ దృష్టితోనే చూడవలయును. ఇద్దరు 
ముగ్గురిని గూర్చి పైన వ్రాయబడినది. ఉరూ సాహిత్యమును ఆకాశము 
నంటునట్లుద్ధరించిన ఇంక కొందరిని గూర్చి ముందు ముందు వ్రాయబదును. వారిని 
గూర్చి సంక్షేప రూపమున వ్రాయుటకు ముందు ఉత్తర భారత దేశపు ఉర్దూ సాహిత్య 
వివేషములను తెల్పుటవసరము. ఆనాడు గద్య రచన వికాసము పొందలేదు. పద్యములలోను 
“గజలు”లు మాత్రమే ప్రజాదరణ పొందినవి. “మస్నవీ”లు, “మర్సియాలు మజియు 
ఇతర రచనలు వ్రాయబడుచుందెను. కాని ఆ రచనలు విరివిగా వ్రాయబడునవి కావు. 
కవులు రాజదర్భారులకు సంబంధించి లేకుండిరి. కనుక ఆనాటి “ఖసీదాొలును లేవు. 
కవితా వస్తువలు (ప్రేమ, భక్తి, నీతి మొదలగునవియే. పర్షియా సంస్కృతి మజియు 
ఫారసీ భాషల ప్రభావము పడుచున్నను దక్శనీభాషా ప్రభావమును బ్రజభాషా ప్రభావమును 
స్పష్టముగా కాన్పించును. ఆనాటి కవులకు యమకము, శ్లేష ప్రియమైన అలంకారములు. 
కొందరు ఈ అలంకార వ్యామోహము హిందీ నుండి వచ్చినదందురు. మరికొందరు 
భారతదేశమున ఫారసీ సాహిత్యము పతనదశ చెందినప్పుడు ఫారసీ కవిత కేవలము 
పదముల గారడీ అయిపోయెను. అందువలన కవులు అలంకారములను 
ఆశ్రయించెరందురు. వ్యాకరణమును కావ్య శాస్త్రమును అంతగా పాటింపబడకుండెను. 
షాహ “హాతిమ్‌” మజియు మీర్జామజ్ఞర్‌ ఆ విషయము వైపు సూచన చేసినారు. తరువాతి 
కవులు ఈ పునాదుల మీదనే విశాల భవనము నిర్మించిరి. ఉర్దూ కావ్య సాహిత్యము 
ఆకారమునందును, అంతరంగమునందును రచనాత్మక సౌందర్యము పెంపు చేసికొని 
చాల పురోగమించెను. 

ఈ యుగమున గల కలవులు వందలు. కాని ఇచట “వుగారా, “తాబాలి, “దర్డొ 
“వూద్రా” “స్తోజ్లూ “మీర్‌”, “ఖాయమ్‌” మజియు “యభీన్‌” మొదలగు సర్వోత్తమకవుల 
కొందతి గూర్చియే వ్రాయబడును. కాలమొక అవిరళ సూత్రము. కనుక సాహిత్య చరిత్రను 
ఒక యుగమునుండి ఇంకొక యుగమున కేమాత్రము సంబంధము లేకుండ విభజించుటకు 
వీలుకాదు. కొందటు వృద్ధాప్యము, కొందజు కవుల యౌవనము. ఒకప్పుడు తెగల 
రచయితలును ఒకే యుగమున లెక్కింప బడుదురు. ఇంకొకప్పుడు వారి వయము 
ననుసరించియే యుగ విభజన జరుగును. కనుక ముందు ముందు ఇతర కవుల వర్ణన 
వచ్చునేని కావ్యశైలిలో గొప్పమార్చు ఏదో జరిగినదని భావింపవలదు. కాలక్రమ దృష్టిలో 
సౌలభ్యము కొజకే కవులను యుగములలో విభజించుట జరిగినది. 

పైన చెప్పబడినట్లు “షాహఅలమ్‌” కాలమున దిల్లీపై ఎన్నియో ఆపదలు 


ఉర్దూ సాహిత్య చరిత్ర 65 


సంభవించినవి. పాదుషా “ఈస్టిండియా కంపెనీ” వారి ఖైదీయై సుమారు పది 
సంవత్సరములు అలహాబాదులో ఉండెను. దీని పరిణామ రూపమున కళాసాహిత్య 
క్షేత్రములలో నైరాశ్యము ఆవరించినది. అచట ఆదర సత్మారములు చేయువారు లేనందున 
కవులు ఇతర రాజ దర్భారుల వైపు బయలుదేరిరి. అందజిలో మొట్టమొదట తన ఇల్లు 
విడిచి “అవధ్‌” మటియు “అజీమాబాద” (పట్టా) దర్చారుల నాశ్రయించిన కవి “ఫొగాం” 
అందురు. అతని పేరు అష్రఫలీఖాన్‌. అతడు “నదీమ్‌” శిష్యుడు. అహ్మద్‌షా బాదుషా 
దాది కొడుకు. హాస పరిహాసములతని వృత్తి. దిల్లీలో ఆశ్రయమీయ దగిన వారు లేనందున 
అవద్‌నవాబు షుజావుడ్దాలా దర్చాలో ప్రవేశించెను. అచటి నుండి “పట్నాకు” వెళ్ళిను. 
క్రీ.శ. 1772 లో అతడు మరణించెను. పట్నాలో మహారాజాషితాబ్‌రాయ్‌ అతనిని ఆచల 
సన్మానించి తనను విడిచి ఎచటికిని వెడలకుండ చేసెను. అతని భాష చాల పరిశు 
ద్ధము, సరళము మజియు మధురము. అతని ఉర్దూ కావ్యసంగ్రహ మొకటి ఫారసీ 
కావ్య సంగ్రహ మొకటి లభించినవి. ఉర్జూ సంగ్రహము ఈ నడుమనే తొలి ప్రచురణ 
పొందినది. 
కొన్ని పద్య పాదములు: - 

జఖ్ళె దిల్‌తో సియా నహీ జాతా 

బిన్‌ సియే భీ రహా నహీ జాతా 

ఐ “ఫొగాం!” దేఖ్నా సమర్‌ లేనా 

దేకె దిల్‌ ఫిర్‌ లియా నహీ జాతా 1 


ఉన్‌కే విసాలో-హి(జ్ర్‌ మే యూయీ గుజర్‌ గయీ 
దేఖాతో హన్స్‌ దియా జొనదేఖా తో రో దియా 2 


“తాబాలొ అను ఉపనామముగల “మీర్‌ అబ్బుల్‌హై” దిల్లీ నివాసి. అతడు అత్యంత 
సుందరుడు. పాదుషా స్వయముగా అతని సౌందర్యమును తిలకించుటకై అతడు 
కూర్చుండు మార్గమున వెడలెనట. “తాబాలొ తన కాలపు మహాకవులలో ఒకడు. మద్యపాన 
మధికముగా చేయువాడు. ఆ కారణముననే యువావస్థలో మరణించెను. అతని కావ్య 
సంగ్రహము (ప్రకాశితము. అతని భాష సరళము, సరసము, గజలులకు కావలసిన 
కోమల భావము లతని కవితలో కలవు. అతనిని గూర్చి మీర్‌ తఖీమీర్‌ ఇట్లభి ప్రాయపడెను 

" ఎడద గాయము కుట్టుకోరాదు. కుట్టుకోకుండ ఉండరాదు. ఫోగా ! చూడుము. 

ఆలోచించుము హృదయమును అర్పించి మరల తీసికొనరాదు. 

2 ఆమె సంయోగ వియోగములలో ఇట్లే గడచెను. 

ఆమె చూచెనేని నవ్వితిమి, చూడకున్న ఏద్చితిమి. 
66 ఉర్దూ సాహిత్య చరిత్ర 


“అతని (తాబాం) విషయములు పరిమితమైనవి. అయినను వానిని చాల చమత్మారముగా 
రచించును.” ఈ అభిప్రాయము సమంజసమైనది. అతడు అన్ని ప్రకారముల కవితలు 
వ్రాసెను. కాని అతని గజలులు ఉర్దూ సాహిత్య చరిత్రలో ప్రత్యేకస్థానము పొంద దగినవి. 
ఉదాహరణ కొజకు ఈ క్రింది చరణములు: - 


నహీ కోయీ దోస్త్‌ అప్పా యార్‌ అప్పా మెహర్బాం అప్నా 
సునావూం కిస్మ్కో గమ్‌ అప్పా అలమ్‌ అప్పా బయాం అప్నా 

న తాఖత్‌హై ఇషారేకీ, నకహనేకీ, ననున్‌నేకీ 

కహూం క్యా మైం సునూం క్యా మైం బతావూం క్యా బయాం అప్నా 
బొహత్‌ సోచాకె ఆవే యార్‌ యా ఇన్‌ దిల్‌కో నబ్రాయే 

నయార్‌ ఆయా, నసట్ర్‌ ఆయా, దియామైజీ నిదాం అప్నా 1 


సౌదేమె గుజర్తీహై క్యాఖూబ్‌ తరహ తాబాం 
దో చార్‌ ఘడీ రోనా దో చార్‌ ఘడీ బాతేం 2 


ఉర్దూ గజలును గజలు (ప్రియురాండ్రతోడి రహస్య సంభాషణము గా 
రూపొందించిన కవలులలో “దర్జా, “పాదా”, “మీర్‌” అను మువ్వురు సర్వ శ్రేష్టులు. 
వీరందజు సమకాలీన జీవనములోని వ్యాకులతను, ఉద్విగ్నతను సుందరముగా చిత్రించిరి. 
ఆనాటి సామాజిక, ఆర్థిక సమస్యలను చర్చించుట తమ కర్తవ్యమని భావించిన కవులు 
కారు వీరు. ఆనాటి వాతావరణమును ఆత్మకథ యను కొనునట్లును అదియే జగత్మథ 
అనుకొనుట్లును తమ కవితలో పరామర్శించిరి. చారిత్రక సంఘటనలను సూచింపకుండ 
సామాన్య భావములను ప్రదర్శించిరి. గజలు రచనలో సమకాలీన పరిస్థితులనుల్లేఖించు 
అవకాశము వారికి లేకుండెను. కాని వారి కవిత్వమును గంభీరదృష్టితో పరిశీలింతుమేని 
వారు జీవితమును యధార్థ రూపమున చిత్రించిరని తెలియకపోదు. ఇచట వారి కవితా 
విశేషణము జరుగదు. కాని వారి మహత్వమునకు కారణములగు విశిష్టతలను గూర్చి 


" నాకు మిత్రుడు, ప్రియుడు, అనుగ్రహము కలవాడు ఎవడును లేడు. ఎవరికి నా బాధను, 
విచారమును నా మాటలలో వినిపింతును. సంకేతము చేయుటకును, మాటలాడుటకును, 
వినుటకును నాకు శక్తిలేదు. నేనేమి మాటలాడుదును. ఏమివిందును. ఏమి చెప్పుదును. 
ప్రియుడైన రావలయును లేదా ఈ హృదయమునకు ఊరటయైన లభించ వలయునని చాల 
అభిలషించితిని- ప్రియుడు రాలేదు. ఊరట కల్గలేదు. నా మనస్తిమితము పోయినది. 

* ఉన్మాదములో కాలము చక్కగా గడచును. రెండు మూడు గడియలేడ్చుట, రెండు మూడు 
గడియలు మాటలాడుట. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 67 


తెలుపబడును. 18వ శతాబ్దమునుందు దిల్లీలోను భారతదేశమంతటను సామ్రాజ్యముల 
పతనము వలన ఏర్పడిన పరిస్థితుల ప్రతిబింబములు ఈ మహాకవుల కావ్యములలో 
విస్పష్టముగ చూడవచ్చును. 

ప్రఖ్యాత సూఫీ కవియగు ఖాజామీర్‌ 'దర్గ్‌' క్రీ.శ. 1721 లో దిల్లీయందు జన్మించెను. 
అతడొక ప్రతిష్టత మతాచార్య పరంపరకు చెందినవాడు. అతని తండ్రి ఖాజామొహమ్మద్‌ 
నాసిర్‌. “అందలీబ్‌” పేరుగల సూఫీకవి. “దరద్‌” బాల్యము నుండియే సూఫీ సంప్రదాయము 
నవలంబించెను. సరస్వతీ సముఖమున తలవంచెను. అతడు గొప్పవిద్వాంసుడు. 
ప్రతిభాశాలి. సూఫీ తత్త్వచర్చ అతని అహోరాత్రముల కాలక్షేపము. ఫారసీలో “తసవ్వుఫ్‌” 
ను గూర్చి ఎన్నియో గ్రంథములు వ్రాసెను. అతడు సంగీత శాస్రప్రవీణుడు. కవితారచనలో 
నిపుణుడు. దిల్లీ పాడువడుచున్నపుడు ఎందరు కవులు దానిని విడిచివెళ్ళినను “దరద్‌” 
విడువలేదు. అతని కావ్యసంగ్రహము పరిమాణమున చిన్నది. అందు ఉర్లూ పద్యములును 
ఫారసీ పద్యములును కలవు. అతడు క్రీ.శ. 1785 లో దిల్లీయందే మరణించెను. 

అతని కవితలన్నియు “గజలులు”- వానిలో నిగూఢమగు సూఫీ తత్త్వము 
సరళసుందర భాషలో ప్రస్తుతము. అతని ఉపనామము “దరద్‌” (వ్యథ). కనుక 
తదనుకూలముగా అతని కవితలో వ్యథాకలితములు, కరుణాజనకములు అగు భావములు 
కలవు. అతని భాషలో మార్దవము, సౌకుమార్యము మజియు ఆవేగము కలవు. మహాకవి 
మీర్‌ తరువాత దరద్‌ కవితలోనే తిన్నని, తీయని దిల్లీ వ్యావహారిక భాష చూడనగును. 
ఆనాటి కవులందజును అతనిని ఉత్తమ కవిగా అంగీకరించిరి. కేవలము కవియేకాక 
మహాభక్తుడును, సూఫీ-ఫకీరును అగుటవలన వేలాది జనులతనికి సన్నిహితులై 
గౌరవించుచుండిరి. అతడెన్నడు రాజదర్చారులకు వెళ్లలేదు. అయినను అతడు నివసించు 
“ఖాన్ధాహ్‌” (ఆశ్రమము) రాజదర్చారు పరిరక్షణలోనే ఉండెను. మీర్‌మొహమ్మద్‌ “అసర్‌” 
అతని తమ్ముడు; మటియు శిష్యుడు. అతడును మహాకవుల శ్రేణికి చెందినవాడు. “అసర్‌” 
కావ్యసంగ్రహము ప్రకాశితము. “ఖాబో-ఖయాల్‌” అను అతని మన్నవీ కూడ ప్రసిద్ధము. 
అతని కావ్యశైలి “దర్ట్‌” శైలిని పోలియుండును- “దరద్‌” కావ్యసంగ్రహము చిన్నది. 
అతని గజలు లన్నియు చిన్నచిన్న చరణములవి. అయినను అవన్నియు 
ప్రభావసహితములు. మౌలానా మొహమ్మద్‌ హుస్సేన్‌ “ఆజాద్‌” చెప్పినట్లు “దరద్‌” 
తలవారుల పదును సూదులలో నింపెను. 


జగమ్‌ ఆకర్‌ ఇధర్‌ ఉధర్‌ దేఖా 
వహీ ఆయా నజర్‌ జిధర్‌ దేఖా 
జాన్‌నే హో గయే బదన్‌ ఖాలీ 


68 ఉర్దూ సాహిత్య చరిత్ర 


జిస్‌ తరఫ్‌ తూనే ఆంఖ్‌ భర్‌ దేఖా 

నాల, ఫిర్యాద్‌, అహ్‌, బెర్‌ జారీ 

ఆప్‌నే హో సకా సోకర్‌ దేఖా 

ఉన్‌ లబోన్నేనకీ మసీ హా యీ 

హమ్‌నె సౌసౌ తరహసే మర్‌ దేఖా 1 


తూ బిన్‌ కహే ఘర్‌సే కల్‌ గయాథా 

అప్నా భీతో జీ నికల్‌ గయాథా 

అబ్‌ దిల్కో సంభాల్నా హై ముష్కిల్‌ 

అగ్లే దినోం కుచ్‌ సంభల్‌ గయాథా 

మై సామే సే జో ముస్మరాయా 

హోంట్‌ ఉస్మా భీ “దర్డ్‌” హిల్‌ గయాథా 2 
అహలే జమానే ఆగే భీథే బెర్‌ జమాన థా 

పర్‌ అబ్‌ జో కుఛ్‌హై యేతో కిసీనే సునానథా 3 


వో దిన్‌ కిథర్‌ గయే కి హమేం భీ ఫరాగ్‌ థా 

యానీ కభూతో హమ్‌మేఖీ దిల్‌ థా దిమాగ్‌ థా 

గుజ్‌రా హుం జిన్‌ ఖరాబేబే కహ్లేహైం వా౮కే లోగ్‌ 

హై కోయీ దిన్‌కీ బాత్‌ యేఘర్‌థా, యే బాగ్‌ థా 4 


" ప్రపంచమున అడుగిడి ఇటునటు చూచితిని. ఎటు చూచినను అతడే కన్పించెను- నీవేదెన 

చూతునో ఆ వైపువారు నిర్దీవులు. నాచే నయినట్లు ఏడ్చి, వ్యధపడి, నిట్టూర్చి మొజిపెట్టుకొంటిని. 
అనేకవిధముల మరణించిచూచితిని. ఆమె పెదవులు స్వాస్థ్యము కలిగింపవయ్యెను. 

* నిన్న నీవు ఇంటినుండి చెప్పకుండ వెడలిపోతివి. నాప్రాణమే లేచిపోయినది. ఇప్పుడు హృదయమును 
స్తిమిత పజిచుటే అసాధ్యము. వెనుక కొంత స్తిమిత పడుచుండెడిది. ఎదుటనిల్చి నేను 
మందహాసము చేసినంతనే ఆమె పెదవులు కదిలెను. 

* పూర్వమున కాలముండెను. ప్రజలుండిరి. కాని నేడేదికలదో ఇదెవరును విన్నది కాదు. 

* మాకు గూడ నిశ్చింతగల కాలమెటు వెళ్లినదో - ఒకప్పుడు మాలోను హృదయముందెను. 

బుద్దియుండెను. పాడతీన ప్రదేశమునుండి వెళ్ళితిని. అచటివారు “కొన్ని దినముల క్రిందట 
ఇదిగో అచట ఇల్లుండెను. ఇట తోట ఉండెను” అనుచుండిరి. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 69 


చివరి మూడు చరణములలో దిల్లీ వినాశమును మతియు నిస్సారమైన జీవితమును 
ఎంత హృద్యముగా వర్ణించినాడో చూడుడు. సమసిపోవుచున్న సభ్యత తన వ్యథను 
ప్రకటించుచు అవిజ్ఞాతమగు భవిష్యత్తును గూర్చి నిరాశ పొందుచున్న దృశ్యము ఈ కవితల 
వలన మనకనుల వేలును. 

ఆ కాలపు మహాకవులలో మిర్హామొహమ్మద్‌రఫీ “సౌదా” ఒకడు. అతడు 
క్రీ.శ. 1718లో జన్మించెను. అతని తండ్రి ఈరాను నుండి వ్యాపారార్థము భారతదేశము 
వచ్చి ఇచటనే స్థిరపడెను. సౌదా స్వభావము ధనికులకు తగినది. అతడు హాస పరిహాస 
ప్రియుడు. అతడు షాహ 'హాతిమ్‌” శిష్యుడందురు. కాని ఆనాటి మహాకవులందటి వలనను 
లాభము పొందినాడే అనిపించును. అహ్మద్‌షా దుజ్టానీ దండయాత్రల వలనను 
మహారాష్ట్రల ఆక్రమణము వలనను దిల్లీ పాడువడినంత అతడు ఫరూఖాబాద నవాబగు 
మెహర్చాన్‌ఖాన్‌ “రింద్‌”ను ఆశ్రయించెను. క్రీ.శ. 1785 లో అయోధ్యరాజధానియగు 
పైజాబాదా చేరెను. నవాబు షుజావుద్దాలా అతని నాహ్వానించెనని కొందబిందురు. 
అసఫొద్దౌలా తన రాజధానిని లభ్నోకు మార్చినప్పుడు “సౌదా” లఖభ్నోకు వెళ్లెను. అతని 
జీవితము లఖ్నోలో సుఖ సంతోషాలతో గడచెను. అవధ్‌ ప్రభుత్వమతనికి రూ. 6,000 
వార్షికము ఏర్పాటు చేసెను. క్రీ.శ. 1795లో అతడు లభ్బోలోనే మరణించెను. 

“సౌదా” రాకవలన లఖ్నో సాహిత్యమున నూత్నతరంగము లేచెను. అసఫాొద్దాలా 
స్వయముగా మంచికవి. లభ్నోలో పెద్దపెద్ద కవి సమ్మేళనములు జరుగుచుండెను. 
నవాబులును అమీరులును పాల్గొనుచుండిరి. నలువైపుల కళాసాహిత్య ప్రచారము 
ముమ్మజముగా సాగుచుండెను. కవులు పరస్పరము స్పర్థకలవారగుట సాహిత్యమనుదినము 
అభివృద్ధి చెందుచుండెను. “సౌదా” రాజదర్భారుతో సంబంధము కలవాడు కనుక 
అధికముగా ఖసీదాలే వ్రాసెను. కొన్ని ఖసీదాలు మతప్రవక్తల ప్రశంసలో కొన్ని నవాబుల 
ప్రశంసలోకలవు. ఉర్దూ ఖసీదా రచయితలలో “సౌదా” అగ్రగణ్యుడు. ఫారసీ 
సంప్రదాయముల ననుసరించి అప్పటికింక అభివృద్ధి చెందని ఉర్దూభాషలో లలితములును 
ఉన్నతములును అగు భావములను అతి నిపుణతతో సుందరముగా వర్ణించెను. 
ఖసీదాలేకాక గజలులు, మన్నవీలు, రుబాయీలు వాసౌఖ్లాలు, మర్సియాలు మతియు 
హజోలును రచించెను. ఫారసీ కావ్య సంగ్రహ మొకటి తయారుచేసెను. కొన్ని 
గద్యరచనలును చేసెను. కాని అవి నేడు అలభ్యములు. 

“సాదా ఖపీదాలు వ్రాయుటలోనే సుప్రసిద్ధుడు. అతపి గజలులు ఖసీదాల 
స్థాయినందుకోలేవు. ఈ సంగతి ఆనాడే అందు అంగీకరించిరి. అతడు కూడ ఈ 
విషయమును ఒకచోట ఇట్లు వెల్లడించెను. 


70 ఉర్దూ సాహిత్య చరిత్ర 


లోగ్‌ కహే హైయె సౌదాక ఖసీదా హై ఖూబ్‌ 
ఉన్ని ఖిద్మత్‌ మెలియే మై యె గజల్‌ జాతాహూం 1 


ఈ విషయమును నేడును అందజు అంగీకరింతురు. ఉర్దూ సాహిత్య చరిత్రలో 
అతడు సర్వోత్తమ ఖసీదా రచయిత. అతని గజలులును మంచివే కాని అవి ప్రాఢరచనలు. 
సమకాలికులగు ఇతర “గజలులు” కవుల రచనలలోగల రసభావములతని గజలులలో 
లేవు. గజలులలోను అతని భాష ఫారసీ మిశ్రమము. అతి ప్రాధము- అతని భాషలో 
గజలులకు కావలసిన సారశ్యము, లాలిత్యములేవు. ఖసీదాల తరువాత అతని రచన 
హజోలలో పరిణితి చెందినది. ఖసీదా రచనలో అతని లేఖిని పుష్పవృష్టి కురియించెను. 
అట్లే హజోరచనలో అది విషలిప్తమై అగ్నిజ్వాలలు విరజిమ్మెను. అతని హజోలు అధికముగా 
వ్యక్తిగతమైనవి. వానిలో ఆనాటి పతన దశ, సామాజిక స్థితి చాల భావసహితముగా 
వర్ణితము. ఆ కవితల వలన ఆనాటి చిత్రములు కనులు ముందు వ్రేలుటయే కాక 
నశించిపోవుచున్న సామ్రాజ్య వ్యవస్థతో సంబంధముగల జనుల హృదయాలలోని 
శోకానుభూతియు విదితమగును. సౌదా కవిత వలన ముసల్మానుల జీవితము మతియు 
వారి ఆచార వ్యవహారములు విస్పష్టముగా తెలియనగును. ఇట్టి మూడు రచనలు చాల 
ప్రఖ్యాతములు- ఒకటి ఒక బలహీనమగు గుజ్బమును ప్రతీకగాగొని ఆ యుగపు 
దౌర్బల్యమును వర్ణించినది. రెండవది పాదుషా మొదలుకొని సామాన్య ప్రజ వబికు గల 
లోపలముల నుల్లేఖించినది- కొన్ని చోట్ల హాస్యము చాటున అశ్రువులు తొణికిసలాడును. 
మతికొన్ని జోట్ల వ్యంగాత్మకముగా జీవనప్రాబల్యము వర్ణితము. ఎట్టి కవిత వ్రాసినను 
“సౌదా” దానికొక మహనీయత ఆపాదించి మహాకవియయ్యెను. అతని మర్సియాలును 
ఆ కాలమున అద్వితీయములే. 


“సౌదా” కాలమునాటికి ఉర్దూలో దకనీ భాషాప్రభావము తగ్గి ఫారసీ పదప్రయోగ 
మధికమయ్యెను. ఖసీదాల భాష యెప్పుడును ప్రొఢమే. కనుక “సౌదా” ఫారసీని విశేషముగా 
ఉపయోగించెను. అతడు హిందీలోని సుందర పదజాలమును, హిందీభావములను 
భారతీయములగు ధార్మిక, బతిహాసిక విషయములను కూడ తన కవితలో చేర్చుకొనెను. 
అర్జునుడు, కృష్ణుడు, ఇంద్రుడు మొదలగు మహాపురుషుల ప్రసక్తి అతని కవితలో ఎడనెడ 
కన్పించును. ఫారసీ హిందీ శబ్దముల సమానముల వలన ఆనాటి భాష ఎట్లు 
వృద్ధిచెందుచుండెనో తెలియును. ఫారసీ కవిత చదివినచో “సౌదా” కేవలము కవియేకాక 
గొప్ప విద్వాంసుడనియు విజ్ఞానియనియు తెలియును. అతని కవితవలన ఆనాటి జీవిత 


* లోకులు సౌదాఖసీదాలే గొప్పవందురు- వారి సన్నిధానమున ఈ గజలు సమర్పించెను. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 71 


సమస్యలెన్నియో అవగాహన మగును. ఇచట అతని ఖసీదాలనుండి మర్సియాలనుండి 
లేక హజోలనుండి ఉదాహరణలిచ్చుట కష్టము. గజలులనుండి కొన్ని మచ్చుముక్కలు: - 


72 


జోమజూూర్‌ ఉస్‌సె కర్తాహై కోయీ గమ్‌ఖార్‌ రోనేకా 

తొ కహెరా హైకి చుప్‌రహ, హై ఉసే ఆ జార్‌ రోనేకా 

మై ఆప్నే హాల్‌పర్‌ హన్‌స్తాహూం వర్నాహర్‌ ఘడీ జాలిమ్‌ 
మొహబ్బత్‌మే తేరీ సామాం కియా తయ్యార్‌ రోనేకా 

కభూమై బాత్‌ బిన్‌ రోయే నహీకీ ఉన్‌సే పర్‌ ఉన్‌నే 

న వూఛా యూం సబబ్‌ క్యాహై తేరే హర్‌ బార్‌ రోనేకా 1 


జబ్‌ నజర్‌ ఉస్కీ ఆన్‌ పడ్తీ హై 
జిందగీ తబ్‌ ధ్యాన్‌ పడ్తీ హై 
ఏక్‌ కే మూహ్‌సే జిన్‌ ఘడీ ని 
ఫిర్‌ తో సౌకీ జబాన్‌ పడ్తీ హై 
లేకిన్‌ ఇత్నాకహే కోయీ మురునే 

కభూ ఉస్మేఖీ కాన్‌ పడ్తీహై 2 


యి 


మై హాల్‌ కహూం కిస్‌నే తేరే అహద్‌మే అప్నా 
రోతే హై కహీం దిల్మో కహీం జీకీ పడీహై తి 


"నా బాధపట్ల సానుభూతి కలవారెవరేని ఆమెతో నా ఏడ్చునుగురించి చెప్పినచో “ఊర్ముండము. 


అతనికి ఏడ్పురోగమే కలదు.” అనును. నేను నా స్థితిపై నవ్వెదను కాని ఓ క్రూరురాలా! 


నీప్రేమలో అడుగడుగున ఏద్వవలసిన అవసరమే. ఆమెతో నేనెప్పుడు ఏడ్పులేక మాటలాడలేదు 


- అయిననునా యేడ్చునకు కారణమేమని ఒకసారైనను అడుగదు. 


* ఆమె చూపు నాపైపడగనే జీవితముపై ధ్యాస పోవును - ఒకరి నోటినుండి వెడలి నంతనే 


(మాలు) నూరుగురి నోటపడును. అయినను ఎప్పుడేని ఆమె చెవిలో కూడ పడినదా! ఈ 
సంగతి ఎవరైన చెప్పుడు? 


కనా పరిస్థితి యెవరితో చెప్పికొందును. నీ హయాములో ప్రాణము పోవుననియో, హృదయము 


పోవుననియో ఏడ్డును. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 


జిన్‌ రోజ్‌ కిసీ జెర్‌ పె బేదాద్‌ కరోగే 
యే యాద్‌ రహే హమ్‌కో బొహత్‌ యాద్‌ కరోగే 1 
ఈ యుగపు ప్రసిద్ద కవులలో ఇంకొకడు “సోజ్‌” అతని పేరు సయ్యద్‌ మొహమ్మద్‌ 

మీర్‌. తొలుత అతడు “మీర్‌” అను ఉపనామమే గ్రహించెను. కాని మీర్‌ తఖీ “మీర్‌” 
పేరు కావ్యరంగమున వ్యాపించుట వలన తన ఉపనామము మార్చుకొని “సోజ్‌ అనునది 
గ్రహించెను. దిల్లీలో సామాన్య జీవనము గడుపుచుండెను. దిల్లీ వినాశనము తరువాత 
ఫరుఖాబాదకు వెళ్ళెను. అచటినుండి లఖ్బోకు వెళ్ళెను. అటనుండి ముర్షిదాబాదుకును 
వెళ్ళి ఫలతమేమియు లేనందున తిర్గి లభ్నో చేరుకొనెను. ఈసారి నవాబు అసఫాొద్దౌలా 
అతనిని గురువుగా నియమించుకొనెను. కాని కొలదికాలముననే అనగా క్రీ.శ. 1798లో 
మరణించెను. అతడు కవితలోనే కాక గుజ్జిపుస్వారి, శస్త్రవిద్య, విలువిద్యలలో నిపుణుడు. 
సంగీతవిద్యలో ప్రవేశము కలవాడు. వీణావాదనలో నేర్పరి. అతని కావ్యసంగ్రహము 
అధిక సంఖ్యలో గజలులు గల చిన్న గ్రంథము- అతని భాష అతి సరళము. 
వ్యావహారికమునకు సన్నిహితమగుట మధురము- గజలు కొజకు కావలసిన 
రసవంతమగు సరళభాష. భావనాశక్తి అతని స్వాధీనము. 


ఉదాహరణకొఅకు కొన్ని చరణములు: - 
లేఫిరామై కహాం దిల్మో 
నలగా, లేగయా జహాం దిల్కో 2 
జబ్‌తలక్‌ ఆంఖే ఖుల్‌ ధీం దుఃఖ్‌పె దుఃఖ్‌ దేఖాకియే 
ముంద్‌ గయీ జబ్‌ ఆంఖ్‌ యాం తబ్‌ “సోజ్‌” సబ్‌ ఆనంద్‌హై 3 


రాత్‌కో నీంద్‌ హైన దిన్‌కో చైన్‌ 
ఐసే జీనేనె ఐ ఖుదా! గుజ్‌రా 4 


" ఏనాడేని ఇతడు లెవరిపైనను ధార్య్యము చూపుదువేని ఆనాడు మమ్ము చాల జ్ఞాపకము 
చేసికోగలవు. ఇది జ్ఞాపకముంచుకొమ్ము. 
* నా హృదయము నెందెందో తీసుక వెళ్ళితిని. ఎచటను దానికి స్తిమితము కలుగలేదు. 


స కన్నులు తెరచియున్నంత వణకు దు;ఖములపై దు:;ఖములే చూచితిమి. కనులు మూతలు 
పడినంత అంతయు ఆనందమే. 
* రాత్రి నిదురలేదు. పగలు సౌఖ్యములేదు - దేవుడా! ఇట్టి జీవితమిక చాలును. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 73 


కహెతా న థామై ఐదిల్‌ ఇన్‌ కామ్‌సే తూబాజ్‌ ఆ 
దేఖా మజా న తూనే నాదాన్‌ ఆష్కీకా 1 


ఈ యుగమున అగ్రగణ్యుడగు కవి మీర్‌ తఖీ “మీర్‌”- అతడు ఫారసీ భాషలో 
తన స్వీయచరిత్ర వ్రాసికొనెను. అది “జిక్రై-మీర్‌” అనుపేర ప్రకాశితము. అందు జీవిత 
విశేషములేకాక ఆనాటి రాజకీయ, సామాజిక విషయము లనేకములు వర్ణితములు. 
అతడు అక్పరాబాద (ఆగ్రా) లోని యొక శిష్టకుటుంబమున క్రీ.శ. 1725లో జన్మించెను. 
అతని తండ్రి ఒక సుప్రసిద్దుడగు సూఫీ ఫక్మీరు- బాల్యము నుండియు “మీర్‌” సూఫీలు 
మటియు జ్ఞానుల సాహచర్యమున సరళ జీవితము గడపుటకు అలవాటుపడెను. పదియేండ్ల 
ప్రాయమునాటికి పితృహీనుడయ్యెను. సవతి తల్లి కొడుకులు కష్టపెట్టుటవలన ఆగ్రా 
విడిచి దిల్లీ చేరుకొని సవతి తల్లి సోదరుడగు ఖాన్‌ “ఆరూ” యింట నివసించెను. ఖాన్‌ 
“ఆర్జూ” తన కాలమున గొప్ప విద్వత్మవి- అనేక కవులకు గురువు- కనుక “మీర్‌” 
కూడ కవితా రచనలో అతని వలన లాభము పొందియుండవచ్చును. కాని ఈ మాట 
నిశ్చయముగా చెప్పరాదు. ఏలయన అతనికిని ఆ మామకును మంచిమాట లేకుండెను- 
దిల్లీచేరి “మీర్‌” ఎందజో అమీరుల యిండ్లలో పనులు చేసెను. ఒకచోట పిల్లలకు చదువు 
చెప్పుట ఇంకొకచోట ఏదో యొక పనిచేయుట మొదలగునవి- కాని ఈ కాలమున 
అతనికి మనస్తిమితము లభించలేదు. దిల్లీ జీవితమెంత దుఃఖమయమో అతని జీవితమును 
అట్టిదే. ఎవరేని పతనావస్థలోనున్న ఆనాటి సమాజమును, దాని గాఢమగు వ్యధను 
చూడదలచినచో ఆనాటి చరిత్రలలోకాదు మీర్‌ కావ్యములలో స్పష్టముగా చూడవచ్చును. 

అతడే ఒకచోట ఇట్లనెను. 


బర్హమీ హాల్‌కీ హై సారీ మేరే దీవాం మేం 
సైర్‌ కర్‌ తూభీ యే మజ్ఞు - ఆ పరీషానీకా 2 


దిల్లీ పరిస్థితి దినదినము దిగజారిపోవుచుండెను. కవులందజు అటనుండి 
వెడలిపోవుచుండిరి. “సౌదా” “సోజ” మతియు కొందతితరులు లఖ్నో చేరిరి. “మీర్‌” 
కూడ క్రీ.శ. 1782 లో లఖ్నో చేరెను. నవాబు అసపొద్దౌలా నెలకు రూ.800. వేతనము 
నియమించెను. “మీర్‌” హృదయము అతి సున్నితము. ఆత్మాభిమానమును, 


"ఓ అమాయిక హృదయమా! నీకు ప్రేమ రుచి తెలియదు. ఈ పని విరమించుకొమ్మని 
నేననలేదా? 

* నా కావ్య సంగ్రమమున నా హృదయవ్యాకులత అంతయు కలదు-నీవును ఈ వ్యథా సమూహము 
నవలోకింపుము. 


74 ఉర్దూ సాహిత్య చరిత్ర 


ఆత్మగౌరవమును కాపాడుకొనుటకొజకు ఆపదలు సహించుట అతని స్వభావము. 
అట్లగుట నవాబుతో అతని సంబంధము నిలువలేదు. దర్చారునకు రాకపోకలు 
నిలిచిపోయెను. అయినను అసఫాొద్దౌలా అతని వేతనము నిలిపివేయలేదు. మీర్‌ క్రీ.శ. 
1810 లో లభఖ్నోయందే మరణించెను. అతని రచనలలో ఆరు కావ్య సంగ్రహములేకాక 
ఎన్నియో ఫారసీ పుస్తకములును కలవు. “జికై-మీర్‌” అతని ఆత్మకథ- “నికాతుష్నా-ఆరా” 
అనునది ఉర్జూకవుల చరిత్ర. “పైజె-మీర్‌” అనునది సూఫీల కథలు కొన్నికల గ్రంథము. 
అది అతని కుమారుని శిక్షణార్థము వ్రాయబడెను. ఈ రచనలన్నియు ఫారసీలో కలవు. 
ఇవి సాహిత్య గౌరవమును చారిత్రిక మూల్యమును కలవి. ఇంతేకాక ఒక ఫారసీ 
కావ్యసంగ్రహమును ఒక మర్సియాల సంకలనమును కలవు. 

మీర్‌ జీవితమంతయు శోకమయము. కనుక అతడు నష్టప్రాయమగు దిల్లీకి సజీవ 
ప్రతీక. సూఫీయగు అతని తండ్రి అతనికి ప్రపంచములో (ప్రేమను మించినది 
ఏదియులేదనియు, (పేమవలననే విశ్వవాహిని ప్రవహించుచున్నదనియు బోధించెను. 
సంతుష్టిని అలవజచి మానవ శ్రేష్టతను ఎజుకవజచెను. తండ్రిచేసిన ఈ బోధనలన్నియు 
అతనిలో కరుడుకట్టుకొనిపోయెను. అన్నివైవుల దుఃఖమే అలము కొన్నప్పుడు, 
భారతదేశము అత్యంత దుర్దశకు పాలయినప్పుడు “మీర్‌” వ్యక్తిత్వములో అద్భుతమగు 
ఠీవియు సౌందర్యమును నెలకొనెను. ఎవరిముందేని చేయిచాచుట మానవజాతి 
అవమానమనియే భావించుచుండెను. భగవదనుగ్రహమును సైతము స్వీకరించుటకు 
ఇచ్చగించువాడు కాడు. అంతియేకాక అతని భగ్నపేమ కారణమున అతదు 
చెప్పినదంతయు స్వీయ కథవలె అడుగడుగున అనుమానపడుట కెడమిచ్చును. జీవిత 
శోభలన్నియు అణగారిన ఒక ప్రపంచమున తన యెదలో పదిలపరచుకొనెను. అందలి 
తోటలలోని పూలన్నియు వాడిపోవుటకే పూయును- అతని బాహా ప్రపంచమును అట్టిదే. 
మొగలురాజ్యము మరల కోలుకొను ఆశలేకుండ పతనము చెందుచుండెను. ఈ పతన 
కాలపు చిత్రములతని కవితలో సజీవశైలిలో హృదయ విదారకముగా రచియింపబడినవి. 
అచటచట ఆకాలపు సంఘటనలు స్పష్టముగా సూచింపబడినవి. కాని అధికముగా 
సామ్రాజ్యవ్యవస్థ పతనము చెందుటకు పరిణామ రూపమున ఏర్పడిన వాతావరణమే 
చిత్రింపబడినది. 


నేటివజకు “మీర్‌” గజలు రచనలో సర్వాధికుడు- అతని పద్యములు బాణములవలె 
హృదయమున దూసికొని పోవును. సామాన్యము సరళము అగు వ్యావహారిక భాషలో 
అంతటి రసము, అంతటి తీపి, అంతటి విషము, అంతటి చేదు హార్ధికభావములను అట్టి 
కోమల ఫక్కిలో వెలువరచుట, జంరూమారుతమువంటి భావావేశము- ఇవన్నియు అతని 


ఉర్దూ సాహిత్య చరిత్ర 75 


కవితను ఒక చమత్మారముగా రూపొందించినవి. గజలులే కాక మన్నవీలు మొదలగు 
ఇతర రచనలు చేసినప్పటికిని అతడు గజలుల సామ్రట్టుగానే ప్రఖ్యాతుడు. అతని గజలుల 
చరణములు కొన్ని ఉదాహరణమునకు: - 
హస్తీ అప్నీ హబాద్‌కీ సీ హై 
యె నుమాయిష్‌ సురాబ్‌కీ సీ హై 
నాజుకీ ఉస్కే లబ్‌ కి క్యా కహియే 
పంఖిడీ ఏక్‌ గులాబ్‌ కీ సీ హై 
బార్‌బార్‌ ఉస్కే దర్‌పె జాతా హూం 
హాలత్‌ ఎక్‌ ఇజ్లెరాబ్‌ కీ సీ హై 


“మీర్‌” ఉన్‌ నీమ్‌ బాజ్‌ ఆంఖోమ్మే 

సారీ మస్తే షరాబ్‌ కీ సీ హై 1 
దిల్‌ వో నగర్‌ నహీకి ఫిర్‌ ఆబాద్‌ హో సకే 
పచ్చా వో గె సునోహో యె బస్తీ ఉజాద్‌ కే 2 


“మీర్‌” కె దీనో- మజ్జబ్‌ కో క్యా పూచ్చే హోతుమ్‌ ఉన్‌నేతో 

ఖష్టా ఖీంచా, దైర్‌ మే బైఠా, కబకా తరక్‌ ఇస్లామ్‌ కియా 3 
ఫకీరాన ఆయే సదాకర్‌ చలే 
వియాం ఖుష్‌ రహో హమ్‌ దువాకర్‌ చలే 


" మన అస్తిత్వము బుద్బుదము వంటిది. ఈ ప్రదర్శన మంతయు మృగతృష్ణ వంటిది - 
ఆమె యుదరపు కోమలత నేమని వర్ణింతును. అదొక గులాబి పూరేకు. మాటిమాటికి 
ఆమె ముంగిటికి వెళ్ళుచున్నాను. హృదస్థితి అతి వ్యాకులము - ఆమె అరమోడ్పు కనులలో 
మద్యమునకు వలె మాదకత కలదు. 

* హృదయము పాడాజి మరల పొందునట్టి నగరముకాదు. దానిని పాడువజతువేని చాల 
పశ్చాత్తాప పడగలవు. వినుము- 

* “మీర్‌” మతమును గూర్చి యేమి ప్రశ్నింతువు? అతడు తిలకము దిద్ది, మందిరములో 
నాసీనుడై ఏనాడో తన మతమును (ఇస్లామును) విడిచెను. 


76 ఉర్దూ సాహిత్య చరిత్ర 


జో తుమ్‌ బిన్‌ న జీనే కీ కహేధే హమ్‌ 

సొ ఉన్‌ అహద్‌ కో అబ్‌ వఫా కర్‌ చలే 1 
నమిల్‌ “మీర్‌” అబ్‌కే అమీరోన్సే తూ 

హువే హైం ఫకీర్‌ ఉన్మీ దౌలత్‌ నే హమ్‌ 2 


ఇబ్తెదాయే ఇష్మ్‌హై రోతాహై క్యా 
ఆగె ఆగే దేఖియే హోతా హై క్యా 3 


ఖామత్‌ ఖ మీదా, రంగ్‌ షికిషా బదన్‌ నజార్‌ 
తేరా తో “మీర్‌” గమ్‌మే అజబ్‌ హాల్‌ హో గయా 4 


ఈ సమయమున ఇంకొక విషయమును సూచించుట అవసరము. అదేమన 
రాజకీయములు సంస్కృతిపైనను భాషపైనను ధర్మము అను ముద్రవైచు వరకును హిందూ 
ముసల్మానులందజును ఉర్దూలో రచనలు చేయుచు, కవిసమ్మేళనములలో సమానగౌరవము 
పొందుచుండిరి. ఉర్దూ భాషాసాహిత్య నిర్మాణములోను వికాసములోను అన్నిమతముల 
వారును అన్ని వర్ణముల వారును పాల్గొనుచుండిరి. ఈ యుగమున ఆనందరామ్‌ “ముఖ్రిన్‌”, 
టేక్‌చంద్‌ “బహార్‌”, |బ్రిందావన్‌ “రాఖిమ్‌”, భికారీలాల్‌ “అజీజ్‌”, మహతాబ్‌రాయ్‌ 
“తాబారొ, బాల్‌ముకుంద్‌ “హుజూర్‌”, మంగళసేన్‌ ఉల్భత్‌, సియాల్‌ కోటీమల్‌ “వారుస్తా” 
బ్రిందావన్‌లాల్‌ “ఖుష్లొ”, ఖూబ్‌చంద్‌ “జకా”, రాయసరబ్‌ సుఖ్‌ “దీవానా” మొదలగువారు 
ఫారసీ విద్వాంసులయినను అప్పుడప్పుడు ఉర్లూ కవిత వ్రాయుచు “ఉస్తాదు” లనదగి 
యుండిరి. వీరిలో అనేకులు రచించిన కవితలు, శబ్దకోశములు, ఇతర రచనలు చాల 
ప్రాముఖ్యము కలవి. ముఖ్లిస్‌, బహార్‌, ఖుష్టో మజీయు వారుస్తా అనువారు ఈరానీ 
విద్వాంసుల సముజిజ్జీలు, సరబ్‌సుఖ్‌ దీవానా చాలకాలము పట్నాలో నివసించెను. అతడు 


* ఫకీరులవలె వచ్చి సంబోధించి వెళ్ళితిమి. మీరు సంతోషముగా ఉండుడు. మేము దీవించి 
వెళ్ళితిమి. 
నీవు లేకున్న జీవించమని అనుచుంటిమి. ఆశపథమును నెరవేర్చి వెళ్ళితిమి. 

2 “మీర్‌ |” ఇక ధనికులతో కలియకుము- వారి ధనముతోనే మనము ఫకీరుల మైతిమి. 

* ఇది ప్రణయారంభము. ఇప్పుడే ఏడ్తువేల? ఏమగునో ముందుముందు చూడుము. 

* వంగిన నిలువు. వాడినవర్ణము. జరరితమగు తనువు కలిగి ప్రేమలో నీ పరిస్థితియే విచిత్రమైనది! 


ఉర్దూ సాహిత్య చరిత్ర 77 


ఫారసీ, ఉర్దూ రెండు భాషలలో మహాకవి. అతని ఉర్దూ కావ్యసంగ్రహ మొకటి. ఫారసీని 
నాలుగు ఉన్నట్లు తెలియును. మీర్‌ హైదరలీ “హైరాలొ మటియు జాఫరలీ “హస్రత్‌” 
అను ప్రసిద్ద ఉర్దూ కవులిరువురు అతని శిష్యులు. గజలు రచనలో నవీనత కూర్చినవాడు 
“హగస్రత్‌” అతని శైలిని అతని ప్రఖ్యాత శిష్యుడగు “జుర్‌-అత్‌” లభ్నోలో చాల 
ప్రకాశింపజేసెను. ఈ విషయము ముందటి ఆధ్యాయములలో తెల్పబడును. 18వ 
శతాబ్దాంతమున మటియు 19వ శతాబ్దారంభమున పట్నా అవధ్‌ మటియు 'హైదరాబద్‌లలో 
ఇట్టి విద్వాంసులే ఫారసీలోనే కాక ఉర్జూలోను రచనలు చేసిరి. ఈ పరంపర నేటివణకు 
సాగుచున్నది. ఈ అధ్యాయమున 18వ శతాబ్దపు దిల్లీకవుల పేర్లు మాత్రమే 
ఉల్లేఖింవబడినవి. విశేషాంశములు తెలియగోరువారు ఆనాటి చరిత్రలు, 
కావ్యసంగ్రహములు, కవిజీవితములను చూడవలయును. ప్రాచీన కవులలో “మీర్‌”, 
“ముస్షఫ్రీ” మజియు “మీర్‌హసన్‌”లు తమ తమ కవిజీవితాలలో వీరిపేర్లు చాల 
గౌరవభావముతో ప్రస్తావించిరి. 

ఈ యుగము “దర్ట్‌, సౌదా” మజియు “మీర్‌” వంటి మహాకవులను 
జన్మింపజేసినందుననే మహత్తరమైనది కాదు. ఉర్జూ సాహిత్యము సంపూర్ణముగా జీవనమున 
వ్రేళ్లుపారి వ్యాపించినది. నష్టప్రాయమగు ఆనాటి సంస్కృతిని మహాకవులు తమ రచనలలో 
చిత్రించి చారిత్రిక మహత్వము కలిగించిరి. ఈ కవులు పతనకాలపు నైరాశ్యమునకు, 
తిక్తతకు ప్రతీకప్రాయులే అయినను మానవజాతి గౌరవమును అభిమానమును వీరి 
కవితలలో గోచరించును. జీవితములో సమస్తము ఓడిపోయియు వారు జీవిత సౌందర్యము 
నన్వేషించిరి. 18వ శతాబ్దము భారతదేశమున వింత వింత సమస్యలను ఉత్పన్నము 
చేసెను. కాని పైన పేర్ళొనబడిన కవులు ఈ సమస్యలకు పరిచితులుకారు. సామ్రాజ్యవ్యవస్థ 
సమాప్తి చెందుచున్నదనియు, దాని గర్భమునుండి ఒక నూత్న జీవనము పొడము 
చున్నదనియు వారెజుగరు. పర్షియా మజియు భారతదేశముల సభ్యతల కలయికచే 
ఉత్పన్నమైన జీవనము నశించుచుండెను. కాని నష్టపడుచున్న దాని శోభలో ఒకవింత 
సౌందర్యముండెను. రోగగ్రస్థమగు శరీర సౌందర్యమును అప్పుడప్పుడు ఆకర్షణీయమై 
యుండును. “మీర్‌” మరియు “దరద్‌”ల కవిత్వమునుగూర్చి ఈ మాటే అనవచ్చును. ఈ 
కవులు భారతదేశమున జన్మించిరి. కనుక ఇచటి ఆంతరంగిక సమస్యలును బహిరంగ 
సమస్యలును వీరికి తెలిసినవే. హోలీ, దీపావళి, నీలాటిరేవు, స్నానము, మాలకరియోగిని 
మొదలగునవన్నియు వారి కవితావస్తువలైనవి. అయినను వారికి సరియైన త్రోవ చూపగల 


78 ఉర్దూ సాహిత్య చరిత్ర 


సామాజిక చైతన్యము లేకుండెను. వారు నాస్తికులుకారు. కాని వారి భావ స్వాతంత్ర్యము 
వారిని మతపక్షపాతమునకును, సంప్రదాయ వ్యామోహమునకు గురికానీయలేదు. మతము, 
ధర్మము అనగా వారి దృష్టిలో అంతరంగిక పవిత్రత మజియు మానవ(ప్రేమ. ఈ భావము 
వారికి “ఛాయావాదము” వలన లభించినది. వారికవితలలో ఆధ్యాత్మిక గంభీరత కంటె 
భావుకత హెచ్చు. సారాంశమేమన వారు అప్రయత్నముగా తాము చూచుటయేకాక 
స్వయముగా అనుభవించిన సమస్తములగు మంచి చెడ్డలను వ్యాఖ్యానించిరి. 


ప అకమాసాంలా.. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 79 


నాలుగవ అధ్యాయము 


అవథ్‌ మజియు ఉర్దూ సాహిత్యము 


వెనుకటి అధ్యాయమున దిల్లీ పాడుపడుచుండ అచటి కవులు ఇటునటు 
వెడలిపోయిరని తెల్పబడినది. దిల్లీ సాహిత్య కేంద్రమేకాక రాజకీయముగను ప్రముఖ 
స్థానము. దాని సామిజక వ్యవస్థ విచ్చిన్నమై నంతట ఎన్నియో రాజ్యములేర్చడి ఆ పైన 
సాహిత్య కేంద్రములైనవి. అవధ్‌, ఫరుఖాబాద, టాందా, అజీమాబాద, ముర్శిదాబాద 
మటియు రామపూర్‌లలో రాజదర్భారులు వెలసినవి. అందు కొన్ని స్వల్పకాలమే వెలిగి 
అరిపోయినవి. కొన్ని చారిత్రకముగా, సాంస్కృతికముగా ప్రతిష్టగాంచినవి. క్రీ.శ. 1724 
సంవత్సర ప్రాంతమున అవధ్‌ రాజ్యస్థాపన జరిగినది. సిరాజుద్దాలా కాలమున దానికి 
గొప్ప ప్రాముఖ్యము కల్గినది. ప్రారంభమున అవధ్‌నవాబు వజీరులు ఫైజాబాదను తమ 
ముఖ్యపట్టణముగా చేసికొనిరి. పదవికి వారు దిల్లీ మొగలు చక్రవర్తుల వజీరులు. అయినను 
వాస్తవముగా స్వాధీనులు. షుజాపుద్దాలా క్రీ.శ.1754 నుండి క్రీ.శ. 1775 వజకు 
రాజ్యపాలనము చేసెను. ప్లాసీ, పానిపట్టు మటియు బక్సారు యుద్ధములలో పాల్గొని 
అతడు భారత చరిత్రలో అవధ్‌ కొక ప్రత్యేక స్థానము సమకూర్చెను. ఫైజాబాదను దిల్లీవలె 
రూపొందింపజేయుటకై కవులను కళావేత్లను పిలిపించి వారికట స్థిరనివాసము 
లేర్పాటుచేసెను. నవాబు అసఫాద్లౌలా (క్రీ.శ. 1775-1797) అవద్‌ ఉన్నతికి 
మూలపురుషుడు. అతనిలో తంద్రికిగల కార్యాలోచన, వీరత్వము లేకుండెను. కాని ఒక 
విశాల సామ్రాజ్యమును సుందరముగా, లోక ప్రియకరముగా శృంగారించు యోగ్యత 
ఉండెను. అతడు ఈస్టిండియా కంపెనీ ఒత్తిడివలనను మరికొన్ని కారణముల వలనను 
పైజాబాద నుండి తన రాజధానిని లభ్నోకు మార్చి అచట మహోన్నత భవనములను 
ఉద్యానవాటికలను వెలయించెను. అసఫొడ్దాలా తరువాత అతని తమ్ముడు సాదతలీఖాన్‌ 
సింహాసనమెక్కి పదునారు వత్సరములు రాజ్యమేలెను. అతని తరువాత 'గాజియుద్దీన్‌' 
నవాబయ్యెను. అతడు కంపెనీ సహాయమున నూరేండ్ల నుండి నామ మాత్రముగా 
దిల్లీతోగల సంబంధమును త్రెంచుకొని పాదుషాపదవి పొందెను. ఈ రాజ్యము క్రీ.శ. 


80 ఉర్దూ సాహిత్య చరిత్ర 


1856 వజకు సాగెను. చివరి పాదుషాయగు వాజిదలీషాను కలకత్తాలో ఖైదుచేసి 
ఇంగ్రీషువారీ రాజ్యమును లోబరచుకొనిరి. 

ఇచట అవద్‌ చరిత్ర వ్రాయుట ఉద్దేశ్యముకాదు. చిన్న యెత్తున స్థాపింపబడిన 
ఒక రాజ్యము పెద్ద సాహిత్య కేంద్రముగా రూపొంది, కొన్ని చారిత్రక కారణముల వలన 
ఉర్దూ సాహిత్య మొక వినూత్న శైలిలో వికసించుటకు మూలస్థానమైన ఉదంతము 
తెల్పుటయే లక్ష్యము. షుజావుద్గౌలా తాను కవి కాకున్నను పత్రములు వ్రాసి వ్రాసి 
కవుల నాహ్వానించి, ఆదరించి తన ఆస్థాన శోభ నినుమిక్కిలి చేసికొనెను. దిల్లీలో 
నిరుద్యోగులైయున్న కవులందరును ఈ క్రొత్త రాజ్యమువైపు ఆకర్షింపబడిరి. అసఫొద్దౌలా 
స్వయముగా మహాకవి. అతని కావ్య సంగ్రహము చదువదగినది. దిల్లీలోని ప్రసిద్ధకవి 
“మీర్‌సూజ్‌ అతని గురువు. గాజియుద్దీన్‌ హైదర్‌, నాసిరొద్దీన్‌ హైదర్‌ మజియు 
వాజిదలీసాహలును కవిత వ్రాసిరి. వాజిదలీషా ఉర్దూ భాషలలో గద్య పద్య రూపమున 
సుమారు వంద పుస్తకములు వ్రాసెను. 

దిల్లీ కవులు రాకపూర్వము అవధ్‌లో ఉర్హూభాష ఎట్టి పరిస్థితిలో ఉందెనో సరిగా 
చెప్పలేము. షుజావుద్దాలా కాలమున దిల్లీ నుండి వచ్చిన మహాకవులు సౌదా, సూజ్‌, 
పుగాన్‌, జాహిక్‌ మొదలగు వారు ఇచట అపరిచితులు కారు. ఇచట కవి సమ్మేళనములలో 
వారికి సన్మానములు జరుగుచుండెను. అయినను వీరికి పూర్వమచట సాహిత్యము 
స్పష్టరూపమున లేకుండెననుట [గగ్రహింపవలసిన విషయము. అసఫొడ్డాలా కాలమున 
అన్ని విధముల కళాకౌశలమును, సాహిత్యమును ఉన్నతి చెందెను. అతడు స్వయముగా 
కవి సమ్మేళనములలో పాల్గొనుచుండెను. ప్రజల ఉత్సవములలో పాల్గొనుచు దేశములోని 
కళాకౌశలములను ప్రోత్సహించుచుండెను. అతడు హోలీలో వసంతమాడు దృశ్యమును 
మీర్‌ సుందరముగా చిత్రించినాడు. దిల్లీనుండి వచ్చిన కవులలో అధికులు తమ జీవితమును 
చాల వణకు అచటనే గడపిన వారగుట. ఇచటి జీవితమున త్వరగా కలిసిపోలేక 
పోయిరి. 19వ శతాబ్ది ప్రారంభమున అవధ్‌ దర్బారు సంపూర్ణముగా స్థాపితమయ్యెను. 
ప్రజాజీవన మొక క్రొత్త రూపము చెందెను. ఈ కాలమున వచ్చిన కవులు ఇచటి జీవితము 
వలన ప్రభావితులై ఇచటి సాహిత్యమును ప్రభావితము చేసిరి. ఇట్టి వారిలో ముస్పఫీ, 
జుర్‌-అత్‌, మీర్‌హసన్‌, మటియు ఇన్నాలు ప్రముఖులు-ఉర్టూ సాహిత్యమును గూర్చి 
వ్రాయమడిన ఏ చిన్నపాటి చరిత్ర గ్రంథములోనైనను దిల్లీ, లభ్నో సాహిత్య కేంద్రములు 
విభిన్నత వర్ణింపబడును. ఈ సాహిత్య కేంద్రముల గూర్చి ముందు ముందు తెల్పబడును. 
నిజమునకు శైలిలో భేదమున్నను ఆలోచనలో మాత్రము భేదము లేకుండెను. 

అవధ్‌ సాహిత్య కేంద్రమయినంత దిల్లీ సాహిత్య క్షేత్రము చల్లవడినదని భావింపరాదు. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 81 


దిల్లీ కవులే కొన్నినాళ్ళ కొణకు లక్నో చేరుటవలన అచట కలిగిన కవితా ప్రచారము 
ముందర దిల్లీ శోభ తగ్గిపోయెను. దిల్లీలోని సుప్రసిద్ధ కవులలో ఒకడగు 'జాహిక్‌ ఫైజాబాద 
చేరెను. అతడును సౌదాయును పరస్పరము గొప్ప సాహిత్యసమరము చేసిరి. 
భాసావిషయికముగా జాహిక్‌ మతమును అందటజును అంగీకరింతురు. అతని కొడుకు 
మీర్‌హసన్‌ తండ్రిని మించిన కీర్తి సంపాదించెను. అతని పూర్తిపేరు 'మీర్‌ గులామ్‌హసన్‌”. 
అతడు క్రీ.శ. 1739లో జన్మించి 1783లో మరణించెను. తండ్రితోపాటు చాలకాలము 
పఫైజాబాదలో నివసించి రాజధాని లభఖ్నోకు మారగా తానును లఖ్నోచేరి అచటనే 
మరణించెను. మీర్‌ హసన్‌ ఫారసీలోను విద్వాంసుడు. ఫారసీ భాషలో ఉర్దూ కవుల 
చరిత్ర వ్రాసెను- అది చారిత్రక దృష్టి ననుసరించియు విమర్శనా పద్ధతి ననుసరించియు 
ప్రాముఖ్యము కలది. అతని కావ్య సంకలన మింతవటికు ప్రకాశితము కాలేదు. కాని 
సుప్రసిద్ధములగు మస్నవీలును, గజలుల సంగ్రహమును పలుసార్లు ప్రకాశితములైనవి. 
అతనికి 'మస్నవీ సహరుల్బయాన్‌' వలన అమరకీర్తి అభించినది. దానినే అప్పుడప్పుడు 
“మస్నవీ మీర్‌ హసన్‌’ అనియు 'బేనజీర్‌జోబదర్‌ మునీర్‌కీ కహానీ” అనియు పిలుతురు. 
అతని ఇంకొక మస్నవీ 'గుల్లారె ఇరమ్‌” కూడ ప్రసిద్ధము. అందు మనోహర శైలిలో 
ఫైజాబాద స్తుతియు లఖభ్నో నిందయు చేయుచు తన యాత్రా వివరణమును తెల్పినాడు. 
అతడు గొప్ప మస్నవీ రచయితగా పేర్మొందుటకు “సమరుల్బయానే కారణము. అందు 
రాజకుమారుడు బేనజీర్‌ మజియు రాజకుమారి బదరెమునీర్‌ ప్రేమగాధ వర్ణితము. ఈ 
కథ క్రొత్తదికాదు కాని మీర్‌ హసన్‌ స్వకపోల కల్పనలచే దీనికి మెజుగు పెట్టెను. ఈ 
మస్నవీ వలన ఆనాటి జీవిత విధానము స్పష్టమగును. జన్మదినోత్సవములు. వివాహములు 
మటియు నిట్టి అనేక సందర్భములను కనులకు కట్టినట్లు వర్ణించినాడు కవి. ప్రకృతి, 
మనుప్యజాతి, సభ్యత మొదలగునవియు సుందరశైలిలో వర్ణింపబడినవి. ఈ మస్నవీలో 
అలౌకిక జీవితము అధికముగా వర్ణింపబడినను దాని చాటున ఆనాటి సభ్యతను సూచించు 
వాస్తవికతయు కలదు. ఉర్జూ సాహిత్యమున శ్రేష్టతర రచనయగు ఈ మన్నవీని మీర్‌ 
హసన్‌ చాలకాలము వ్యయపరచి రచించెను. ఈ రచనపై అతడును గర్వానుభూతి చెందెను. 
ఇవియేకాక అతడు మర్సియాలును, ఖసీదాలును వ్రాసెను. కాని అందు కృతకృత్యుడు 
కాలేదు. మస్నవీల తరువాత పేర్ళొనదగినవి అతని గజలుఉ. మీర్‌ గజలులలోవలెనే 
మీర్‌ హసన్‌ గజలులలో వేదన, తీయదనము మణియు సరళత గోచరించును. అతని 
భాష వ్యావహారికమునకు సమీపము, సరళము, మస్నవీల నుండి ఉదాహరణము లిచ్చుట 
కష్టము. 
ఈ క్రింది గజలుల ఉదాహరణము వలన అతని శైలి బోధపడును. 


82 ఉర్దూ సాహిత్య చరిత్ర 


తూరహా దిల్‌మె దిల్‌రహా తుర్సుమే 

తిన్‌ పెతేరా మిలాప్‌ హోన సకా 1 
హంస్నా జెర్‌ బోల్నాతో ఏక్‌ తరఫ్‌- 

సామే ఉన్మె మైతో రో నసకా 2 
దిల్‌ గమ్‌సె తెరే లగా గయేహమ్‌ 

కిస్‌ ఆగ్‌సె ఘర్‌ జలాగయే హమ్‌ 

ఖోయా గయా ఉస్మె గౌదిల్‌ అప్నా 

పర్‌ యార్‌ తురు తొపాగయే హమ్‌ త్రి 


బస్‌గయా జబ్‌సె యార్‌ ఆంఖోమ్మే 
తబ్‌సే పూల్‌ బహార్‌ ఆంఖోమ్మే 4 


గుల్‌ హువే జాతెహైం చిరాగ్‌ కి తరహ్‌ 
హమ్‌కుటుక్‌ జల్ట్‌ అన్‌కర్‌ దేఖో 5 


షేక్‌ ఖలందర్‌ బక్ష్‌ “జురత్‌' కూడ దిల్లీ నుండి ఫైజాబాదకు వెళ్ళిన కవి. అతడు 
దిల్లీ కవియగు 'హస్రత్‌ శిష్యుడు. హస్రత్‌ కవితలోని అశ్లీల శృంగారము నతడభివృద్ధి 
పటచెను. అప్పుడు లఖ్నోలో మీర్జా సులేమాన్‌ షిక్వా దర్బారు సారస్వత పీఠమై యుండెను. 
సులేమాన్‌ షిక్వా చక్రవర్తియగు షాహ ఆలం కొడుకు. అసఫొద్దౌలా కాలమున లఖ్నో 
చేరినాడు. అతడు స్వయముగా కవి. కవిజన పోషకుడు. దిల్లీ నుండి వెళ్ళిన కవులు 
తొలుత అతనినే ఆశ్రయించుచుండిరి. లఖ్నో చేరి 'జరత్‌' అతని ఆస్థానమున చేరెను. 
అతడు గ్రుడ్డివాడు. సంగీతములోను, సితారువాదనలోను, జ్యోతిషమునందును 
నిపుణుడు-సులేమాన్‌ షిక్వా దర్భారులో ప్రథమస్థానము పొందుటకై జురత్‌. ఇన్నా మటియు 
ముస్టఫ్రీలు పరస్పరము పొట్లాడుకొనుచుండిరి. జురత్‌ క్రీ.శ. 1810లో మరణించెను. 

జురత్‌ విద్వాంసుడు కాదు. కాని భాషాప్రయోగ విషయమున నేర్చరి. అతని 


"నీవు హృదయమున నుంటివి. హృదయము నీలో నుండెను. నీవే నీతో కలిసికొనలేకపోయితిరి. 


2 అమె ముందు నవ్వుట. మాటాడుట అటుంచి నేను ఏద్వనులేకపోతిని. 

హృదయమును నీ బాధతో ముడి వెట్టితిని. ఇంటికి ఎట్టి అగ్ని తగిలించితిని. అందు హృదయము 
లుప్తమైపోయినది. కాని మిత్రుడా ! నిన్ను పొందినాను. 

* మిత్రుడు కనులలో వసించినప్పటినుండి, కనులలో వసంతము వికసించినది. 

5 ద్రీపమువలె ఆరిపోవుచున్నాను. ఒకసారి నను వేగవచ్చి చూడుము. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 83 


ప్రేమభావములు అశ్లీలములు. ఈ అశ్లీల ప్రేమభావ ప్రకటనమే లఖ్నోలోని విశిష్టశెలి 
యయ్యెను. అతని కావ్య సంగ్రహమున గజలులే అధికమైనను మస్నవీ మొదలగు ఇతర 
ఛందము లనేకములు కలవు. అతని గజలు లన్నిట భావము లౌకరీతివే. అవి శృంగార 
రసప్రధానములు. ఐనను సుందరములు. 

ఉదాహరణలివి: - 


బాత్‌హీ అవ్వల్‌ తొ వో కర్తానహీ మురు కభీ 

జెర్‌జో బోలేఖి కుచ్‌ము సేతో షర్మాయా హువా 

హై ఖలఖ్‌సే దిల్‌కియే హాలత్‌ మెరీ అబ్‌తోకిమై 

చార్‌సూం ఫిర్తాహుం అప్నే ఘర్‌మె ఘబ్రాయాహువా i 
లగ్‌జా గలేసే తాబ్‌ అబ్‌ ఐనాజ్‌నీం నహీ 

హైహై ఖుదాకె వాస్తేమత్‌కర్‌ నహీం నహీం లై 
పరీసా జొముఖ్లా దిఖాకర్‌ చలే 

ముర్యు తుమ్‌ దివానా బనాకర్‌ చలే 3 
ఆయే జొమెరే పాన్‌తో ము ఫేర్‌కె బైరే 

యే ఆజ్‌ నయా ఆపే దస్తూర్‌ నికాలా 4 


మొగల్‌ రాజకుమారుడగు సులేమాన్‌షిక్వా దర్భారులో “ఇన్నా” అను మతియొక 
సుప్రసిద్ధ కవి యుండెను. అతనిపేరు “ఇన్నావుల్లాఖాన్‌”- దిల్లీ నివాసియే. కాని దిల్లీ 
పాడువడిన తరువాత తండ్రితో “ముర్చిదాబాదకు” వెళ్ళెను. అచటనే అతని బాల్యమును 
యౌవనమును గడచెను. అతని ముర్షిదాబాద నివాసమునకు సాధారణముగా చరిత్రకారు 
లంతటి ప్రాముఖ్యము నీయరు. 18వ శతాబ్దిలోని బెంగాల్‌ దిల్లీకి భిన్నమైనది. ఆంగ్రభాష 
మరియు ఆంగ్ల సభ్యతల ప్రభావము వలన అచట నవజాగ్ళతి కలుగుచుందెను. ఇన్నా 
గొప్ప విద్వాంసుడు. తీవ్రబుద్ధి కలవాడు. అనేక భాష లెటిగినవాడు. జీవితమును 


"నాతో మొదలే ఏ మాటయు పలుకదు. ఏదేని నోట పలుకునేని అతి లజ్జతో- దుఃఖము 

వలన హృదయ స్థితి యెట్లున్నదని నా యింటిలో నేనే నలువైపున భీతచిత్తుడనై తిరుగుదును. 
2 ఓ కోమలీ ! ఇక సహించలేను. కౌగిలించుకొనుము. దేవుని కొజికు వలదు వలదని అనకుము. 
స దేవకన్యవలె ముఖము చూపి వెళ్ళినది. నన్నున్మత్తునిచేసి వెళ్ళినది. 
4 444 9, A 

సరసకు వచ్చి ముఖము త్రిప్పికూర్చుంటివి. నేడీ క్రొత్తపద్ధతి యేమి? 


84 ఉర్దూ సాహిత్య చరిత్ర 


క్రీడారంగముగా భావించి అందుత్సాహముతో దుముకుటకు ఎల్లప్పుడు నుద్యుక్తుడు. 
షాహఅలం కాలమున అతడు దిల్లీచెరి సన్మానితుడయ్యెను. కాని ఆస్థాన మప్పటికే 
స్మశానతుల్యమైనది. చక్రవర్తి కనులు గోల్పోయినాడు. ఇన్నా తన హాస్యప్రసంగముల 
వలన అచటి వాతావరణమును సహన యోగ్యముగా జేయజూచెను. అది సాధ్యపడలేదు. 
నలువైపుల నలముకొనిన అంధకారము విడిపోలేదు. కవులు పరస్పర ద్వేషము కలవారై 
కలహించుచుండిరి. అతడేదో ఒక పక్షమున జేరుచుండెను. కలహములు ముదిరి 
భరింపరాని స్థితి యేర్ప్చడగా దిల్లీని విడిచి లభ్నో చేరెను. అచట ఇన్నా సులేమాన్‌, 
షికోహ్‌ ఆస్థానమున (ప్రవేశించెను. “జుర్‌-అత్‌” “మస్టఫ” మరియు నితర కవులు 
కొందజచట పేరుగలవారు. ఇన్నా ఎవరికిని తీసిపోవువాడుకాడు. అతని ఆగమనము 
వలన కావ్యరచ నూత్నవికాసము పొందెను. కవి సమ్మేళనములలో మత్సరము పెరిగెను. 
పరిహాసములు, వ్యంగ్యభాషణములు, అవహేళనలు, నిందలు ముదిరెను. ఈ విషయము 
లన్నియు ఆనాటి గ్రంథములలో ఉల్లేఖింపబడినవి. కవితలో కృత్రిమత్వము, వెలికితనము 
స్థానము పొందుట శోచనీయము. లఖ్నోలోని భోగలాలసత ఆనాటి కవితలో 
ప్రతిబింబించెను. 

వచ్చిన కొన్నినాళ్ళలోనే ఇన్నా తన కవిత వలన, చతురోక్తుల వలన ఆస్థానమునకు 
ఆయువుపట్టయ్యెను. కావ్యరంగమున ఉత్తమకవిగా గణుతికెక్కెను. లఖ్నో నవాబు 
సాదతలీఖాన్‌ - తన నేర్చువలన ఇన్నా అతనికిని అంతరంగిక మిత్రుడయ్యెను. ఆనాడే 
కవికిని లభింపని గౌరవాదరములు పొంది నవాబు నహోరాత్రములనుసరించెను. 
అయినను శ్రుతిమించిన అతని హాస్యమపుడు నవాబుకుకూడ వెగటనిపించుచుందెను. 
పరిణామ రూపమున విముఖత పెరిగెను. ఇతర కవులును ఇన్నా ఉన్నతిని సహింపని 
అధికారులును ఎగద్రోసిరి. యువకుడగు పుత్రుడు ఆ కాలముననే మరణించెను. చివరికి 
ఉన్మాదావస్థసిద్దించెను. జీవితమంతయు ఎంత నవ్వించెనో అంత్యకాలమున అంత 
దుఃఖించెను. ఈ స్థితిలోనే క్రీ.శ. 1817 వ సంవత్సరమున మరణించెను. 

ఇన్నా కావ్యసంగ్రహము ప్రకాశితము. అందతని రచన లన్నియు చేరలేదు. అతడు 
తుర్కీ పిష్తూ, పంజాబీ, మార్వాడీ, కాశ్మీరీ, హిందీ మొదలగు భాషల పరిచయము కలవాడు. 
ఆంగ్రపదము లచటచట ప్రయోగించెను. ఈ సంగ్రము నను వివిధ రీతుల కవితలు 
కలవు కొన్ని అంతకుముందు ఉర్దూలో లేనివి. మచ్చునకు బిందువులు లేని అక్షరముల 
రచన;* ఉర్దూలో బిందువులు లేని అక్షరములు కడుకొలది. అట్టి అక్షరములలోనే అతడు 


" ఉర్దూ భాషలోని అక్షరముల పైన లేక క్రింద ఒకటి. లేక రెండు కొన్నిచోట్ల మూడు 
బిందువులుండును. ఉదా:బే( ) పే( )తే( )సె( ) 


ఉర్దూ సాహిత్య చరిత్ర 85 


సుదీర్హములగు గద్య పద్య రచనలు చేసినాడు. ఇవికాక “రేఫ్లీ” అనబడు స్త్రీల భాషలో 
కొన్ని రచనలు చేసెను. ఈ భాషను గూర్చి ముందు వచ్చును. ఇన్నా కొన్ని ఫారసీ 
రచనలును చేసెను. మహా కావ్యమునకు కావలసిన గంభీరత, హార్దికావేదన అతని 
కవితలోలేవు. కనుక అతని గజలులు తేలిక రచనలు- ఖసీదాలలోను మస్నవీలలోను 
భావగాంభీర్యము శూన్యము. అతడు మహాకవి యనుటలో సందేహము లేదు. అతని 
భావములలో, శైలిలో నవీనత లేకపోలేదు. కాని అతని రచనలు అతని విద్వత్తకు, 
విజ్ఞాపనమునకు అను రూపములు కావు. కొందు విమర్శకు లభిప్రాయపడినట్లు అతడు 
కవిత చెప్పకుండినచో అతని విజ్ఞానమట్టి దుస్థితిపాలు కాకుండెడిది. ఆస్థానకవి 
కాకుండినచో అతని కవిత అంత నష్టపడక పోవునది. 


“దర్యాయెలతాఫర్‌” అనునది ఇన్నా రచనలలో మహత్తరమైనది. భాషా శాస్త్రము, 
కావ్యశాస్త్రము, వ్యాకరణము మొదలగు అనేక విషయములు చర్చింపబడిన ఆ గ్రంథమును 
చదువుట వలన ఇన్నా విజ్ఞానాదికము బోధపడును. ఆనాటి ఉర్దూ భాషా స్వరూపము, 
వివిధ వర్ణముల ప్రజలలో దాని వ్యవహారము, అప్పటి సామాజిక పరిస్థితులలో అది 
వికాసము పొందిన విధానమును గూర్చి అతడు ప్రతిభావంతమైన చర్చచేసినాడు. అది 
ఫారసీ వచన రచన. ఉదాహరణముగా ఉర్దూ గద్య పద్యములందు సంకలితములు. 
రెండవ గొప్ప గద్యరచన “రానీకేతకీ జెర్‌ కుంవర్‌ ఉదయభానూకీ కహానీ” ఈ గ్రంథము 
ఉర్జూలోను హిందీలోను ప్రకాశితము. దీనిని గూర్చి ముందు ముందు వ్రాయబడును. 
వివిధ రీతులదగు ఇన్నా కవితనుండి ఉదాహరణము లిచ్చుట సంభవము కాదు. గజలుల 
నుండి కొన్ని ఉదాహరణము లీయబడును. అతని గజలులలో సుప్రసిద్ధమగు గజలిది. 
ఇది చివరి కాలపు రచన. 


కమర్‌ బాంధే హువే - చల్నేకు యాం సబ్‌ యార్‌ బైతేహైం 
బొహత్‌ ఆగేగయే, బాఖీ జోహైం తయ్యార్‌ బైతేహం 

నఛేడ్‌ అయ్‌ నిక్షతే - బాదే బహారీ రాహ్‌లగ్‌ అప్నీ 

తుయొ అల్మేలియాం సూర్లీహైం హమ్‌ బేజార్‌ బైలేహం 
తనవ్వుర్‌ అర్ష్‌పర్‌హై జెర్‌ సర్‌హై పాయె సాఖీసర్‌ 

గరజ్‌ కుఛ్‌ జెర్‌ ధున్‌మే ఇన్‌ ఘడీ మై ఖార్‌ బైరేహైం 

యే అప్పీ చాల్‌హై ఉఫాద్‌గీసే అబ్‌కె పహరోం తక్‌ 

నజర్‌ ఆయా జహాంపర్‌ సాయయే - దీవార్‌ బై ఠేహైం 


86 ఉర్దూ సాహిత్య చరిత్ర 


భలా గర్జిష్‌ ఫలక్‌కీ చైన్‌ దేతీహై కిసే ఇన్నా 
గనీమత్‌ హైకెహం సూరత్‌ యహాం దోచార్‌ బైరేహై 1 


మిడీ సహీ, అదా ససి, చీం-బర్‌-జబీం సహీ 
సబ్‌కుఛ్‌ సహీ, పర్‌ఏక్‌ నహీకీ సహీ సహీ 2 
యేజోమహంత్‌ బైరేహైం రాధాకె కుండ్‌ పర్‌ 
బెతార్‌ బన్‌కే గిర్తేహైం పరియోంకె రుండ్‌పర్‌ 8 


లేకె మై ఓఢూం, బిఛావూం యాలపేటూం క్యాకరూం 
రూఖీ సూఖీ జెర్‌ ఫీకీ మెహర్చానీ ఆప్కీ 4 


లగీహై మేహ కీ రడీ బాగ్‌మే చలో రూలేం 
క్రీ రూల్నేకా మజా ఖీ ఇసీ బహార్‌ మేహై ర్‌ 


ఇన్నా మిత్రులలో నొక్కడగు సాదత్‌యార్‌ఖాన్‌ “రంగీన్‌” దిల్లీలో సైనికోద్యోగి. అతనికి 
ప్రయాణములనిన ఇష్టము. పెద్ద పెద్ద అమీరుల మటియు నవాబుల దర్భారులలో అతడు 


" మిత్రులందరును వెడలిపోవుటకు సన్నద్దులైయున్నారు. అనేకులు ముందు సాగిపోయిరి. 
మిగిలినవారు సిద్ధముగానున్నారు. 
ఓ వసంతపవన సౌరభమా ! మా జోలికి రాకుము (కవ్వింపకుము). 
నీకు విలాసము దోచినది. మేము వేసారియున్నాము. 
చిత్తము స్వర్గమున శిరము “సాఫీ పదములపై నిలిపి మద్యపానరతులు ఏదో వేరొక ధ్యాసలో 
ఉన్నారు. 
కాళ్లు తొట్రుపడుటవలన కనిపించిన గోడ నీడలో గంటల తరబడి కూర్చుండి పోయినాము. 
ఆకాశభ్రమణము ఎవరికి శాంతికల్లించును ? సమబుద్దులము నలుగుర మొకచో కూర్చుండ 
గలిగినాము. ఇదియే చాలును. 

? చ్రీదరింపు సహించితిని - విలాసము సహించితిని - కోవ ప్రకటన సహించితిని - కాని 
“లేదు” అనునదొకటి మాత్రము సహించనైతిని. 

త్‌ “రాధాకుండము” పై గూర్చున్న మహంతు అప్సరసల గుంపుపై అవతారమూర్తివలె పడును. 

* నిస్సారము నీరసము అయిన నీ అనుగ్రహమును కప్పుకొందునా? పజిచుకొందునా? 
చుట్టుకొందునా? 

వర్షము గురియు చున్నది. తోటలో ఊయల లూగుదము పద. ఊయల లూగుటకు ఈ 
వసంతమే ఆనందదాయి. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 87 


ఆదరణీయుడు. ఉద్యోగము విడచి గుజ్జముల వ్యాపారము నవలంబించి అనేక ప్రదేశములు 
పర్యటించెను. లఖ్నోకు వెళ్ళినప్పుడు ఇన్నా సహవాసమున నుండువాడు. అతని స్వభావము 
అతని ఉపనామము వలెనే విలాస లాలసము- విలాసయుతమగు జీవితము గడుపుకొను 
అవకాశము కలవాడగుటచే అతడు కావ్య నిర్మాణముననే కాలమధికము గడపెను. అతడు 
హాస్యప్రియుడు. భావములో గంభీరతలేదు కాని, అతని రచన లనేకములు-ఫారసీలోను 
చాల రచనలు కలవు. క్రీ.శ. 1834 ప్రాంతమున మరణించెను. నాల్లు కావ్య సంగ్రహములు, 
అనేకములగు మస్నవీలు మజియు “మజ్లిసె-రంగీన్‌” అను నొక గ్రంథము అతని 
రచనలలో పేర్కొనదగినవి. చివర పేర్కొనబడిన (గంథమున కవులను, 
కవిసమ్మేళనములను, సాహిత్య సభలను గుటించి వ్రాసినాడు. ఈ గ్రంథము ఆనాటి 
సంఘజీవనమును వ్యక్తపజచును. రంగీన్‌ కావ్య సంగ్రహములు నాల్లును ఒకేసారి 
ప్రకాశితములైనవి- వానిలో వివిధ ప్రకారముల కవితలు కలవు. గజలులు విశిష్టమైనవి 
కావు. ఉర్దూ సాహిత్య చరిత్రలో అతని కీర్తికి కారణము స్రీల భాషలో స్త్రీల సమస్యలను 
కావ్య వస్తువుగా గొని చర్చించుటయే. ఇట్టి శైలికి తానే ఆద్యుడయినట్లు చెప్పికొనెను. 
దానికి “రేపో అను పేరు పెట్టెను. ఇన్నాను గుతించి వ్రాసినప్పుడీ “రేత్తీ” ప్రస్తావింపబడినది. 
ఈ శైలికి ఆద్యుడు రంగీనో లేక ఇన్నాయేనో నిశ్చయించి చెప్పలేము. ఇన్నా మాత్రము 
తన పేరుతో రంగీన్‌ పేరును కలిపి చెప్పినాడు. కొందజు దక్కనీ కవి యగు “హాష్మీ” 
బీజాపూరీ, అను నతడు మొట్టమొదట రేల్లీ నుపయోగించెనని తలంతురు. కాని అది 
సరికాదు. రేన్సీ అనగా స్ర్తీల భాష మాత్రమే కాక అందు స్త్రీల సమస్యలు, కుటుంబ 
జీవనములో వారు పొందుచున్న వేదన, ఆటంకములు మొదలగునవి వర్ణింపబడును. 
వారి కాముక వ్యవహారములును అప్పుడప్పుడు అశ్లీలముగా, అసభ్యముగా రచింపబడును. 

ఉర్దూ సాహిత్య వేత్తల దృష్టిలో రేల్లీకి ఎట్టి స్థానమును లేదు. ఏలయన ఇందు 
విశిష్ట నైతిక సిద్ధాంతములకు మారుగా జుగుప్ఫాకరములగు అంశములుండును. నాశము 
చెందుచున్న సామ్రాజ్యసమాజమున స్ర్తీలకెట్టి స్థానమును ఉండదు. వారి సుఖదుఃఖములను 
గుర్తించు వారుండరు. వారి జీవితమంతయు పురుషుల కనుసన్నల నడచును. కాని 
గంభీర దృష్టితో ఆలోచించినచో అట్టి స్థితిలో స్త్రీల హృదయములందు గొప్ప తుఫానులు 
చెలరేగి యుండు ననిపించును. వారి మానసిక భావములను పురుషులు అలక్ష్యము 
చేసియుందురు. అవధ్‌లోని విలాస పూర్ణమగు సమాజమున ఇన్నా మటియు రంగీన్‌ 
వంటి కవులు స్త్రీలపై (శ్రద్ధచూపి వారి పరిస్థితులను వర్ణించిరి. అదియొక చారిత్రక 
పరిణామము - అయినను ఈ కవులు ఉన్నతాదర్శములు కలవారు కారు. స్త్రీ జనోద్ధరణకు 
పూనుకొనినవారును కారు- వారి జీవితమును పైపై చూపుల జూచి చిత్రించుటలో 


88 ఉర్దూ సాహిత్య చరిత్ర 


కృతకృత్యులైరి. సాహిత్యమున గల ఒక లోటు తీరినది. కాని వారి కవిత అశ్లీలత 
కారణమున సాహిత్య గౌరవము పొందలేదు. అది కేవలము దురాచారములను మజియు 
వాసనలనే ప్రచారము చేయుచున్నట్లనిపించును. కాని ఆనాటి జీవనములోనే అట్టి 
(భ్రష్టాచారముండెను. అందుల కెవరేమి చేతురు? స్రీ జీవిత సమస్యల నంతవజ కెవరును 
ప్రస్తావింపనందున అవి స్ప ,శింపదగినవి కావని మాత్రమనుకో రాదు. రంగీన్‌ స్రీ 
జీవిత పరిచయము కలవాడు. కనుక తన కావ్యవస్తువుగా దానినే గ్రహించెను. 
ఉదాహరణ కొజకు అతని పద్యపాదములు కొన్ని: - 
చలో చల్‌కర్‌ ఖుతుబ్‌ సాహెబ్‌ మే రూలేం డాల్‌కర్‌ రూలా 
దుగానా మే! బరస్తాహై, మహీనా హైయె సావన్‌కా 1 


కోయీ పీన్‌కర్‌ ఖూబ్‌సీ లాల్‌ మిర్చేం 
తేరే దోనోం దీదోమ్మే భర్‌జాయే6 ఆతూం 2 


నన్దేనె కలేజేకో క్యా ఇష్క్‌ హువా లోగోం 
కుఛ్‌ ఇన్‌దినో రహీహై దిల్లీర్‌ మేరే ఛూ ఛూ 3 


జోతేరే పాస్‌నే ఆతాహై మై పూభూం యహీ 
క్యొంజీ కుఛ్‌ జిక్‌ రుహమారాభివహాం రహ్తాహె 4 
ఈ యుగపు సుప్రసిద్ధ కవులలో “ముస్టఫీ” ఒకడు. అతనిపేరు గులామ్‌ హమానీ. 
“అమోహో' వాస్తవ్యుడు. దిల్లీలో యౌవన కాలము గడపెను. ఆనాటి దిల్లీ సాహిత్య సదనము. 
ముస్టఫ్రీ కవిసమ్మేళనములలో పాల్గొనుచు సాహిత్య జీవనమున భాగస్థుడయ్యెను. 
ఉద్యోగాన్వేషణలో చాల చోట్లు తిరిగి, చివరికి లభ్బోచేరి, అచట మీర్జా సులేమాన్‌షికోహ్‌ 
ఆస్థానమున ఉద్యోగి యయ్యెను. అచట ఇన్నాకును ఇతనికి సాహిత్వస్పర్థ లేర్పడెను. 
ప్రారంభించిన వారెవరో చెప్పలేము కాని, ఆస్థానమున పలుకుబడి హెచ్చించుకొనుటకై 


* సఖీ: ఇది శ్రావణమాసము - వర్షము కురియుచున్నది. “ఖుతుల్‌ సాహెబ్‌”పై 
ఊయలలు కట్టి ఊగుదము పద. 

* దాసీ: ఎవరేని ఈ రెండు కనులలో చాల ఎజ్జిమిరపకాయలు పొడుము చేసి 
నింపిన బాగుండును. 

* ప్రజలారా: నా దాయి ఈ దినములలో కొంత వ్యధ కలిగియున్నది. దీని చిన్న 
మనస్సున ఎట్టి ప్రేమ కలిగినదో - 

ఉన్సీ దగ్గణినుండి ఎవరు వచ్చినను అచట నా ప్రస్తావన ఏమైన వచ్చునా అని 
అడుగుచుందును. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 89 


కవులందజు పరస్పరము కలహించుచునే ఉండిరి. ఈ కలహములు పెరిగి పెరిగి 
అశ్లీలముగా, జుగుప్పాకరముగా తయారయ్యెను. ఒకరి నొకరు అవమానించుటకు 
నిందించుటకు అన్ని విధముల ప్రయత్నించుచుండిరి. వీరు లఖ్నోలోని ప్రసిద్ధకవులు 
కనుక ప్రజలును ఈ కలహములలో పాల్గొనుచు ఆనందము పొందుచుండిరి. ఇదంతయు 
ఉర్దూ సాహిత్య చరిత్రలన్నిటిలో వర్ణితము. ఆ వర్ణనలలో సత్యాసత్యములు విడదీయరాని 
విధముగా కలిసిపోయినవి. కవిత్వమును రచ్చకెక్కించి నీచతకు దిగద్రోయుట 
సమంజసమైన పని మాత్రము కాదు. కాని ఆనాటి సాంఘిక వ్యవస్థ, భోగలాలసత ఇట్టి 
అసామంజస్యమునకు కారణభూతములైనవి. దీని ఫలితమేమన “ఇన్నా”, “ముస్టనీ” 
మటియు నితరులగు ఆనాటి కవులు, వెనుకటి సైదా, మీర్‌, దరదులవలె నేటి మన 
హృదయములలో గౌరవభావములు కల్లింపలేరు. దోషమంతయు రాజదర్భారులదే. కాని 
కవులైనను ఇంక కొంత సహనమును, గాంభీర్యమును కలిగియుండిన బాగుండెడిది. 
క్రీ.శ. 1824 లో ముస్టఫీ మరణించెను. అతని శిష్యులనేకులు, వారు గురువునకు 
అశేష ఖ్యాతి సంపాదించి పెట్టిరి. 
ముస్టఫీ కావ్య సంగ్రహములు ఎనమిది (8) లభ్యములు. అందేదియు ప్రకాశితము 
కాలేదు. గజలులే అధికముగా వ్రాసినను కొన్ని ఖసీదాలును, మస్నవీలును వ్రాసినాడు. 
అతడు ఫారసీలోను మూడు గ్రంథములు వ్రాసినాడు. అందొకటి ఫారసీ కవుల చరిత్ర 
ఒకటి ఉర్దూ కవుల చరిత్ర - అవి సాహిత్య గౌరవము కల [గ్రంథములు - వానిలో 
సాహిత్య సమీక్షయే కాక సంస్కృతి, సంఘజీవనమును గూర్చియు ఉల్లేఖించినాడు. 
అతని ఫారసీ (గ్రంథములు “అఖదె-సురయ్యా”, “తజ్మిరయే-హిందీ” మలియు 
“రియాజుల్‌-పుసహా” అను పేర్లు కలవి- వీనిలో అతడు తన జీవిత విశేషములును 
చాలవటకు వ్రాసికొనినాడు. అతడు రెండు ఫారసీ కావ్య సంగ్రహములు తయారు చేసినట్లు 
తెలుపును. కాని అవి అలభ్యములు. 
ముస్సఫీ ఉర్జూలోని శ్రేష్ట కవులలో లెక్కింపబడును. అతని గజలులలో భావుకత, 
సరళత మటియు కళానిపుణత కాన్పించును. అతని దోష మొక్కటియే. సాధారణముగా 
ఫారసీ, ఉరూ మహాకవుల ననుకరించుటకు ప్రయత్నించెను. అతని కొక ప్రత్యేక శైలి 
అబ్బలేదు. అతని కవితలో మీర్‌, సౌదా, జుర్‌-అత్‌, ఇన్నా మొదలగు వారి రీతులు 
కన్పించును. అయినను అతడెప్పటికిని ఉర్దూ మహాకవులలోనే స్థానము పొందదగినవాడు. 


ఉదాహరణకు కొన్ని పద్యపాదములు: - 


సోతేహి హమ్‌ రహ గయే అఫ్ఫోస్‌ హాయ్‌ 
ఖాఫీలా యారోంకా సఫర్‌ కర్‌గయా 


90 ఉర్దూ సాహిత్య చరిత్ర 


ఖీస్సా కహూం క్యా దిలే బీమార్‌ కా 
ఇష్ట్‌కీ తప్‌ ధీ న బచా మర్‌గయా 1 


తెరే కూచే హర్‌ బహానే ముర దిన్‌సే రాత్‌కర్నా 
కభీ ఇన్‌సే బాత్‌కర్‌నా, కభీ ఉస్‌నే బాత్‌ కర్నా 9 


మై ఏతెమాద్‌ కరూం కిస్కీ ఆష్నా యీపర్‌ 

కోయీ కిసీక జమానేమె ఆషా భీహై 3 
క్యా జాంతేథె హమ్‌కి ఖఫా హోగ బాగ్భాన్‌ 

గుల్బన్‌మె లేగయీథీ నసీమె - సహర్‌ హమే 4 
జో సైర్‌ కర్నీ కర్లేకి జబ్‌ ఖిజాం ఆయీ 

న గుల్‌ రహే గ చమన్‌మే నఖార్‌ ఠహరేగా 

యహీహై లూట్‌తో దస్తే- జునూయె హాథోన్సే 

న ఏక్‌ మేరె గరీబాం మే తార్‌ ఠహరేగా ర్‌ 


ఇంతవజకు పేర్కొనబడిన కవులు తమ జీవితమును చాల కాలము ఇతరత్ర గడపి 
చివరికాలమున లఖ్నోలో స్థిరపడినవాడు. ఉర్దూ సాహిత్య చరిత్రకారులు వీరిని దిల్లీ 
వారుగాను లభ్నోవారుగాను లెక్కింతురు. వీరి శైలి దిల్లీ కేంద్రమున కంటె కొంత భిన్నము. 
అయినను వీరు లభ్నో కేంద్ర కవులును కారు. వీరి కావ్యరచనా మార్గము నవీనము. 
పైన పేర్కొనబడిన వారే కాక ఇంక అనేకులగు దిల్లీ కవులు లభ్నోవారయిరి. లభ్నోలో 
స్వతస్సిద్ధమైన శైలి లేకుండెను. ఈ కవులే ఒక నూత్న సామాజిక స్థితిని, ఒక నూత్న 
వాతావరణమును సృష్టించినందున లఖ్నో కేంద్రములో కొంత నూత్నమగు విశిష్టత 
యేర్చడెను. ఈ నూత్న విశిష్టతనే అప్పుడప్పుడు “లఖ్నో స్కూల్‌” అని వ్యవహరింతురు. 
" అక్కటా : మేము నిదురించుచునే ఉంటిమి. మిత్రులగుంపు సాగిపోయినది. రోగగ్రస్తమగు 
హృదయగాథ నేమని చెప్పుదును. ప్రేమ జ్వరము వలన కోలుకోలేక మరణించినది. 
* నీ వీథిలో ఒకప్పుడితనితో మాటలాడుచు దినమును రాత్రిచేయుట యేనా పని. 
3 నేనెవరి మైత్రిని విశ్వసింతును. ఈ కాలమున ఎవరికెవరు మిత్రులు. 
* ఉదయ పవనము మమ్ము తోటలోనికి కొనిపోయినది. తోటమాలి కోపించునని మేమెజబుగము. 
5 త్రోట్రల్రో విహరింపదలచిన విహరింపుడు - ఆకురాలు కాలము వచ్చెనేని పూలు నిలువవు. 
ముండ్లు మిగులవు- ఉన్మత్తత దోపిడి యిదియే- నా “చొక్కా కాలరులో ఒక దారమైనను 
నిలువలేదు. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 91 


దిల్లీ, లభ్నో కేంద్రముల కావ్యరచనలోగల ముఖ్యమైన అంతర మేమి?” అను 
విషయమున చాల చర్చలు జరిగినవి. చాలమంది లేఖకులు ఈ రెంటికి అన్ని విధాల 
భిన్నత్వమే కలదని అనాలోచితముగా వాదింతురు. సామ్రాజ్య వ్యవస్థ పతనదశ దిల్లీలో 
ఉన్నట్లే కొంచెము తేడాలో లభ్నోలో ఉండెను. జీవితపు మూల సిద్ధ్దాంతములు రెండుచోట్ల 
ఒకే రకమైనవి. సాహిత్య, చారిత్రక, దార్శనిక సంప్రదాయము లొకచోట యెట్టి ఆదరము 
పొందుచుండెనో ఇంకొక చోట అట్లే పొందుచుండెను. ఆర్థిక స్థితి, వర్ణవ్యవస్థ ఒకే 
విధముగ ఉండెను. ఈ సమానతను భిన్నత్వవాదు లాలోచింపరు. కవితలో భిన్నత్వ 
ముండెననుట అసంభవము. కవిత జీవితమునకు సంబంధించి యుండును. జీవితపు 
మూల సిద్ధాంతములలోనే అంతరము లేనప్పుడు కవితలోను ఉండదు. లఖ్నో శైలిలో, 
ఆలోచనా విధానములో కొంత నవీనత ఉండెను- కాని ఆ నవీనతను కలిగించిన 
కారణములు సాహిత్యధారనే త్రిప్పివేయ గలంతటి గొప్పవి కావు. 

శతాబ్దముల తరబడి బెన్నత్యమును, ప్రతిభను పొందియున్న మొగలాయి రాజ్యము 
క్షయరోగివలె మెల్ల మెల్లగా మరణోన్ముఖమగు చుండెను. దానిని పునరుజ్జీవింప చేయదగిన 
శక్తి యెద్దియు లేకుండెను. కనుక అచటి కవుల ఎడదలోతుల నుండి నిరాశాభావములు 
వెలువడుచుండెను. లఖ్నో మాటవేరు. ఇచట రాజ్యము క్రొత్తగా స్థాపింపబడినది. అది 
బాహ్యరూపమున అభివృద్ధి ముఖమైయుందెను. దిల్లీలో కంటె ఇచట శాంతికూడ అధికము. 
ప్రజల ఆర్థికస్థితి మంచిదే. ఇచటి కవులును కళావేత్తలును చరిత్రగతి తెలియనివారు. 
దిల్లీ నశించుటకు కారణమైన చీడయే లభ్నోకును పట్టినదని వారెజుగరు. కనుక వారు 
పట్టపగటి సూర్యకాంతిలో పరవశులై బాహ్య సౌందర్యము నారాధింపసాగిరి. తమ కవితకు 
హార్దిక భావములను ప్రకటించుటకు ఆవశ్యకమగు సౌందర్యమును కూర్చజాలక పోయిరి. 
ఇదియుగాక లఖ్నోలో జరిగినట్లు కవుల సన్మానమును సంరక్షణయు దిల్లీలో లేకుండెను. 
అందువలన వారు ఇచటి జీవితములో కలిసిపోయి సమస్యలను నూత్న దృష్టితో చూచుట 
స్వాభావికము. కాని ఈ దృష్టి కృతకము; గంభీరతర విషయములను సైతము పైపైచూపు 
చూచునదే అనుటలో సందేహము లేదు. ఆనాటి సాహిత్యము మీద దీని ప్రభావము 
చూడనగును. ఇంకొక విషయమును గూడ సూచించుట అవసరము. లఖ్నో పాదుషాలు 
“షియాలు”. వారి ఆచార వ్యవహారములు, మత విశ్వాసములు ఇతర ముసల్మానులకు 
భిన్నములు. వారు ముసల్మానుల “నబీ” (పైగంబరు) అతని పుత్రిక, (ఫాతిమా) అతని 
అల్లుడు (హజ్రత్‌ అలీ) మజియు ఇద్దజు మనుషులు హసన్‌ హుసేన్‌లను అధికముగా 
డ్రేమింతురు. వారి జయంతి వర్ధంతులను చాల ఉత్సాహముగా పటాటోపముగా 
జరుపుకొందురు. ప్రత్యేకించి ఇమామ్‌ హుసేన్‌ వీరమరణము నొందిన శోకమయగాధను 


92 ఉర్దూ సాహిత్య చరిత్ర 


స్మరించుచు ఏడాదికి కొన్ని నెలల దుఃఖింతురు. ఆ పెద్దల ఆదర్శముల ననుసరించి 
నైతిక బలము పొందుటకు ప్రయత్నింతురు. ఈ మతదృష్టి కనుగుణముగా “మర్సియా”, 
“నోహ్‌” “సలామ్‌” మొదలగు సాహిత్య రూపము లెన్నియో వికాసము పొందినవి. 

పైన పేర్కొనబడిన విషయములన్నియు సాహిత్యము నొక క్రొత్తబాట త్రొక్నించుటకు 
కారణములైనవి. ఈ నవీనత ప్రకటించుటలో భాషాభేదము చాల తోడ్చడినది. ఈ 
భాషాభేదమును గూర్చియు విద్వాంసులు అధిక చర్చలు చేసినారు. లభ్నోలోని వ్యావహారిక 
హిందూస్థానీ భాష “అవధీ” భాషలోని మాధుర్యమును, నమ్రతను సంతరించుకొనిన 
దనుటలో సందేహములేదు. ఇచటి సభ్యతలో సౌందర్యమున్నట్లే ఇచటి భాషలో కోమలత 
కలదు. కొన్ని శబ్బముల ఉచ్చారణ. కొన్ని జాతీయములు నానుడులు. కొన్ని లింగభేదములు 
ఈ భాషను దిల్లీ భాషకు భిన్నము చేసినవి. దిల్లీ మజియు లఖ్నోల కవితను గంభీర 
దృష్టితో పరిశీలించిన వారికీ విభేదము లవశ్యము కన్పించును. కాని లభ్నోలోని లోపములు 
దిల్లీలో లేవనికాని దిల్లీలోని విశేషములు లఖ్నోలో లేవనికాని అనుకోరాదు. కొన్ని 
భావములు, వానిని ప్రకటించు విధము ఒకచో ఒకతీరు-ఇంకొకచో ఇంకొకతీరు. 
భావములలో అంతగా భేదము లేకున్నను శైలిలోగల భేదమే మూల తత్త్వములోని 
విభేదమువలె రూపొందుట సంభవమే-దానిపై రెండుకేంద్రముల స్పర్థ ఆ భేదమును 
బలపజిచెను. 

విపులముగా వ్రాయబడకున్నను ఈ మాత్రపు విశ్లేషము వలన “దిల్లీ-లభ్నో స్కూళ్ళ 
కలహము” అనబడు సాహిత్య వాదవివాదముల స్వరూపము కొంతకొంత గ్రాహ్యమగును. 
పైన సూచించిన అంశములకు అనుకూలమగు వాతావరణము మొదలే యేర్పడినది. 
కొలది దినములలోనే అది స్పష్టరూపము పొందినది. వేలాది కవులు తమతమ శక్తి 
ననుసరించి దానికి దోహదము కావించిరి. 19వ శతాబ్దారంభమున లభ్నోలోని 
మూలమూలలో కవి సమ్మేళనములు జరుగుచుండెను. చదువురానివారును కావ్యరచన 
చేయుచు, కవితా సౌందర్యమును దర్శించి ఆనందించుచుండిరి. అట్లగుట సమస్త 
ప్రజానీకమున కవిత్వపు భావము లలముకొనెను. ఈ సంక్షిప్త చరిత్రలో కొందటు 
(ప్రథమశేణికి చెందిన కవుల గూర్చియే తెల్పబడును. 

లఖ్నో కేంద్రపు కవిత్వమును గూర్చి వ్రాయునప్పుడు మొట్టమెదట పేర్మానదగినవారు 
“నాసిఖొ” మటతియు “అతిష్‌” అను కవులు-ఈ యిద్దజు, అందు ముఖ్యముగా “నాసిఖ్‌” 
లఖ్నో ప్రత్యేకతకు, మహత్వమునకు కారకుడు- “నాసిఖ్‌” “వాగనుశాసనుడు” 
అనదగినవాడే. సాహిత్యము మీద అతనికిగల అధికారమును లఖ్నోవారే కాక దిల్లీ 
సాహిత్యవేత్త లందజును అంగీకరించిరి. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 93 


“నాసిఖొ పేరు ఇమామ్‌ బఖ్బు. అతని జన్మస్థానము ఫైజాబాద. అతని వంశమును 
గూర్చి చరిత్రకారులు భిన్నాభిప్రాయులు-ఇట అతని వంశమును గూర్చి ఏల 
ప్రసావింపబడినదని అతని ప్రతికక్షులు ఈ విషయమును పురస్మరించుకొనియే నిందచేసిరి. 
నాసిఖ్‌ స్వల్పకాలమున గొప్ప పేరు గాంచెను. లఖ్నోలోని ప్రభుత్వోద్యోగులును, అమీరులును 
అతని శిష్యులైరి. అతడెన్నడును రాజాస్థానముతోడి సంబంధమునకు ప్రయత్నింపలేదు. 
అయినను అతని చుట్టుపట్ల ఉన్నదంతయు ఆస్థానపు వాతావరణమే. కనుక తానును 
ఆస్థాన నియమములు పాటింప వలసిన వాడయ్యెను. ఆత్మాభిమానము కలవాడగుట ఆ 
నియములకు విరుద్ధముగా ప్రవర్తింపబోయినంత లఖ్నో విడువవలసి వచ్చెను. కొంతకాల 
మతడు అలహాబాదలో నివసించెను. అచట ఒక ప్రత్యేక పరిధిలోనే జీవితము గడుపవలసి 
వచ్చెను. తన కవితలో పలుతావుల ఈ సంగతి తెల్పుకొనెను. 

హిర్‌ఫిర్‌ కె దాయెరే హిమె రక్తాహుం మై ఖదమ్‌ 
అయీ కహాంసె గర్దిషె - పర్‌కార్‌ పాంవ్‌మే 1 
తీన్‌ త్రివేణీ వ దో ఆంఖే మెరీ 


అబ్‌ ఇలాహాబాద్‌ భీ పంజాబ్‌ హై 2 


ఇట్లే అతడు లభ్నో విడచి పైజాబాద, బనారసు, మజియు కాన్సూరులలో 
నివసించెను. కాని యెన్నడును పాదుషాల ప్రశంసించుచు కవిత వ్రాయలేదు. 

నాసిఖ్‌ కావ్యశైలి అద్వితీయము. అట్లే అతని జీవితమును విచిత్రము. అతనిది 
స్థూలకాయము. కసరతు వలన దార్హ్యము పొందినది. వర్ణము నలుపు- సాంసారిక జీవితపు 
జంజాటమునుండి దూరముగా నుండుటకై వివాహమే చేసికొనడయ్యెను. దినమంత 
ఒకసారియే భోజనము చేయువాడు. ఆ భోజనము కనీసము అయిదు సేర్లు - పనులన్నియు 
నియమిత సమయమున చేయువాడు. కాలానుసారముగా లభించు ఫలజాతులను 
మక్కువతో తినువాడు. అతని శిష్యులనేకులు ధనికులు. కనుక యెన్నడును తిండికి 
కొదువ కలుగలేదు. నవ్వాబ్‌ ఆగామీర్‌ (ఇతని దేవిడీ లభ్నో నేటికిని ప్రసిద్ధము) ఇతనిని 
చాల గౌరవించు చుండెను. “గాజియుద్దీన్‌ హైదర్‌” ఇతనికి “కవిరాయ్‌” అను బిరుదు 
ప్రదానము చేయ దలచగా అంత చిన్న పాదుషా బిరుదు వలన లాభమేమని 
నిరాకరించెనట. అతని కీర్తి దూర దూరములకు వ్యాపించెను. దక్కను నిజాము దీవానగు 


* తిరిగి తిరిగి వృత్తములోనే అడుగిడుచున్నాను. నాకాళ్ళకు వృత్త లేఖిని గతి యెట్లుపట్టినదో! 
2 ఇచటి వ్రేణిలో నా రెండు కనులు జతగూడినందున అలహాబాద పంజాలయినది. 
(పంజాలనగా పంచనదప్రదేశము) 


94 ఉర్దూ సాహిత్య చరిత్ర 


మహారాజా చందూలాల్‌ పదిపన్నెండు వేల రూపాయలు పంపి దక్కనుకు ఆహ్వానించెను. 
కాని “నాసిఖ్‌ొ వెళ్ళలేదు. క్రీ.శ. 1838లో మరణించెను. 

“నాసిఖొ కావ్య సంగ్రహములు మూడు. అందు రెండు ప్రసిద్ధములు- 
మతసంబంధమగు ఒక మస్నవీ “నజ్మేసిరాజ్‌” అనునది వ్రాసెను. అతడు వ్యాకరణమును 
కావ్యశాస్త్రమును గూర్చి చిన్న చిన్న పుస్తకములు కొని వ్రాసెనందురు. కాని నిశ్చయముగా 
చెప్పజాలము. “నాసిఖొ గజలు కవి. అతని శైలి సనుసరించియే అతనిని మహాకవులలో 
లెక్కింతురు- గజలులకు కావలసిన భావుకత. హార్దికవేదన అతనిలో అత్యల్పము. భాషను 
కావ్యశాగస్త్రమును కూలంకషముగా గ్రహించిన పండితుడు. భావనల ననుసరించి కవులలో 
చివరివాడు-భాషాప్రయోగము ననుసరించి ప్రథముడు. అతని కవిత కృతకము. అలంకార 
వ్యామోహ మతిమాత్రము. కనుక అతని గజలులు చాలవజకు చప్పనివి- నీరసమైనవి. 
శుద్ధ శబ్బప్రయోగమే కవిత్వమైనచో “నాసిఖొను మించిన కవి లేడు. గాంభీర్యము లేనందున, 
భావనలు గొప్పవి కానందున అతని కవిత పఠితల హృదయములను తాకజాలదు. కవితలో 
మంచి పద్యములే లేవని దీని తాత్పర్యము కాదు. అయినను స్పష్టరూపమున ఎట్టిలోపమును 
కనిపించకున్నను అతని కవిత జీవకళ లేనిది. భాషా విషయమున అతడు చేసిన కృషి 
వలన భాషకు లాభము కలిగినది - హానియు కలిగినది. హాని యేమన భావములు 
పరిమితము లైనవి. కవుల దృష్టి శబ్బజాలముపై అలంకారములపైననే నిలిచినది. 
లాభమేమన భాషాప్రయోగ విషయమున ఒక సమానత కలిగినది. దానికి విముఖత్వము 
చూపుట కావ్యశాస్త్ర సిద్దాంతముల నుల్లఘించుటే అను భావము కలిగినది. క్లుప్తముగా 
చెప్పవలెనన్న “నాసిఖొ కృతకృత్యుడు కాలేదు - ఏలయన కవిత్వమును ప్రభావవంతము 
చేయగల భావనలే అతని కవితలో అణగి యణగి, అరియారి యున్నవి. తద్విరుద్ధముగ 
భాష, జాతీయములు, అలంకారములు ప్రధానత వహించి అతని కవిత యంతటను 
వ్యాపించియున్నవి. 

ఉదాహరణ కొటికు ఈ పద్యపాదములు చూడుడు: - 

ఆజ్‌హోతాహై దిలా ! దర్జ్‌యె మీఠా మీఠా 

ఖ్యాన్‌ ఆతాహై తుర్ల కిస్కే లబేషీరీంకా 1 
సైకడోం ఆహే కరూం పర్‌ జిక్ర్‌ క్యా ఆవాజ్‌కా 

తీర్‌ జో ఆవాజ్‌దే, హై నఖ్య్‌ తారందాజ్‌ కా 


BC హృదయమా! ఇట్టి మధురవ్యధ నేడు కలుగుచున్నది. 
ఎవరి మధురాధరము స్మ ఎతిలో మెదలు చున్నది. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 95 


నాజినీనోంసే కరూం క్యా రజ్త్‌మై నాజుక్‌ - మిజాబ్‌ 

బోరు ఉర్‌ సక్తా నహీ ముర్సుసే కిసేకే నాజ్‌కా 1 
తూర్చా-గుల్‌ ఇస్‌ బాగ్‌మేమై జెర్‌ షబ్బమ్‌ హై అజీబ్‌ 

హన్స్‌ కె బైఠా జోతేరీ మహఫిల్‌ మెవో రోకర్‌ ఉఠా 

బాత్‌ జిన్‌ నాజుక్‌ మిజాజోంసే న ఉర్తీ ధీ కభీ 

బోర్‌ ఉన్సే సైకడోం మన్‌ ఖాక్‌కా కొంకర్‌ ఉఠా 2 


రష్మ్‌ సే నామ్‌ నహీ లేతేకె సున్‌లే న కోయీ 


దిల్‌హి దిల్‌మేం ఉసేహమ్‌ యాద్‌కియా కర్తే హై 3 
వో నహీ భూల్తా జహాC జావూం 
హాయ్‌ మై క్యా కరూం కహాం జావూం 4 


కిసీకా కబ్‌కోయీ రోజే - సియామే సాథ్‌ దేతాహై 
కి తారీ కీ మె సాయాఖీ జుదా హోతాహై ఇన్నా సే ర్‌ 


నాసిఖ్‌ వలెనే సువిఖ్యాతుడగు మతియొక లభ్నో మహాకవి ఖాజాహైదరలీ “అతిష్‌”. 
అతడు దిల్లీలోని “సూఫీల” కుటుంబమునకు చెందినవాడు. అతని తండ్రి దిల్లీనుండి 
షైజాబాదకు వెళ్ళెను. అచటనే అతిష్‌ జన్మించెను. చిన్నప్పుడే తండ్రి విడిచి వెళ్ళుట 


వలన అతిష్‌ కుటుంబ బాధ్యతలు వహించెను. స్వతంత్ర జీవితము గడపు అవకాశము 

1 వందలకొలది ఊర్పులు విడచినను శబ్దమెచటిది? బాణము వలన శబ్దము కలుగునేని 
అది సంధాత లోపము. 
కోమలులతో సుకుమార స్వభావుడ నేనెట్లు సంబంధము చేతును? కోమలత యొక్క 
బారమును నేను సహింపలేను. 

2 ఈ తోటలో విచిత్రమగు పుష్పము, వింతయగు మంచుకణము కలదు. నీ సభలో 
నవ్వుచు గూర్చున్నవాడు ఏడ్చుచు లేచును. ఎన్నడైనను పలుకు బరువునే సహింపని 
సుకుమార స్వభావులు వందలకొలది మణుగుల బరువు నెట్లు సహింప గల్లిరో? 

* ఆమెను హృదయముననే స్మరింతుము. ఎవరేని వినిపోదురను అసూయచే పేరు 
నుచ్చరింపకుము. 

* ఎచటికి వెళ్ళినను అతడు నన్ను మజచిపోడు. ఏమిచేతును- ఎందుబోదును ? 

* చీకట్రికాలమున (దురదృష్టమున) ఎవరికెవరు తోడ్పడగలరు? చీకటిలో నీడకూడ మనిషిని 


విడిచిపెట్టును. 


96 ఉర్దూ సాహిత్య చరిత్ర 


కలగినందున విద్యాభ్యాసమునకు తగిన అవకాశము కలుగలేదు. సిపాయీలతో వారి 
పిల్లలతో ఆడుచు కత్తిసాము నేర్చెను. భయరహితమగు జీవనము గడపు ఉపాయము 
నేర్చెను. స్వభావము స్వతంత్ర మయ్యెను. ఉద్ధతి పెరిగెను. సూఫీ కుటుంబ సంబంధము 
వలనను స్వచ్చంద జీవితము గడుపుట వలనను అతనిలో ఒక విధమగు సంతృప్తి, 
ఆత్మాధీమానము 'పెంపొందెను. అవి రెండును అతని కవితలో అడుగడుగున గోచరించును. 
పైజాబాదలోని ఒక నవాబు దగ్గణ కత్తి సాము చేయు ఉద్యోగమున కుదిరి ఆ నవాబుతో 
తానును లభ్నో చేరెను. ఆనాటి లభ్నో సారస్వత కేంద్రము- ఇన్నా ముస్టఫీలు అచటి 
సుశ్లోకులగు మహాకవులు - ఇంటింట వీరి చర్చలే వినవచ్చుచుండెను. “అతిష్‌” 
కవితారచన చేయగోరి “ముసఫీని” ఆశ్రయించెను. ఏదో మాటపై గురుశిష్యుల మనసులు 
కలతచెందెను. ఆనాటినుండి స్వంత పరిశ్రమచే తన ప్రతిభను వికసింపజేసి అతిష్‌ 
మహాకవులలో నొకడుగా పేరొందెను. అనేకులు అతని శిష్యులైరి. అతడే రాజాస్థానమును 
సమీపించక సంతుష్ట జీవనము గడపెను. “అవథ్‌” దర్చారునుండి అతనికి నెలకు ఎనబది 
రూపాయిలు దొబికుచుండెను. వానిని దీనులకు ఆశితులకు పంచి యిడుచుందెను. 

“అతిష్‌” స్వభావము విచిత్రమైనదే. అతని అవసరము లతిపరిమితములు - కోర్మెలు 
లేనివానితో సమానము. గొప్పవారి సవాహస మెప్పుడును చేయువాడు కాడు. దరిద్రులును 
దీనులును అగు వారిని చుట్టూ గూర్చుండ జేసికొని సంతోషించువాడు - ఒక పెద్ద 
కావివస్తము కట్టుకొని ఒక లావుపాటి దుడ్దుకజ్బి ధరించి నడుమున “తరవారి” 
వ్రేలాడగట్టుకొనువాడు. 'భంగు’ త్రాగుచుండెను. తనకవితలో అక్కడక్కడ దాని కైపును 
వర్ణించెను. లోకులు “నాసిఖొ పట్ల అతనికి ద్వేషము కలిగించిరి. కాని ఎన్నడును 
అసభ్యముగా ప్రవర్తించలేదు. క్రీ.శ. 1846లో మరణించెను. 

“అతిష్‌” కవిత “నాసిఖ్‌ నడిపిన లభ్నో శైలికి సంబంధించినదే. అనగా 
అలంకారమయము- అతడును కొన్నిచోట్ల భావహీనుడై కేవలము శబ్దముల కొటికు 
అలంకారముల కొజకు పద్యములల్లె ననిపించును. అట్టి కవిత తొలగించిన పిదప మిగులు 
కవిత్వము భావనా ప్రధానమై, కల్పనా చాతుర్యము వెల్లడించుచు శుద్ధవ్యావహారిక భాషలో 
ప్రవాహవేగమున జాలువారు చుండును. భాషాసౌందర్యమే కాక అతని కవితలోని హార్దిక 
భావములు హృదయముపై సుత్తెదెబ్బ పెట్టును. అతని స్వభావములోని స్వచ్చందత, నిర్భీకత 
మతియు సరళత అతని కవితలోను కాన్సించును. అతడధికముగా వ్రాయలేదు. రెండు 
చిన్న కావ్యసంగ్రహములు మాత్రమే ప్రకాశితములైనవి. వానిలో గజలులే కలవు. ఆ 
గజలులలో (ప్రేమకు సంబంధించిన కోమలాతికోమలములగు భావములు మటియు 
“తసవ్వఫ్‌”కు సంబంధించిన గంభీరాతి గంభీరములగు భావములును కలవు. నైతిక 


ఉర్దూ సాహిత్య చరిత్ర 97 


సిద్ధాంతములు అడుగడుగున ఉల్లేఖింపబడినవి. అందువలన అతడు జీవితములోని 
సంఘర్షణ మతియు సౌందర్యాన్వేషణనే మానవ జీవన కర్తవ్యమని భావించువాడని 
స్పష్టపడును. “నాసిఖొ గొప్ప భాషావేత్త. కాని అతనికంటె “అతిష్‌” అతిమనోహరముగా 
సాధికారముగా భాషాప్రయోగము చేయగలవాడని గట్టిగా చెప్పవచ్చును. అతిన దృష్టిలో 
కవిత ఒక విశిష్టకళ. శబ్ద్బసౌందర్యమత్యవసరము. కనుక అతని కవితలో కళతో భావములు 
విడదీయరాని విధముగా కలిసిపోయినవి. 


ఉదాహరణ కొఅకీ పద్యపాదములు చూడుడు: - 


జమీనే చమన్‌ గుల్‌ ఖిలాతీహై క్యా క్యా 

బదల్తాహై రంగ్‌ ఆస్మాంకై సెకై సే 

న గోరే - సికందర్‌ నహైఖథఖై - దారా 

మిటే నామయోతే నిషాం కైసె కైసే. 

బహారే గులిస్తాం కి హై అమద్‌ అమద్‌ 

ఖుసీ ఫిర్తేహైం బాగ్బాం కైసె కైసే 1 
బుత్‌ఖానా ఖోద్‌ డాలియే మసిద్‌ కుధాయియే 

దిల్‌కూ న తోడి యే యె ఖుదా కా ముఖామ్‌హై 2 
దిల్మీ కుదూరతేం అగర్‌ ఇన్సాంసే దూర్‌ హోం 

సారే నిఫాఖ్‌ గటబ్రొ - ముసల్మాంసే దూర్‌ హోం 8 


* తోట ఎట్టి యెట్టి పూలను వికసింపజేయుచున్నది ? 
ఆకాశ మెట్లెట్లు రంగులు మార్చుచున్నది ? 
'సికిందరు” (అలెగ్జాండర్‌) గోరీలేదు. “దారా సమాధియులేదు. ప్రఖ్యాత పురుఫుల గురుతులెట్లు 
నశించినవి ? 
తోటలో వసంతము రానున్నది- తోటమాలీలు ఎట్టి సంతోసమున తిరుగుచున్నారు ? 
* మందిరము పడగొట్టుడు-మస్టీదు కూలద్రోయుడు. 
కాని మనస్సు విజువకుడు-అది భగవానుని నివాసము. 
* మానవుని హృదయమునుండి విద్వేషము తొలగిపోవునేని, ముస్లిముల ముస్లిమేతరుల 
కలహములన్నియు తీరిపోవును. 


98 ఉర్దూ సాహిత్య చరిత్ర 


నామర్డ్‌ జెర్‌ మర్ట్‌మే ఇత్నాహి ఫర్క్‌ హై 

వో నాన్‌ కేలియే మరే యె నామ్‌కే లియే 1 
మేరే సనమ్‌ క కిసీకో మకాం నహీ మాలూమ్‌ 

ఖుదా క నామ్‌ సునాహై నిషా నహీ మాలూమ్‌ 


అఖీర్‌ హో గయే గప్లత్‌మె దిన్‌ జవానీకే 

బహారె-ఉ(మ్‌ మువీ కబ్‌ ఖిజాం నహీ మాలూమ్‌ 

ఖులాహైం ఖానయే - సయ్యాద్‌మే హమారీ ఆంఖ్‌ 

ఖఫన్‌కో జాన్తేహైం ఆసియాం నహీ మాలూమ్‌ 2 
హమ్‌ క్యాకహేం కిసీపే క్యాహై తరీఖ్‌ అప్నా 

మజ్జబ్‌ నహీహై కోయీ మిల్లత్‌ నహీహై కోయీ 3 
సర్‌ షమ్మసా కటాయియ్యే పర్‌ దమ్‌న మారియే 

మన్దిల్‌ హజార్‌ సఖ్స్‌హో హిమ్మత్‌ న హారియే 4 


“నాసిఖ్‌” కావ్యములను “అతిష్‌” కావ్యములను పరిశీలించినచో లఖ్నో 
తత్త్వమున్నంత వణకు రెంటిలో సమానత గోచరించును. కాని మూలతత్త్వ్వము చాల 
భిన్నము. ఉర్దూ సాహిత్య చరిత్రకారు లందజును ఈ యిరువురి రచనల సంతులనము 
చేసినారు. అట్టి తులనాత్మక విమర్వల సారాంశ మేమన ఒకరి కవిత కృతకము. 


" షండునకు పురుషునకు కల భేదమేమన వాడు కూటికొజకు చచ్చును. 
వీడు కీర్తి కొణకు చచ్చును. 

? ఎవరికిని నా ప్రియురాలి ఇల్లుతెలియదు. భగవానుని పేరు విన్నాము కాని అతని గురుతులు 
తెలియవు- పరధ్యానములోనే యౌవ్వనకాలము సమాప్త మైనది. జీవిత వసంతము పోయి 
ఆకురాలు కాలమెపుడు వచ్చినదో తెలియదు. మా కనులు వేటకాని యింట తెబువబడినవి. 
చెబిసాల తెలియును కాని గూడెట్లుండెనో తెలియదు. 


* మా పద్దతి యేమని తెల్పవలయును. మతము లేదు- జాతిలేదు. 
* దీపము వలె తల నరికించుకొనుడు. కాని బాద ప్రకటించవలదు. 
గమ్యము కఠినమైనను ధైర్యము విడవ వలదు. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 99 


అలంకారము భూయిష్టము. ఇంకొకరి కవిత సుశబ్దములు ఉచితాలంకారములు 
ప్రయోగింపబడుట వలన సుందరము ప్రభావ సహితము. “అతిష్‌” సూఫీ తత్త్వముతో 
సంబంధము కలవాడు. లఖ్నో కవులు దానికి దూరస్థులు. కనుక “అతిష్‌”వాణి లఖ్నోలో 
వింతగా విన్సించును. అతని కవితలో ప్రపంచ నిరసనము, సంఘర్షణ ద్వారమున 
పురోగమనము. స్వతంత్ర జీవనము నుద్భోధించు భావములు ప్రబలములు. అందువలన 
అతనికి లభ్నోలోనే కాక సమస్త ఉర్దూ సాహిత్యమున ఉన్నత స్థానము లభించినది. ఈ 
మహాకవు లిరువురకు అనేకులు శిష్యులుండిరి. వారు తమ గురువులు ప్రారంభించిన 
శైలిని వృదిపబిచి పరిపుష్టము చేసిరి. నాసిఖ్‌ శిష్యులు భాషాపరిశుద్ధతకు ప్రధాన్యమిచ్చిరి. 
అతిష్‌ శిష్యులు విషయ గౌరవమునకు భావగాంభీర్యమునకు ప్రాధాన్యమిచ్చిరి. 

నాసిఖ్‌ శిష్యులతో “వజీర్‌”, “బర్ట్‌”, “రష్‌”, “బహ్‌”, “మునీర్‌” మటియు “మేహ్‌”, 
“ఖలీల్‌” “షోఖొ” మొదలగువారు ప్రసిద్ధులు. ఈ శిష్య ప్రశిష్యుల పరంపర నేటి వణకు 
సాగుచున్నది. ఈ సంక్షిప్త చరిత్రలో అందఅను గూర్చి వ్రాయుట అసంభవము. అయినను 
ఇద్దరు ముగ్గురిని గూర్చి వ్రాయుట అవసరము- ఏలయన వీరి వలననే లఖ్నో 
కావ్యసంప్రదాయ మనగతమగును. ఈ మహాకవుల శిష్యులు సాగించిన సంప్రదాయము 
“మీర్‌ అనీస్‌” మజియు “మీరా దబీర్‌” అను కవులు మర్సియాను భూమినుండి ఆకాశ 
వణకు ఉన్నత మొనర్చు వణకు ఎట్టి విశేషోన్నతి లేకయే సాగినది. 

నాసిఖ్‌ శిష్యులలో సుప్రసిద్దుదగు “వజీర్‌” లఖ్నో నివాసి. అతడు ఉన్నత వంశమునకు 
చెందినవాడు. విరక్తుడై జీవితమును యధేచ్చగా గడపెను. వాజిదలీషా రెండు తడవలు 
ఆహ్వానించినను వెళ్లుటకు నిరాకరించెనందురు. “వజీర్‌” నాసిఖ్‌ శైలిలో ఉత్తమ కవిత 
వ్రాసెను. అతని శిష్యులా శైలిని సాగదీసిరి. అతడు తన కావ్యసంగ్రహమును, 
సమకూర్చుకొనలేదు. క్రీ.శ. 1853 లో అతడు మరణించిన తరువాత అతని శిష్యులు 
కొందరు కొన్ని గజలులను “దప్తరె-ఫసాహత్‌” అను పేర ప్రకాశింపజేసిరి. 

ఉదాహరణమునకై కొన్ని చరణములు: - 


జబ్‌ ఖపా హోతాహై తో యూ దిల్‌కు సమ్నాత్రాహుం మై 
ఆజ్‌హైం నా మెహర్భాం కల్‌ మెహర్భాం హోజాయెగా 1 


" ఆమె కోపించె నేని, నేడు ఆగ్రహించినను రూపు అనుగ్రహించు లెమ్మని హృదయము 
నాశ్వాసించు కొందును. 


100 ఉర్దూ సాహిత్య చరిత్ర 


థామ్‌లూం దిల్‌కుం జరా హాథోన్సే 


ఆప్‌ పహలూసె న ఉర్‌ జాయియేగా 2 


జో కహాహుం తేరా బీమార్‌హూం మైం 

తో క్యా కహ్తాహై కుఛ్‌ అప్నీ దావాకర్‌ 

నహీ ఉల్నేకె ఖాతిల్‌కీ గలీసే 

కి హమ్‌ బైతేహైం సర్‌సే హాథ్‌ ఉఠాకర్‌ 3 


తిర్బీ నజరోంసే నదేఖో అతిషే దిల్లీర్‌కూ 
కై సే తీరందాజ్‌హో, సీధాతోకర్‌లో తీర్‌కూ 4 


నాసిఖ్‌ శిష్యులలో “రష్ట” కూడ ప్రముఖుడు. అతడు భాషను సంస్కరించుటలో, 
శబ్దకోశము తయారుచేయుటలో గురువుగారి సిద్ధాంతములను ప్రచారము చేయుటలో 
చాల ప్రసిద్ధిపడ సెను. అతని కావ్య సంగ్రహములు రెండు ప్రకాశితములైనవి. అందలి 
కవిత నీరసము- విస్సారము-శబ్ద సాధుత్వము మతియు జాతీయముల ప్రయోగమే 
అతనికి ముఖ్యము. భావనల యెడ పట్టింపులేదు. అతడు క్రీ.శ. 1867లో మరణించెను. 
అతని అనేక శిష్యులలో “మునీర్‌”, “జలాల్‌” అనువారు ముఖ్యులు. 

“అతిష్‌’ శిష్యులలో నవాబ్‌ సయ్యద్‌ మొహమ్మద్‌ ఖాన్‌ “రింద్‌” మజియు పండిత 
దయాశంకర్‌ “నసీమ్‌” అనువారు మహాకవులలో లెక్కింపదగినవారు. “రింద్‌” 
రాజవంశమునకు సంబంధించినవాడు. ఫైజాబాదలో బాల్యమును యౌవనమును 
సుఖముగా గడపి చివరికాలమున లఖ్నో చేరెను. అచటి రాజదర్భారులోను అతని జీవితము 
విలాసయుతముగా గడచెను. అతిష్‌చే పద్యములు దిద్దించుకొనుచు తుదకు అతనివంటి 
జీవితమునే అవలంభించెను. క్రీ.శ. 1857లో మరణించెను. అతని భాష పరిశుద్ధము. 
కవిత భావమయము. రెండు కావ్యసంగ్రహములు ప్రకాశితములు. 


ఉదాహరణకొటకు కొన్ని పద్యపాదములు: ఆ 


? హృదయమును చేతులతో పొదవి పట్టుకొందును. నీవు ప్రక్కనుండి లేచి వెళ్ళకుము. 

8 నేను నీ రోగినని చెప్పగా ఏదో చికిత్స చేసికొమ్మని చెప్పును- ఆ హంతకురాలి వీధినుండి 
లేవను-తలమీద అప వదలుకొనియే కూర్చుంటిని. 

*వ్యదిత హృదయుడగు ప్రేయసునిపై కటాక్షము ప్రసరింప జేయకుము. ఎట్టి బాణసంధాతవు? 
బాణమునైన సరిచేసికొనుము. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 101 


హజార్త్‌ బార్‌ కియా మేర ఇమ్పైహాం ఉన్న 
బన్‌ ఆజ్మా చుకా ఆబ్‌ ఆజ్మాయెగా ఫిర్‌ క్యా 


మై భలా క్వొంకర్‌ కహూం తుమ్‌కో బురా 
ఆప్‌నే జో కుఛ్‌ కియా అచ్చా కియా 


వాదేపె తుమ్‌న ఆయెతో కుఛ్‌ హమ్‌ నమర్‌ గయే 
కహ్నేకు బాత్‌ రహగయీ దిన్‌తో గుజర్‌ గయే 


ధూప్‌ దిన్‌కీ ఓన్‌ షబ్‌కీ కాయియ్యే 
ఆస్తాన్‌ యార్‌పర్‌ మర్‌ జాయియ్యే 


పడ్‌గయా జాన్‌ కిన్‌ ఆజాబ్‌ మేహాయ్‌ 
చాహ్నాథీ బడీ ముసీ బత్‌ హై 


నఖుల్వావొ మేరీ జుబా చుప్‌ రహో 
కోయీ బాత్‌ మహ్‌సే నికల్‌ జాయెగీ 


పండిత దయాశంకర్‌ కౌల్‌ “నసీమ్‌” కులీన కాళ్ళీర కుటుంబమునకు చెందినవాడు. 
క్రీ.శ. 1811లో జన్మించెను. బాల్యము నుండియే కవితా రచన ప్రారంభించెను. ఉర్టూ 
ఫారసీలలో విద్వాంసుడు. 'అమ్హదలీ' పాదుషా సేనలో “బన్నీ పదవియందుండెను. అతిష్‌ 
శిష్యులలో సుప్రసిద్ధుడు. అతడు గజలుల కూడ వ్రాసెను. కాని అతని కీర్తికి కారణము 
అమరఖ్యాతి నొందిన మస్నవీ “గుల్లారె నసీమ్‌”- నసీమ్‌ తన 32వ యేట క్రీ.శ. 18483 
స్వర్గస్థుడయ్యెను. “అలాఫ్‌లైలా” కథలు (అరేబియన్‌ నైట్సు) కొన్ని ఉర్దూలో 


అనువదించెనందురు. 


102 


" వేయిసార్లు నన్ను పరీక్షించితివి. ఇంక చాలును. ఏమిపరీక్షించ గలవు? 
* నేను నిన్ను చెడ్డవాడని ఎట్లనగలను ? నీవు చేసినదంతయు మంచియే. 
3 వాగ్దానము ప్రకారము నీవు రానందున నేను చచ్చిపోలేదు- అనుట కొకమాట మిగిలినది. 


కాలము గడవనే గడచినది. 


* పగటి యెండను, రాత్రి పూట మంచును తినుడు- ప్రియురాలి దేహళిపై అంతమొందుడు- 
> ప్రాణమెట్టి సంకటమున బడినది ? ప్రేమించుటయు గొప్ప అవదయే. 
6 నేను నోరు తెజచునట్లు చేయకుము- ఏ మాటయేని జారిపోవును. 


గుల్జారె నసీమ్‌' మీర్‌ హసన్‌ మస్నవీ తరువాత పేర్కొనదగినది. వ్రాసినప్పుడది 
సుదీర్ణమట. గురువగు “అతిష్‌”కు చూపించగా అతడు దానిని సంక్షేపించి చెప్పుమని 
సలహాయిచ్చెనట-అట్లే “నసీమ్‌” సంక్షిప్త్రపజచెను. అది నేడు ఉర్దూ సాహిత్యకోశమున 
అనర్హమణి. గుల్‌-బకావళి ప్రసిద్ధ కథ ఇతి వృత్తము. ఇందు హార్దిక భావ చిత్రణ 
వినిధాలంకార ప్రయోగము దర్శనీయము. మస్నవీ క్రమబద్దమగు కథా కావ్యము 


(ప్రబంధము) కనుక అందుండి ఉదాహరణము లిచ్చుట కష్టము. 


గజలుల నుండి కొన్ని ఉదాహరణములు: - 
నామ్‌ మేరా సున్తేహే ష్మూగయే 
తుమ్‌నే తో ఖుద్‌ ఆపో రుసువా కియా 
గర్‌ యహీహై ఇన్‌ గులిస్తాం కీ హువా 
శాఖె-గుల్‌ ఎక్‌ రోజ్‌ యొకా ఖాయెగా 


రూహే రవానొ - జిస్మ్‌ కీ సూరత్‌ మై క్యా కహూం 
యొంకా హవాకా థా ఇధర్‌ ఆయా ఉధర్‌ గయా 


అబ్‌ దర్దే - జిగర్‌ హోకె నికల్తాహై దహన్‌సే 
వోజోష్‌ జో బర్బోంసే మేరే సీనేమె నిహాం థా 


జబ్‌హోచుకీ షరాబ్‌ తోమై మన్స్‌ మర్‌గయా 


శీషేకై ఖాలీ హోతేహీ పైమానా భర్‌ గయా 


* నా పేరు వినినంతనే సిగ్గుపడితిని. నిన్ను నీవే నిందపాలు చేసికొంటివి. 
* ఈ తోటలో వీచు గాలి యట్టిదే యగునేని ఒకనాడు పూరెమ్మ విరిగిపోవును. 
* ప్రాణము, శరీరము ఎట్టిదో ఏమి చెప్పవలెను ? ఒక గాలితెప్ప ఇట్లు వచ్చినది 


అటు పోయినది. 


* చిరకాలము నా యెదలో గుప్తముగానున్న ఆవేశము నేడు హృదాయావేదనయై నా నోట 


వెలువడుచున్నది. 


స్ట మద్యమయిపోగనే మత్తుడ నగునేను మరణించితిని. కలశము సమాస్తము కాగనే పాన 


పాత్ర నిండుకొనినది. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 


103 


ఆనాడు అవధులో మటియు భారతదేశమంతటిలో “గజులొక్కటే ప్రియమైన ఛందము. 
ఖసీదాల రచన అత్యల్పము. 'హిజో'ల ప్రచారము తగ్గను. మస్నవీల నిర్మాణము సన్నగిల్లను. 
కాని ఈ యుగముననే “మర్సియా” రచన అత్యున్నతి చెందెను. అట్లగుటకు కారణము. 
లభ్నోపాలకులు క్షియాిలు. అచట “మొహజ్బ్జమ్‌” మజియు ఇతర ఉత్సవములు 
అత్యుత్సాహమున జరుపబడుచుండెను. పెద్దప్రె అమీరులు, జాగీర్జారులు హిందువులైనను 
ముసల్మానులైనను ఆయుత్సవములలో పాల్గొనుచుండిరి. ఆరంభమునుండియు అవథ్‌ 
సభ్యత హిందూ-ముస్లిముల సమైక్యతకు ప్రసిద్ధము. మొహజబ్ఞములోని సంతాప సభలలో 
వేలకొలది ప్రజలు పాలుగొనుచుండిరి. అందు “మర్శియా పతనము జరుగుచుండెడిది. 
లభ్నోకవితలోని కృతకత్వము మటియు దాని పతన దశను అరికట్టుటకై మర్సియాలు 
చాల తోడ్చడెను. మర్సియాలలో ఉత్క లత్స సిద్దాంతములు నైతిక భావములు 
ప్రచారములగును. వాని ప్రగతి కదియే అనుకూల సమయము. కళావికాసమున 
కనుకూలమగు వాతావరణ మవసరము. లఖ్నోలో మర్సియాలకొఅ కట్టి వాతావరణ 
మేర్చడియుండెను. 

“'మర్చ్సియా అనగా మతసంబంధముననో రాజకీయముగనో లేక యితర కారణముల 
వలన లోకప్రియులగు వ్యక్తుల మృత్యువు పట్ల వెల్లడించు శోకభావముల కవితారూపము. 
ఆ వ్యక్తుల మంచితనము వినువారు ప్రభావితులగునట్లు ఉల్లేఖింపబడును. ఉర్దూ 
మర్గియాలు సాధారణముగా ఇమామ్‌ హుస్సేన్‌ మటియు అతని సహచరుల గూర్చి 
వ్రాయబడినవి. ఇమామ్‌ హుస్సేన్‌ ముసల్మానుల 'రసూలు (హజత్‌ మహమ్మద్‌) 
దౌహిత్రుడు. అతనని నామ మాత్రమునకు ముసల్మానుడగు పాదుషా “యజీద్‌” అనువాడు 
“కర్చలా” యుద్ధ భూమిలో మూడు రోజులు ఆకలిదప్పులకు మాడ్చి అతి నిర్దాక్షిణ్యముగా 
చంపెను. ఇమామ్‌ హుస్సేన్‌ వెంట డెబ్బది యిద్దరు వ్యక్తులే ఉండిరి. వారిలో 80 ఏండ్ల 
వృద్ధుల నుండి ఆరునెలల శిశువులును ఉండిరి. అందఅను ఆకలిదప్పుల కాగలేక 
మరణించిరి. ఇమామ్‌ హుస్సేన్‌ తన ఆదర్శపాలనము కొజకు అనేకులతో పోరి అంతమున 
వీరస్వర్గ మలంకరించెను. అతని డేరాలు (గుడారములు) తగులబెట్టబడెను. 
పూజనీయురాండ్రగు అతని కుల స్రీలు దాసీలయి దేశము ద్రిప్పబడిరి. ఈ సంఘటనలనే 
హృదయ విదారకముగా మర్సియాలలో అభివర్ణింతురు. 


మొట్టమొదటి ఉర్దూ మర్సియాలు దక్కను కవులే వ్రాసిరి. అవి కేవలము ఇమామ్‌ 
హుస్సేను పట్ల తమకుగల భక్తిని వెల్లడించుకొనుటకే వ్రాయబడినవి కాని, సాహిత్య 
గౌరవము కలవికావు. దిల్లీలోను కొన్ని పూర్వకాలపు మర్సియాలు లభించినవి. వానిలోను 
సాహిత్యము లేదు. మీర్జాసౌదా కూడ ఒక మర్సియాల సంగ్రహము సిద్ధపజచెను. అవి 


104 ఉర్దూ సాహిత్య చరిత్ర 


సాహిత్యపు విలువలు కలవి. తరువాత లఖ్నో కవులును కొన్ని మంచి మర్సియాలు 
వ్రాసిరి. అనేకులు పుణ్యము నాశించియే వ్రాసిరి. మర్సియా రచయితలలో “దిల్టీర్‌”, 
“ఫసీహ్‌”, “ఖలీభ్‌” మటియు “జమీర్‌” అనువారు ప్రసిద్దులు. 'ఖలీఖ్‌ మీర్‌ హసన్‌ 
కొడుకు. అతని కుటుంబమున నాల్గుతరముల నుండి మర్సియాలు వ్రాయబడుచుందడెను. 
అతడును కొన్ని ఉత్తమ మర్సియాలు వ్రాసెను-మర్సియాలను కళాత్మకముగా రచించిన 
కవి “జమీర్‌”-అతడు ఇతివృత్తమును వ్యాప్తిచెందించి కర్చలా దుర్హటన లన్నిటిని 
క్రమబద్దముగా కనులకు కట్టినట్లు వర్ణించెను. కేవల దుఃఖ గాథలగు మర్గియాల కట్టి 
రూపము కల్లించిన మొదటి కవి తానే అయినట్లు చెప్పికొనెను. అతని మర్సియాల 
సంకలనములన్నియు ప్రకాశితములైనవి. అతడు తన జీవితమునంతయు మరియా 
రచనలోనే గడపిన మహాకవి-మీర్‌ బబర్‌ అలీ “అనీస్‌”, మజియు మీర్జా సలామత్‌ అలీ 
“దబీర్‌” అను వారిరువురు అతని శిష్యులు. వారు ఉర్జూ మర్సియా సాహిత్యాకాశమున 
సూర్యచంద్రులు. ఈ యిరువురు మర్సియా రచనను సుపరిపుష్టము చేసిరి. తరువాత 
వారెవరును దానిని చేపట్టుటకు సాహసింపలేదు. 


మీర్‌ అనీస్‌, ఖలీఖ్‌ పుత్రుడు. క్రీ.శ. 1804న ఫూజాబాదలో జన్మించెను. తండ్రివెంట 
లఖ్నో వెళ్ళిను. ఖలీఖ్‌ స్వయముగా గొప్ప మర్సియా రచయిత. అయినను తన పుత్రుని 
మీర్‌ జమీర్‌ శిష్యత్వమున నియెగించెను. అతడు కేవలము మర్సియాలే వ్రాయవలయు 
ననునది ఖలీఖ్‌ అభిలాష. ఆనాటి ఆచారముననుసరించి అనీస్‌ అరబీ ఫారసీ గ్రంథములు 
చదివి మత సాహిత్యము నవలోకించెను. అంతే కాక గుజ్జపుస్వారి, వ్యాయామము మణియు 
శస్త్ర విద్యలందును నేర్చుగడించెను- అతడు ఉదార స్వభావుడు. మృదు 
హృదయుడు -ఆత్మాభీమాని. ఆదర్శములపై అభిమానము కలవాడు. ఎవరి ముందును 
తల వంచువాడు కాడు. నిత్య సంతోషి, నిర్భీకుడు-వినయ న(ముడు-అతడు 
జీవితమంతయు లఖ్నోలోనే గడపెను. కావ్య రసజ్ఞులు, సాహితి సౌందర్య వేత్తలునగు 
లఖ్నోవాసులే తన విలువ గ్రహించగల వారని అతని విశ్వాసము. లఖ్నో నుండి అలహాబాద, 
బనారస్‌, పట్నా మజియు హైదరబాదలకు వెళ్ళి అశేష సత్మారములంది తిరిగి వచ్చెను. 
లఖ్నోలోనే క్రీ.శ. 1874న మరణించెను. 

మీర్‌ అనీస్‌ చిన్నవాడు ఒకటి రెండు గజలులు వ్రాసెనందురు. అతడధికముగా 
వ్రాసినవి మర్సియాలే. కొన్ని “సలాములు” మతీకొన్ని “రుబాయీ”లును వ్రాసెను. అతని 
రచనలన్నియు అయిదు భాగములుగా ప్రకాశిమతములైనవి. కొన్ని రచనలతని 
వంశస్థులకడ సురక్షితముగానున్నవి కాని ప్రకాశితము కాలేదు. ఒక గొప్ప కళావేత్త, 
ఒక గొప్పవికి కావలసిన విశేషములన్నియు “మీర్‌ అనీసు”కు కలవు. మర్సియాలలో 


ఉర్దూ సాహిత్య చరిత్ర 105 


అన్నిరకముల పాత్రలు వుండును. సజ్జనులు, దుర్దనులు; తనవారు, పరులు; వృద్దులు, 
యౌవనులు, బాలురు; స్రీలు, పురుషులు; మిత్రులు, బంధువులు; వారి పరస్పర 
సంబంధమొకచో గంభీరము. ఒకచో సామాన్యము. వారి స్వభావములు, వ్యవహారములు 
విభిన్నములు- అయినను ఏ పాత్రకు తగినరీతి ఆ పాత్రను సహజముగా చిత్రించిన 
మహాకవి మీర్‌ అనీస్‌. అతడు గొప్ప మనస్తత్వవేత్త. అంతటి బృహద్రచనకు కావలసిన 
శబ్దజాలమతనికి స్వాధీనము. మతసంబంధమును, చారిత్రకమును అగు విషయముపై 
కవిత వ్రాయుట కష్టమైన పని. అందు హెచ్చుతగ్గులుచేయుట, చేర్పులు, మార్పులు 
చేయుట పాపమని భావించువాడతడు. అతని దృష్టిలో ఇమామ్‌ హుస్సేన్‌ మజియు 
అతని అనుచరులు దివ్యగుణసంపన్నులు. అతడు చాల పరిశోధించి అంతర్ముఖుదై 
పరిశీలించి చరిత్ర పుటలలోలేని అంశముల నుల్లేఖింపగలిగెను. ఆయాస్థితులలో 
సంభవములగు సన్నివేశములను వర్ణింపదగిన ఊహాశక్తి అతనిది. ఇదే కవి భావనాశక్తికి 
పరీక్ష ఈ పరీక్షలో అతడు అతి నిపుణుడనిపించు కొనెను. అతని కవితలోని ప్రకృతి 
వర్ణన సుందరము- భావప్రకటనలో విశ్వ సాహితియందలి కొందటు కవులే అతనికి 
సరివత్తురు. అతని మర్సియాలు నైతికములును, ఉదారములును అగు భావసముదాములు 
కలవు. వానిని చదువునప్పుడు ఆత్మగౌరవము, పరిత్రభావములు జాగ్భతములగును. 
పఠితలను శ్రోతలను శోకరసమున మంచివై వగల రచనలవి. ఎట్టివాడైనను ప్రభావితుడు 
కాకుండ ఉండలేడు. 

అనీస్‌ భాషాప్రయోగమున నేర్చరి. ఆనాటి లఖ్నో కవులు అలంకారములను 
అనుచితముగా ఉపయోగించుచుండిరి. అనీస్‌ తన కవిత నట్లుకాకుండ కాపాడుకొనెను. 
అతని భాష సరళము. పరిశుద్ధము, మధురము-భాషను దేశకాల పరిస్థితుల ననుసరించి 
వాడుటలో అతడు చతురుడు. అతని రచన ఆదర్శవాదమయ్యును వాస్తవికతకు సమీసము. 
అతని విషయ మెంతటి ఉదాత్తమో శైలి దాని కనురూపము- మర్సియాలనుండి 
ఉదాహరణ లిచ్చిన లాభము లేదు. 

రెండవ మరియా రచయిత మిర్జాసలామతలీ “దవీర్‌”. అతడును “అనీస్‌” వలె 
సువిఖ్యాతుడు. జన్మస్థానము దిల్లీ అయినను తండ్రి లఖ్నోలోనే స్థిరపడినందున “దవీర్‌” 
జీవిత మంతయు లభ్నోలో గడచెను. చిన్నవాడు మంచి శిక్షణ పొందెను. ఆనాటి ఆచారము 
ననుసరించి చదువవలసిన వన్నియు అత్యుత్సాహముతో చదివెను. బాల్యము నుండియు 
అతనికి మతసాహిత్యమన్నను కవిత్వమన్నను అభిమానము. తానును మరియా రచన 
చేయదలచి “మీర్‌జమీర్‌” శిష్యుడయ్యెను. ఇతని కీర్తి లభ్నో దాటి వ్యాపించెను. అవథ్‌ 
దర్భారులో సన్మానములు జరుగుచుండెను. ఇతని కీర్తితోపాటు మీర్‌ అనీస్‌ కీర్తియు 


106 ఉర్వూ సాహిత్య చరిత్ర 


వ్యాపించుచుండెను. “దబీర్‌” లభ్నో విడచి వెళ్ళదలచలేదు. కవితారసజ్ఞులు లఖ్నోలోనే 
కలరని విశ్వసించెను. కాని క్రీ.శ. 1857 నాటి విఫ్లవమున లఖ్నో విడచి వెళ్ళవలసి 
వచ్చెను. ముర్శిదాబాద, పట్నాలలో కొంత కాలము నివసించి మరల లఖ్నోచేరి అచటనే 
క్రీ.శ. 1875లో మరణించెను. 

“దవీర్‌” సుమారు 3,000 మర్సియాలు వ్రాసెనందురు. వానిలో చాలవజకు లఖ్నో 
ప్రభావము కలవి. అతని భావములు ఉదాత్తములు. శైలి కఠినము - అలంకార వ్యామోహ 
మధికము. అతడు గొప్ప విద్వాంసుడు. “కర్బలా” దుఃఖగాథను సమగ్రముగా ఎటిగి 
సవిస్తారముగా వర్ణింపగల వాడనుటలో సందేహములేదు. అనీస్‌ వలె కళాసూక్ష్మముల 
నెటిగినవాడు మాత్రము కాదు. తన కాలమున లోకులను చాల (ప్రభావ పబచెను. కాని 
అతని మరణానంతరము, అలంకార వ్యామోహముడిగిన కాలమున అతని కవిత కృతక 
మనిపించసాగెను. మర్సియాలకు కావలసిన గాంభీర్యము, మహనీయత అతని 
కవితలోలేవు. (శ్రోతలు శబ్బార్ధములను, అలంకారముల గూఢతను అన్వేషించవలసిన 
వారైన ఆ కవిత తన ప్రభావమును నిలుపజాలదు. 'దబీర్‌ కవిత అట్టిదే. అనీస్‌ దబీరుల 
సమయ మొకటి, విషయమొకటి. కావ్యరూప మొకటి కనుక విమర్శకులు వారి తులనాత్మక 
విమర్శచేతురు. లఖ్నోలో “అనీసియా” లొకవైపు “దబీరియా” లొకవైపుచేరి పరస్పరము 
పరిహసించుకొనిరి. కలహించుకొనిరి. కాని నేటి పాఠకులు దవీర్‌, అనీస్‌ వంటి మహాకవి 
కాడని సులువుగా గ్రహించగలరు. దబీర్‌ కవితనుండియు ఉదాహరణము లిచ్చుట కష్టము- 
అతని కవిత అరబీ ఫారసీ పద బహుళము- అలంకార భూయిష్టము- మీర్‌ అనీస్‌ 
మతటియు మీర్జా దబీరుల శైలీ భేదము ఈ క్రింది ఉదాహరణముల వలన స్పష్టపడును: - 

అర్ధమొకటి శైలి వేరు- 


దబీర్‌:- జేరే - ఖదమే - వాలిదా, ఫిర్గౌసె - బరీంహైం 
అనీస్‌:- సున్తేహైం మాయె పాంప్‌కె నీచే బహీష్ష్‌ హై 
దబీర్‌:- జిన్‌ తరహ జల్దలేమె కోయీ సాహబే మకాం 
అనీస్‌:- జై సే కోయీ భూంచాల్‌మే ఘర్‌ ఛోడ్‌కే భాగే. 


య లల [0 ౯4 


లఖ్నోలో మర్సియాల ఉన్నతి ఉర్దూ కవితా సీమలన్నిటిని విస్తృత మొనర్చినది. 
అంతవజకు సాహిత్యమునకు కలిగిన పతనము నరికట్టి నూత్నమార్గము పట్టించినది. 
1 మాతృదేవి పాదముల క్రింద స్వర్గము కలదు. 
* మాతృదేవి పాదముల క్రింద స్వర్గమున్నదని విందము. 
౩ భూకంపమున ఇంటి వాస్తవ్యుని వలె (పరుగెత్తెను- అనియుండును) 
* భూకంపమున ఎవరేని ఇల్లు విడచి పారిపోయినట్లు. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 107 


మర్సియాలే ఆధునిక కవితకు (ప్రేరకములయ్యెనని కొందజు విమర్శకులందురు. కాని 
అది సరికాదు. ఆధునిక కవులకుగల సమస్యలానాడు మరియా కవులకులేవు. నవ్యకవితలో 
నూత్నచైతన్యముకలదు. మర్సియాలలోని నవ్యత చైతన్యపు నవ్యతకాదు- విషయ 
ప్రకటనకొటికు ఎన్నుకొనిన నవ్యశైలిమాత్రమే అది. మీర్‌ అనీస్‌ మజియు మీర్జా దబీరుల 
తరువాత కూడ మర్గియాలు వ్రాయబడెను. అనీస్‌ సోదరులు “మునీస్‌” మతియు “ 
ఉన్స్‌” అనువారును మంచి కవులు. వారు మర్సియాలు వ్రాసిరి. అనీస్‌ కొడుకులు 
ముగ్గురు మర్సియాలు వ్రాసిరి. వారిలో “నఫీస్‌” అనునతడు తండ్రివంటి గౌరవము 
పొందెను. ఈ వంశమువారు నేటికిని మర్సియాలు వ్రాయుచున్నారు. కాని సామాజిక, 
ధార్మిక, రాజకీయ పరిస్థితులు మారినవి. కనుక ఆ రచన కంతటి స్థానము నేడు లేదు. 
దబీర్‌ కొడుకు “ఓజ్‌” కూడ ప్రసిద్ధ మర్సియా రచయిత. అతని వంశమువారును 
బాయుచున్నారు. ఈ రెండు వంశముల వారు తమ పితరుల శైలిని పాలించుట 
ముదావహము. వారి బంధువులలో అనేకులును మర్సియా రచయితలు- “ఇష్ట్‌”, 
“త-అష్షఖ్‌”, “రషీద్‌”, “అరిఫ్‌” మజియు “వహీద్‌” మొదలగు వారును వారి వంశీకులును 
మరియా రచన చేయుచున్నారు. 

లఖ్నో కేంద్రపు విశేషములను పరిశీలింతుమేని దిల్లీనుండి వచ్చినవారే ఇచట 
కావ్యరచన ప్రారంభించిరని తెలియును. కొంతకాలము తరువాత ఇచటి సామాజిక, 
ఆర్థికపరిస్థితులలో చిన్నచిన్న మార్పులు కలుగుటచే ఇచటి భాషయు సాహిత్యమును 
దిల్లీకంటె భిన్నమయ్యెను. ప్రారంభమున ఈ భిన్నత్వము అస్పష్టముగా, అవ్యక్తముగా 
ఉండెను. కాని తరువాత కవులును, రచయితలును తమ శైలిని దిల్లీశెలికి భిన్నముచేయ 
ప్రయత్నించి కృతకృత్యులైరి. అవథ్‌లో జీవితమంతటిలోను మజియు సభ్యతలోను ఒక 
విధమగు మార్దవము, కోమలత ఉత్పన్నమై బాహ్య సౌందర్యమును కృతకము చేసెను. 
రచయితలు శబ్బాడంబరమును చూపిరి. అందు జీవిత సమస్యలు, గంభీర విషయములు 
అడుగున పడిపోయెను. లఖ్నోయందు భాషను సుందరముగా మృదువుగా రూపొందించు 
ప్రయత్నము విశేషముగా జరిగినదనుటలో సందేహము లేదు. కాని దాని 
పరిణామరూపమున కవులు శబ్బాడంబరమే కవిత్వమని భావించి అలంకార 
ప్రయోగములోనే తమ శక్తినంతయు ధారవోసిరి. కొందజు కవులు, విశేషించి మర్సియా 
కవులు ఈ సముద్రములోనే తమ నౌకలు నడిపినను గంభీరములగు మహాకావ్యములను 
సృష్టించి లఖ్నోను నిందపాలు చేయుచున్న సాహిత్యదోషములనుండి తప్పించుకొనిరి. 


108 ఉర్టూ సాహిత్య చరిత్ర 


సాహిత్యవేత్తలు కొందజు ప్రదిర్భంచిన విధముగా దిల్లీ లభ్నోల వివాదము లేకుండెనని 
పైనగల కొన్ని కమ్మలలో స్పష్టపడినది. భారతదేశపు రాజకీయ పరిస్థితిలో కలుగుచున్న 
పరివర్తనముల వలన దిల్లీ మజియు లభ్నోలలో చెప్పికోదగిన భేదము లేకుండెను. ఆర్థికస్థితి 
ఉన్నదున్నట్లే ఉండెను. పై పై మార్పులు మాత్రము జరుగుచుండెను. దానివలన 
సాహిత్యాధారములు మారజాలవు. సామ్రాజ్య సభ్యత వలన రూపొందిన సంప్రదాయములు 
ఇంకను ప్రబలియుండెను. భారత జీవనమున ఐరోపాలోని ఆలోచనలు ప్రవేశించు చుండెను 
కాని సామాన్యుల జీవితములు వానిచే ప్రభావితములు కాకుండెను. అధిక సంఖ్యాకులు 
తమ ప్రాచీనతనే అంటిపెట్టుకొని యుండిరి. 


మచ మా అకాల ట- 


ఉర్దూ సాహిత్య చరిత్ర 109 


ఐదవ అధ్యాయము 


నజీర్‌ అక్చరాబాదీ-ఒక విశిష్ట సంప్రదాయము 


ఉర్పూ సాహిత్యము ఫారసీ భాష మణియు ఫారసీ భావములచే ఎంతగా 
ప్రభావితమైనను అందు అణచినను అణగని రీతి ప్రగాఢమగు దేశీయత ఉండెనని ఈ 
సంక్షిప్త చరిత్ర చదువువారు గ్రహించి యుందురు. ఆ విదేశీయ ప్రభావమునకు తత్మాలీన 
పరిస్థితుల పరిణామ రూపములగు చారిత్రక కారణము లనేకములు. వానిపై ఎవరి 
అధికారమును లేదు. బహుముఖమగు భారతీయ సభ్యతలో ఒక విధమగు ఏకత్వము 
కలదు. అది కాలక్రమమున స్పష్టమగు చున్నది. 18వ శతాబ్దాంతము మణియు 19వ 
శతాబ్దారంభమున జాగీర్జారీ వ్యవస్థ పతనమును నూత్న శక్తుల విజృంభణమును క్రొత్త 
సమస్యలను జన్మింపజేసెను. రాజకీయ పరివర్తనములు సాంస్కృతిక ప్రవాహము 
నరికట్టెను. కనుక ఏ సంస్కృతీ విభాగమునను ప్రగతి గోచరింపదు. రాజదర్చారు, 
రాజధానీనగరము, కొంత దూరమున కొన్ని ముఖ్య నగరములు సాహిత్యమునకు, కళలకు 
సంస్కృతికి కేంద్రము అయ్యెను. ఈ విధముగానే అన్ని కాలములలో అన్ని దేశములలో 
జరుగును- భాష ఇట్లే కేవల సాహిత్య సంబంధమై సీమితమై పోవును. ఇంతేకాదు, 
సాహిత్యమునందు కొన్ని ప్రత్యేక నియమము లంగీకరింపబడి యుండును. వానిని 
ఉల్లంఘించు ప్రయత్నము చేయువానికి ఆ కాలమున ఎట్టి మహత్వమును లభింపదు. 

ఉర్దూ వ్యావహారిక భాషా రూపముననే వికసించెను. దానికి సాహిత్యములో ఒక 
స్థానము కలిగినంతనే దాని కొలమానములు మారిపోయెను. కేంద్రమునందే సీమితమై 
యున్నందున ప్రజాసామాన్యముతో దానికి గల సంబంధము కొంత సడలిపోయెను. 
ఇట్లగుట వలన సాహిత్యముపైనను దాని ప్రభావము పడెను. పైన పలు తావుల చెప్పినట్లు 
సామాజిక ఆర్థిక జీవన మూలధారలు రెండు. ఒకవైపు కర్షకులు మతియు 
అల్పోద్యోగములు చేయువారు. వీరు సామాన్యప్రజ. రెండవ వైపు ఉచ్చవర్గీయులనబడు 
పాదుషాలు, జాగీర్జారులు. సైన్యాధికారులు, రాజాస్థాన సంబంధితులు మొదలగువారు. 
మధ్యమవర్గ మింకను ఏర్పడలేదు. మధ్యమ వర్గీయులున్నను వారు చాల వణకు 


110 ఉర్దూ సాహిత్య చరిత్ర 


మానసికముగా సామ్రాజ్య వ్యవస్థచే ప్రభావితులు- కనుక సాహిత్యమునకు రెండు ధార 
లేర్పడును. అవి అప్పుడప్పుడు ఏ మహనీయుడగు రచయిత రచనలలోనో 
వ్యాపకరూపమున కలిసిపోవును. రచయిత లందరును సాధారణముగా ఉచ్చవర్గీయుల 
భావములను మాత్రమే చిత్రించువారని తాత్సర్యము కాదు. వాస్తవమేమన వారి చైతన్యము 
సామాజ్యయుగపు టాలోచనలు, నైతిక సిద్ధాంతములు మటియు శిక్షాసంబంధ నియమముల 
చేతనే రూపొందినవి. ఆ సంప్రదాయమును కొనసాగించుట తమ కర్తవ్యమని వారు 
భావించుచుండిరి. అయినను మానవతా కల్యాణము మటియు దళితజాతుల పట్ల న్యాయము 
అను సమస్యలు వచ్చినప్పుడు మాత్రము వారు ఆ నియమములను తొలగద్రోయుచుండిరి. 
వారు దర్శమును, రాజనీతిని ఆర్థికమగు అసమానతను ఎదురించి నిలుచుచుండిరి. 
వీని మూలముననే మానవులు జాతులలో విభజింపబడినారను విషయమందరు ఎతిగినదే. 
కవుల ఈ భావములు కొన్ని “తసవ్వుఫ్‌” (సూఫీ తత్త్వము) నకు సంబంధించిన 
వ్యాపకములు. ఉదారములు అగు భావముల కారణమున కలిగినవి. కొన్ని వ్యక్తికి 
సమాజమునకు నడుమ నైతిక సంబంధము స్థాపించు ప్రయత్నమున కలిగినవి. ఈ 
సంప్రదాయ ప్రచారకులలో మహాకవులందరను పేర్కొనవచ్చును. మొహమ్మదు 
ఖులీఖుతుబ్‌షా, వలీ, సిరాజ్‌, మీర్‌, దరద్‌, అతిష్స్‌ గాలిబ్‌ మొదలగు వారనేకులు ఇట్టివారే. 
ఉన్నత కావ్యసాహిత్యపు ఈ విశేషము అన్ని భాషలలోను చూడనగును. మానవుల పట్ల 
జరుగు అన్యాయమును సహృదయులగు మహాకవులే తొలుత గ్రహించి బాధపడుదురు. 
వారు వర్గవిభజిత సమాజములోని వారైనను సామాన్యజీవులయెడ ఉదార భావములు 
ప్రకటింప సాహసింతురు. 

ఉర్దూలో ప్రజాసాహిత్యము పుట్టలేదనుట నిస్సందేహము. దానికి కారణమే మన 
ఉర్జూభాష రూపొందునాటికి భారతీయ సంస్కృతి విశిష్ట రూపము ధరించియుండెను. 
ఎన్నియో భాషలు సాహిత్య సమృద్ధములై యుండెను. ఒక క్రొత్త భాషగా తయారగుచున్న 
ఉర్దూ ఉతృష్టములగు ఇతర భాషల సాహితినే అనుసరించెను. వ్యావహారిక భాషగా 
ఉన్నంత వఅణకు ప్రజల భావములు మథటియు వ్యవహారముల పైననే ఆధారపడి యుండెను. 
సామాన్య సమస్యలకు సంబంధించిన జాతీయములు, పలుకుబళ్లు అందు చేరిపోయెను. 
ప్రారంభదశలోని ఉర్గూసాహిత్యము సరళము. సమయము గడచిన కొలది ఫారసీ, అరబీ 
శబ్దము లధికముగా కలిసిపోయెను. ప్రత్యక్ష సంబంధములేని విషయములు కవితావస్తువ 
లయ్యెను. నగర జీవనమునందును గ్రామీణ జీవనమునందును అంతర మేర్చడెను. 
నగరవాసులగు ప్రజలు తమ అంతస్థునకు చెందిన వారితో కలిసిమెలసి యుండుటయే 
మర్యాద రక్షణమునకు ఆవశ్యకమని భావించుచుండిరి. ఈ విధముగా ఉర్దూ కవిత్వము 


ఉర్దూ సాహిత్య చరిత్ర 111 


ప్రజాసాహిత్యమునకు దూరమైపోయెను. 

ఉరూ కవిత్వము చదువు నప్పుడు ఇంకొక విషయమును దృష్టిలో ఉంచుకొనుట 
లాభదాయకము. ఉర్జూకవు లనేకులు ఫారసీ భాషను మటియు ఫారసీ కావ్యశాస్తము 
నెజిగినవారు- వారిలో పలువురు ఆ భాషను ఉర్ణూకంటె ఉత్తమమైనదిగా తలచి అందులో 
రచనలు చేయుటే సభ్యతాలక్షణమని భావించుచుండిరి. కొందటు హిందీ భాషా పరిచయము 
కలవారు. కాని వారు హిందీ కావ్యశాస్త్రము నెటిగిన వారనుటకు వీలులేదు. కనుక 
ఫారసీ శాస్త్రము ననుసరించియే కావ్యరచన చేయుచుండిరి. ఫారసీ కావ్యమీమాంసపై 
“అరిస్ట్రాటిలొ (Aristotle) ప్రభావమధికము. కనుకనే ఫారసీ సాహిత్యవేత్తలును 
కవిత్వములోని సన్నివేశములకు చారిత్రిక సంఘటనలకు అంతరముండవలెనను 
సిద్ధాంతమును ఆదరించుచుండిరి. చరిత్రలో విశేష సంఘటనల వర్ణన జరుగును. 
కావ్యములలో సాధారణములు, సార్వజనీనములగు సన్నివేశముల వర్ణన జరుగును. 
అందువలననే ఉర్దూ ఫారసీ కావ్యసాహిత్యములలో లోకప్రియ ఛందమగు “గజలు”లో 
ఒకే విధములగు అనేక సన్నివేశములకు సంబంధించగల భావములును అనుభూతులును 
వర్ణింపబడును. ఉరూ కవితలోని ఈ విశేనమును దృష్టియందుంచుకొనిన 
ఎన్నియోసంగతులు తెలిసికొనుటలో సహాయము లభించును. విశేష సన్నివేశములను, 
విషయములను గూర్చి కవితలు వ్రాయబడకుండుటకు కారణము విదితమగును. 
కవిత్వమును అత్యంత విశ్వవ్యాపకమును, ఆలౌకికమును చేయుటకై కవులు ఈ మార్గము 
ననుసరించిరి. దీని సామాజిక, ఆర్థిక కారణము గ్రహించుట కష్టము కాదు. అన్నిటికంటె 
ముఖ్యమైన కారణమేమన అనేకులగు కవులు సామాన్య ప్రజల జీవితముతో సంపూర్ణ 
పరిచయము లేనివారు. ఈ పరిచయము ఏదో కొంత కలిగిన కవులు దానిని ఏదో 
రూపమున ఉల్లేఖించిరి. 

ఇట్టి కవులలో ఒకరు “నజీర్‌” అక్చరాబాదీ. అతడు తన శైలిలో అప్రతిమానుడు 
అతడు క్రీ.శ. 1740లో దిల్లీయందు జన్మించి జీవితమంతయు ఆగ్రా (అకృరాబాద) లో 
గడపెను. ఆగ్రా కొంత కాలము అక్బరు పాదుషా రాజధాని. దాని నలువైపుల కృష్ణభక్తి 
సంబంధమగు వైష్టవమతాందోళనము చెలగి సూరదాసు, నందదాసు, మీరాబాయీల 
గీతములు భజనలు జననమొందెను. విశాలమగు కోట మలటియు తాజ్‌మహల్‌ గల 
ప్రదేశమది. అచటి వాతావరణమున రాధాకృష్ణ ప్రేమ భక్తిగీతములు ప్రతిధ్వనించుచుండెను. 
దాని సమీపమున గల మధురా బృందావనములలోని మేళలలోను, ఉత్సవాదులలోను 
పాల్గొను జనులహృదయములు ఉద్విగ్నములగుచుండడివి. ఈ సంప్రదాయములతోపాటు 
జ్ఞాపకముంచుకో వలసిన విషయమింకొకటి. నూతనార్థిక స్థితిలో భారతదేశము దైన్యము 


112 ఉర్దూ సాహిత్య చరిత్ర 


పొందుచుండెను. వ్యాపారస్థులు నిర్వాపారులగు చుండిరి. దేశములోని సంపద 
సముద్రములు దాటిపోవుచుండెను. శతాబ్దములనుండి భారతదేశ జీవనమునకు 
పట్టుగొమ్మయెయుండిన గ్రామీణ వ్యవస్థ శిథిలమగుచుండెను. “నజీర్‌” జీవితము ఇట్టి 
ఆగ్రాలోనే కడచినది. దాని అణువణువును అతడు ప్రేమించెను. 
స్వయముగా తానే ఇట్లనును: - 

అషిఖ్‌ కహో, అసీర్‌ కహో, ఆ(గ్రేకాహూం 

ముల్లా కహో, దబీర్‌ కహో, ఆగ్రేకాహూం 

ముఫ్లిన్‌ కహో, ఫకర్‌ కహో, ఆగ్రేకాహూం 

షాయిర్‌ కహో, “నజీర్‌” కహో, ఆగ్రేకాహూం 1 


కనుక ఆనాడు ఆగ్రాలోను దానిచుట్టుపట్లను గల జీవనమే అతని కవిత్వములో 
విశ్వసించుట చూడగలము. 

“నజీర్‌” పూర్తిపేరు “వలీమొహమ్మద్‌” ఆనాటి ఆచారము ననుసరించి అతడు 
ఫారసీ, ఉర్దూ గ్రంథములు చదివెను. గొప్ప విద్వాంసుడనుటకు వీలులేదు. జీవితములో 
చాల భాగము పిల్లలకు చదువు చెప్పుటలో గడపెను. కొంత కాలము “లాలావిలాసరాయ్‌” 
కొడుకులకు నెలకు రూ.17 ల వేతనపై ఫారసీ బోధించెను. ఒకపూట వారి యింటనే 
భోజనము చేయువాడు. యౌవనము భోగవిలాసములలో హాస పరిహాసములలో గడచెను. 
ఆటలు, గాలిపటములు, ఈత, వ్యాయామము, కుస్తీ, పావురాలు పోట్లాడించుట ఈ 
మొదలగు మనోరంజక కార్యక్రమములలో పాల్గొనెను. ముసల్మానుల ఉత్సవములలోను 
పాల్గొనెను. హిందువుల హోలి, దీపావళి, రక్షాబంధనము, కృష్ణజన్మాష్టమి మొదలగు 
ఉత్సవములలోను పాల్గొనుచుండెను. ఆగ్రాను విడిచి ఎచటికిని వెళ్లువాడు కాడు. 
మధురాబృందావనముల మేళలు మాత్రము తప్పక వెళ్ళి దర్శించువాడు. ఆయోధ్య మటియు 
భరతపూర్‌ రాజదర్భారు లతనిని ఆహ్వానించెను. కాని ఆ సుఖమయ జీవితమును 
నిరాకరించి ఆగ్రానే అంటిపెట్టుకొని యుండెను. ఈ త్యాగము స్వల్పమైనదే అనిపించును. 
కాని దీనికి కారణము ప్రజాసామాన్య జీవనముపట్ల గల అభిమానమే. ఆ అభిమానము, 
ఆ (ప్రేమ రాజదర్భారు చేరినంతనే సమాప్తమై పోవును. 

“నజీర్‌” సుఖదుఃఖమయమగు సుదీర్హ జీవితము వడసెను. అందు (ప్రేమ 
తరంగములలో ఓలలాడెను. భక్తులవంటి జీవితమును గడపెను. ఆగ్రాలోని గొప్పవారు 


"నన్ను ప్రేమించువాడే అనుడు, బంధితుడు (ప్రియురాలిచే) అనుడు, పండితు డనుడు, లేఖకు 
డనుడు, బీదవాడనుడు, ఫకీరనుడు, కవి యనుడు, నజీర్‌ అనుడు ఎట్లనినను నేను “ఆగ్రా” వాడను. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 113 


అతనిని సన్మానించుచుండిరి. పీడిత ప్రజలు అతనిని తమవాడని తలంచుచుండిరి. అతడు 
ప్రజలలో ఒకడుగా కలిసిపోయెను. అందువలన ఉన్నత వర్గమునకు చెందినవారు, 
నిమ్నవర్గీయులు, హిందువులు, మొహమ్మదీయులు, పిన్నలు పెద్దలు అందటును 
భేదరహితముగా అతనిని గౌరవించుచుండిరి. అతని స్వభావము అతిసరళము. ప్రవర్తన 
స్వచ్చందము. కనుక ఎల్లరును అతని మిత్రులు. బిచ్చగాళ్లును, వీధులవెంట తిరిగి 
సరుకులమ్ముకొను వారును అతనిచే పద్యములు పాటలు ప్రాయించు కొనుచుండిరి. 
“నజీర్‌” ఆగ్రాలోని “మొహల్లా తాజ్‌గంజొలో నివసించుచు అటనే క్రీ.శ.1830 లో 
మరణించెను. ఇంటిముందే సమాధి చేయబడెను. అతడు సత్పురుషుడు. కనుక ప్రజలతని 
గొప్ప సూఫీగా భావించుచుండిరి. ఏటేట అతని సమాధిపై ఉత్సవములు జరుగుచుండెను. 
అతని కుమారుడు ఖలీఫా గుల్లారలీ “అసీర్‌” కూడ కనియే- నజీర్‌ శిష్యులనేకులు. 
వారిలో “బాతిన్‌” అను నతడు ఒక కవుల చరిత్ర వ్రాసి అందు తన గురువగు “నజీరు”ను 
విస్తారముగ వర్ణించెను. 

“నజీర్‌” కావ్యసంగ్రహములు రెండు ప్రకాశితములైనవి. ఒకటి అతని సమస్త 
కవితల సంకలనము “కులియ్యాతె నజీర్‌” అనునది. అది చాలసార్లు అచ్చుపడినది. 
అందలి అనేక భాగములు హిందీలోను ప్రచురితములైనవి. రెండవ సంగ్రమము ఈ 
నడుమనే ప్రకాశింపబడినది. అందు కేవలము గజలులే కలవు. నిశ్చయముగా చెప్పలేము 
కాని, అతని కవిత ఇంకను అతని సంబంధీకుల దగ్గర ఉండియుండును. రెండవ 
సంగ్రహము లభించుట వలన “నజీర్‌” గజలులను గూర్చియు ఆలోచించుటకు అవకాశము 
కలిగినది. అయినను భారతీయ సాహిత్య ప్రపంచమున అతనికి చిరకీర్తి కలుగుటకు 
అతని మొదటి గ్రంథమే కారణము. అందు భారతీయత తన సమస్త సదసద్వస్తు 
సముదాయముతో జీవితమైయుననది. ఈ సంగ్రములోని ఒక భాగము కృష్ణుడు, 
మహాదేవుడు, భైరవుడు, బలదేవుడు మొదలగు వారి వర్ణనలు కలది. “నజీరొకు పూర్వులగు 
కవులు సామాన్య విషయములను ప్రజాజీవితమునుగూర్చి రచనలు చేయుటకు 
సంకోచించుచుండిరి. “నజీర్‌” ఉచ్చవర్గీయుల భావనల నుండియే ఒక రహస్య మార్గమును 
కనిపెట్టి దానిగుండ ప్రజాసామాన్యపు సాహిత్య భవనమున ప్రవేశించెను. మహనీయమగు 
ఈ సంప్రదాయముతో “నజీర్‌” అక్చరాబాదీ పేరు చిరస్థాయియైనది. నిజమునకు ఈ 
సంప్రదాయ స్థాపకుడు “అమీర్‌ ఖుస్రూ”. దానినే నజీర్‌ ప్రబలము, వ్యాపకము మతియు 
లోకప్రియము చేసెను. అమీర్‌ ఖుస్రూ తరువాత ఆ సంప్రదాయమును భక్తకవులు, 
గోలకొండ ఖులీఖుతుబ్‌షా మటియు దిల్లీకవి “ఫాయెజ్‌” నశింపకుండ కాపాడిరి. “నజీర్‌” 
ఆకాశమునంటునట్లు ఉద్ధరించెను. 


114 ఉర్దూ సాహిత్య చరిత్ర 


ఒక హిందీ రచయిత" “నజీర్‌” యొక్క ఉదారతను. ఒక క్రొత్త శైలిని ప్రవేశపెట్టిన 
అతని సాహసమును ఇట్లు ప్రశంసించెను. “.............. ఆ శుష్మమును, నిర్ణనమును 
అగు సంగమమున నిల్చి “నజీర్‌” ఆజాం (మస్టిదులలో సమాజు సమయమున 
ఉచ్చైస్వరమున చేయుస్తుతి) చేసెను. శంఖమును పూరించెను. తప్పీహ్‌ (ముసల్మానుల 
జపమాల) ధరించెను. జంధ్యము వైచికొనెను. మెహజఖ్జిమ్‌లో ఏడ్చెను. హోలీలో 
వసంతమాడెను. “షబ్బరాతు”లో మతాబాలు కార్చెను. దీపావళినాడు దివ్వెలు వెలిగించెను. 
నవీ, రసూల్‌ (మొహమ్మదు ప్రవక్త) పైగంబరు వలీ (యోగి) పీర్‌ (మతగురువు) గూర్చి 
తనవితీర రచించెను. కృష్ణుడు, మహాదేవుడు, నరసింహుడు, భైరవుడు మజియు నాకులకు 
శ్రద్ధాంజలి సమర్పించెను. గులాబి మటియు బుల్బులి పిట్టలను గూర్చి వ్రాసినను 
మామిళ్ళను కోయిలలను తొలుత స్మరించెను. పర్గాతోపాటు వసంత వర్ణపు చీరను 
మజచిపోలేదు. అన్నియటుండ, వేసవి వర్షర్తువు మజియు చలికాలముల గుతించియు 
వ్రాసెను. పిల్లల కొబికు “ఎలుగుబంటిపిల్లి, 'కాకి-లేడి”, “ఉడుతపిల్లి “తర్‌బూజా” 
(పుచ్చకాయ) 'గాలిపటము ఎగురువేయుటి 'బుల్ప్బులుల పోరు”, “దోసకాయ”, “ఈతి 
“నువ్వుల లడ్డూలను గూర్చి వ్రాయునప్పుడు తానుపిల్లవాడయి పోయెను. పిల్లలందరు 
వీధులలో అతని పాటలే పాడుచు తిరుగుచుండిరి. యువకులకు వృద్దులకు ఉపదేశ 
మిచ్చుచుండ ప్రజలు పరవశులగు చుండిరి. ఖురాను, హదీను, వేదము, గీత, 
ఉపనిషత్తులు, పురాణములు ఇవన్నియు కరగించి త్రాగిన సిద్దుడొకడు మాటలాడుచున్నాడా 
అనుపించును.” 

“నజీర్‌” కవితలో సామ్రాజ్య సభ్యత మతియు పర్షియా ప్రభావము వలన జన్మించిన 
కవితా సంప్రదాయము బొత్తిగా లేదనుటయు, వాస్తవికత మటియు రాష్టీయత అతని 
కవితలోనే పుట్టినవనుటయు సరికాదు. ఈ రెండు మాటలును అసంభవములు- కాని 
అతని కవితలో యధార్ధము, దేశభక్తి ప్రజాజీవన పరిజ్ఞానము, మానవ(ప్రేమ, సహృదయత, 
సరళత కలవు. అవి ప్రాచీనకవు లెవరి కవితలో లేవు. “నజీర్‌” కవిత చదువుచున్నప్పుడు 
ఇట్లనిపించును. మనము పృథ్వి పై కాళ్ళూని నిల్చియుండగా సమస్త విధముల మనుష్యులు 
నలువైపుల నిస్సంకోచముగా సంచరించుచున్నారు. చలికాలము, ఎండాకాలము, 
వానాకాలము వచ్చుచు పోవుచున్నవి. పరిచితములగు ఈ కాలముల వలన మనము 
ఆనందము ననుభవించుచున్నాము. వివిధ ధర్మములకు వివిధ జాతులకు సంబంధించిన 
ప్రజలు, పక్షులు, జంతువులు చుట్టు పరివేష్టించి యున్నవి. ఆ వాతావరణమంతయు 


1 “బేర్‌ - వ. షాయిరీ”. రచయిత అయోధ్యాప్రసాద్‌ గోయలీయ. క్రీ.శ. 1948. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 115 


మనదే - మన స్వంతమే. ఈ చిన్న చిన్న విషయములను గూర్చి సజీవములగు కవితలు 
వ్రాయుట ఒక సామాన్య కవికి సాధ్యముకాని పని. “నజీర్‌” అనుభవ క్షేత్రము అతి 
విస్సృతము. అతడు భారతీయ జీవితము సమస్తము ఎతిగినవాడు. అతనిది గంభీరమగు 
దార్శనిక దృష్టికాదు. కాని జీవిత సమస్యలన్నియు తెలిసినవాడు. దారిద్ర్య కారణములు, 
మతమునకు జీవితమునకు గల సంబంధము, వర్గముల విభిన్నత, మానవుల 
ఆవశ్యకములు, ఇవన్నియు అతనికి తెలిసినవే. సామాన్యమగు సరళభాషలో ఇన్ని 
విషయములకు కావ్యరూప మెట్లొసగెనో ఆశ్చర్యము. వర్షము, తుఫాను, చీకటి రాత్రి, 
పప్పు, పిండి, ఈత మొదలగు వానిని గూర్చి వ్రాయునప్పుడు అన్నిటిని అన్ని వేళలలో 
దర్శించి అనుభవించియే వ్రాయుచున్నాడనిపించును. అతడు జీవితమును ఎట్లు చూచెనో, 
ఎట్లు అనుభవించెనో అట్లే చిత్రించును. సర్వత్ర అతనిది ప్రజాసామాన్యపు దృక్పథమే. 
అతడు దేశపు ఆర్థిక సమస్యలను శాస్త్ర సమ్మతముగా ఎతిగినవాడు కాడనుట స్పష్టము. 
వర్గముల అంతరంగిక సంఘర్షణమును గూర్చిన విశేష జ్ఞానము కలవాడు కాడు. 
అయినను అతడు జన సామాన్యములోనివాడే కనుక, యధార్థమగు మానవ(ప్రేమ కలవాడు 
కనుక, ప్రజల సుఖదుఃఖములను సరిగానే (గ్రహించెను. 


నజీర్‌ కవితను చదువునప్పుడు అతని భాషను గూర్చియు ఆలోచించవలసి 
యుండును. అతని భాష ఆగ్రాలోని వ్యావహారికము. అందు 'ఖడీబోలి మజియు బ్రజభాషు 
కలిసియున్నవి. కొన్ని కవితల వలన అతనికి అరబీ, ఫారసీ భాషలే కాక బ్రజ, అవధి 
మణటియు పంజాబీ భాషలును తెలియునని తోచును. సంక్షేపముగా చెప్పవలెనన్న సమస్త 
మహాకవులకువలె భాషాప్రయోగము “నజీర్‌” వ్యక్తిత్వమును గూడ తెలియజేయును. 
కళాదృష్టితో చూచిన అతని కవితలో లోపములు కలవు. భావముల ననుసరించి చూచిన 
జటిలత-విషమతలు కలవు. అయినను అతని సత్యప్రియత్వము, అతని మానవప్రేమ 
అన్నిటిని కప్పివైచును. అతని కవితలు చదువునప్పుడు ఒక బంధింపబడిన, త్రాక్కుడుపడిన 
ప్రదేశమునుండి విడివడి స్వేచ్చావాయువులు పీల్బుచున్నట్లనిపించును. 


ఉదాహరణ కొఅకు కొన్ని కవితలలోని కొన్ని భాగములు చూడుడు: - 
దున్యాయె బాదుషాహై సోహై వోభీ ఆద్మీ 
జార్‌ ముఫ్లి సో గదాహై సోహై వోఖీ ఆద్మీ 
జర్‌దార్‌ బేనవాహై సోహై వోఖీ ఆద్మీ 
నేమత్‌ జో ఖారహాహై సోహై వోభీ ఆద్మీ 


116 ఉర్దూ సాహిత్య చరిత్ర 


టుక్టేజో మాంగ్లాహై సోహై వోఖీ ఆద్మీ 1 


మస్జిద్‌ భీ ఆద్మీనె బనాయీహై యాం మియాం 
బన్తేహై ఆద్మీహి ఇమామ్‌, జెర్‌ ఖుత బా - ఖాం 
పడ్తే హైం ఆద్మీహి ఖురాన్‌ జెర్‌ నమాజ్‌ యాం 
జార్‌ ఆద్మీహి ఉన్ని చురాతేహైం జూతియాం 
జో ఉన్నో తాడ్తాహై సోహై వోభీ ఆద్మీ 2 


యాం ఆద్మీపె జాన్‌కొ వారేహై ఆద్మీ 
జార్‌ ఆద్మీపె తేగ్‌కొ మారేహై ఆద్మీ 
పగ్గీభీ ఆద్మీకి ఉతారే హై ఆద్మీ 
చిల్లాకె ఆద్మీకొ పుకారే హై ఆద్మీ 
జెర్‌ సున్‌కే దౌడ్డాహై సోహై వోభీ ఆద్మీ, 3 
(ఆద్మీనామా) 


బాదల్‌ హవాకె ఊపర్‌ హోమన్స్‌ ఛా రహేహైం 


రుడియోంకి మస్తియోన్సే ధూమ్‌ మచారహేహైం 


పడ్తేహైం పానీ హర్‌జా జల్‌థల్‌ బనారహేహైం 


1 ప్రపంచములో పాదుషా మానవుడే, బీదవాడగు ఫకీరును మానవుడే - ధనవంతుడును, 
దనహీనుడును మానవుడే - దివ్యాన్నము భుజించువాడును మానవుడే - రొట్టెముక్కలు 
అడుక్కొనువాడును మానవుడే. 


* మస్టిదు మానవుడే కట్టించెను. మానవుడే ఇమాముగా ఖుతుబా చదువువాడుగా వ్యవహరించును. 
మానవుడే ఖురాను చదువును - నమాజు చేయును - మానవుడే అట్లు చేయువారి చెప్పులు 
దొంగిలించును. అట్లు దొంగిలించినది గ్రహించువాడును మానవుడే. 

* మానవుడే మానవుని కొకు ప్రాణమర్చించును. మానవుడే మానవునిపై కత్తి విసరును. 
మానవుని మానవుడే అవమానించును. మానవుడే మానవుని ఎలుగెత్తి పిలుచును. ఆ 
పిలుపు విని పరుగెత్తువాడును మానవుడే. 

(ఆర్మీ నామా (మానవుడు) అను పద్యము నుండి) 


ఉర్దూ సాహిత్య చరిత్ర 117 


గుల్తార్‌ భీగ్రేహైం సబ్ద్జే నహారహే హైం 
క్యా క్యా మచీహై యారో, బర్భాత్‌ కీ బహారేం 1 
మారేంహైం మౌజ్‌ డాబర్‌, దర్యా ఉమండ్‌ రహేహైం 
మోరో పపీహె కోయిల్‌, క్యాకా ఉమండ్‌ రహేహైం 
రుడ్‌ కర్‌ రహీహై6 చిడియాం, నాలే ఉమడ్‌ రహేహైం 
బర్సేహైం మేహ్‌ ర్వుడార్వుడ్‌, బాదల్‌ ఘుమడ్‌ రహేహైం 
కాక్యా మచీహైం యారో బర్భాత్‌కీ బహారేం. 2 
(బర్భాత్‌కీ బహార్‌) 


బేరోజ్‌ గారీనే యె దిఖాయీహై ముఫ్లీసీ, 
కోఠేకి ఛత్‌ నహీహై యె ఛాయీహై ముఫ్లీసీ, 
దీవారో - దర్‌కే బీచ్‌ సమాయీహై ముఫ్లీసీ, 
హర్‌ ఘర్‌మె ఇన్‌ తరహనే ఫిర్‌ ఆయీహై ముఫ్లీసీ, 
పానీకా టూట్‌ జాయోహై జూం ఏక్‌ బార్‌ బంద్‌ 3 


అబ్‌ ఆగ్రేమే జిత్నేహైం సబ్‌ లోగ్‌ హైం తబాహ్‌ 
ఆతా నజర్‌ కిసీకా నహీ ఏక్‌ దమ్‌ నిబాహ్‌ 
మాంగో అజీజో! ఐనే బురే వళ్ల్‌ నే పనాహ్‌ 


1 మేఘములు గాలిపై కైపెక్కి వ్యాపించుచున్నది. జలధారలతో అల్లరి చేయుచున్నది. వీరు 
ప్రతిచోట పడి స్థలమును జలముగా చేయుచున్నది. తోటలు తడియుచున్నవి. పచ్చికలు జలకమాదుచున్నవి. 
సఖులారా ? వర్షాకాలపు శోభ ఎంత గొప్పగా ఉన్నది. 

? మురికినీటి కాలువలు తరగలెత్తు చున్నవి. నదులుప్పొంగు చున్నవి. నెమళ్లు, పసీహాలు 
(“ఫీకహాయ” అని కూయు పక్షులు) కోయింలు గుంపులు కూడు చున్నవి. పిచ్చుకలు అజిచుచున్నవి. 
కాలువలు పొరలి పారుచున్నవి. వర్షము ధారాపాతముగా కురియుచున్నది. మబ్బులు వ్యాపించుచున్నవి. 
సఖులారా! వర్షాకాలపు శోభ ఎంత గొప్పగా నున్నది. 

(బర్ఫాత్‌కీ బహార్‌ (వర్షాకాలపు శోభ) అను పద్యము నుండి) 


* నిరుద్యోగ మెంతటి పేదతికము కలిగించినది! ఇంటికప్పులేదు. గోడలకు తలుపులకు నడుమ 
దారిద్ర్యము తాండవించుచున్నది. అన్ని యిండ్లలో ఆనకట్ట తెగినంత జలము ప్రవేశించునట్లు దారిద్ర్యము 
ప్రవేశించినది. 


118 ఉర్దూ సాహిత్య చరిత్ర 


వో లోగ్‌ ఏక్‌ కౌడీకె మొహతాజ్‌ అబ్‌హి అహ్‌ 


రూ 


కస్ఫో హునర్‌కే యాద్‌హై6 జిన్నోహజార్‌ బంద్‌. 1 


సజ్బాఫ్‌, బన్సే, జౌహరీ, బెర్‌సేత్‌, సాహు కార్‌, 
దేతేథే సబ్మో నబ్జ్‌్‌ సో ఖాలేహై అబ్‌ ఉధార్‌, 
బాజార్‌మే ఉడేహై పడీ ఖాక్‌ బేషుమార్‌, 
బైఠలేహైం యూం దుకానోంసే అప్నీ దుకాన్‌దార్‌ 
జై సేకె చోర్‌ బైఠేహోం ఖైదీ ఖతార్‌ బంద్‌. 9 
ఖిస్మత్‌సే చార్‌పైసే జిన్లే హాథ్‌ ఆతేహైం 
అల్బత్తారూఖీ సూఖీ వో రోటీ పకాతేహైం 
జో ఖాలీ ఆతేహైం వో ఖరజ్‌ లేకే జాతే హైం 
యూలంభీ నపాయీ కుభ్‌తో ఫఖత్‌ గమ్‌కో ఖాలే హైం 
సోతేహైం కర్‌ కి వాడ్‌కో ఎక్‌ ఆహ్‌మార్‌ బంద్‌. 3 


జిత్మేభిహైం ఆజ్‌ ఆగ్రేమే కార్టానా - జాత్‌, 
సబ్‌ పర్‌ పడీహై ఆన్‌కె రోజీకి ముష్మిలాత్‌, 
కిన్‌కిన్‌కె దుఃఖకో రోయియ్యే జెర్‌ కిస్కీ కహీయే బాత్‌, 
రోజీకే అబ్‌ దరల్ల్‌క మిల్తా నహీహై పాత్‌, 
ఐసీ హవా కుఛ్‌ ఆకె హువీ ఏక్‌ బార్‌ బంద్‌. 4 
(షహార్‌-అషోబ్‌ 


1“ఆగ్రాొలో ఇప్పుడున్న వారందటును నష్టపడినవారే. ఎవరును కోల్మొను మార్గము కనిపించదు. 
ప్రియ బాంధవులారా! ఇట్టి పాడు సమయమునుండి రక్షకై భగవంతుని ప్రార్థింపుడు. అన్ని 
విధాల నేర్చరులైనవారు గవ్వకు గతిలేక యున్నారు. 

స సజ్టొపులు” (ఇచ్చి పుచ్చుకొను ఖజానాదారులు) కోమట్లు, నగల వర్తకులు, సేట్లు సాహుకార్లు 
అందటికు “నగదు” వస్తువలిచ్చువారు ఇప్పుడు “దిద్దెర” డిగి తినుచున్నారు. వీధులవెంట 
ధూళిఎగయుచున్నది. దుకాణదారులు తమ తమ దుకాణములలో ఖైదీలు వరుసగా కూర్చున్నట్లు 
కూర్చున్నారు. 

z అదృష్ట వశమున నాలుగు పైసలు సంపాదించినవారు మాత్రము కలిగినంతలో ఎండురొట్టె 
కొటిక గలుగుచున్నారు. లేనివారు అప్పుచేతురు. అదియు దొబికకున్న దుఃఖమును మింగి నిట్టూర్చి 
కవాటము మూసి పడుకొనెదరు. 

* ఆగ్రాలోనున్న కర్మాగారము లన్నిటిపై ఆపదలు పడినవి. ఎవరి బాధకు ఏడ్వవలెను. ఎవరిమాట 
చెప్పవలెను? జీవిక అను చెట్టుయొక్క ఆకయినను లభించకుండ ఏదోగాలి వీచి శమించినది. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 119 


జబ్‌ ఆద్మీకె హాల్‌పే అతీహై ముఫ్లిసీ, 
కిన్‌ కిన్‌ తరహనే ఉస్మూ సతాతీహై ముఫ్లీసీ, 
ప్యాసాతమామ్‌ రోజ్‌ బిఠాతీహై ముష్లీసీ, 
భూకా తమామ్‌ రాత్‌ సులాతీహై ముఫ్లీసీ, 
యే దుఃఖ్‌ వో జానె జిస్పేకి ఆతీహై ముఫ్లీ 


"ల; 
రూ 


ల్‌ 
j= 


ముఫ్లిన్‌కి కుఛ్‌ నజర్‌ నహీ రహీహై ఆన్‌పర్‌, 
దేతాహై అఫ్సీ జాన్‌వొ ఎక్‌ ఏక్‌ నాన్‌ పర్‌, 
హర్‌ ఆన్‌టూట్‌ పడాహై రోటీకీ ఖాన్‌ పర్‌, 
జిన్‌ తరహా కుత్తే లడ్తేహై ఎక్‌ ఉన్స్‌ ఖాన్‌ పర్‌, 
వౌసాహీ ముఫ్లిసోంకో లడాతీహై ముఫ్లిసీ. (ముష్లిసీ) 2 


హైరీతి జనమ్‌కీ యూం హోతీ జిన్‌ ఘర్‌మే బాలా హోతాహై 

ఉన్‌ మండల్‌మే హర్‌ మన్‌ భీతర్‌ సుఖ్‌వై న్‌ దో బాలాహోతాహై 

సబ్‌ బాత్‌ వ్యధాకీ భూలేహై6 జబ్‌ భోలా భాలా హోతాహై 

ఆనంద్‌ మండలీ బాజత్‌ హై, నిత్‌ భవన్‌ ఉజాలా హోతాహై 
యూం నేక్‌ న ఛత్తర్‌ లేతేహై, ఇన్‌ దున్యామే సంసార్‌ జనమ్‌ 
పర్‌ ఉన్మే బెర్‌హీ లచ్చన్‌ హైం, జబ్‌ లేతేహై అవతార్‌ జనమ్‌ 8 


1 మానవునకు దారిద్ర్యము సంభవించునేని పలురీతుల బాధించును. పగలెల్ల దాహముతో 
తపింపజేయును. రాత్రి యంతయు ఆకట పడుకోబెట్టును. ఈ బాధ అనుభవించిన వారే 
(గహింపగలరు. 


? దరిద్రునకు అభిమానముండదు. రొట్టెముక్కలను ఆత్మాభిమానము నమ్ముకొనును. ప్రతి క్షణము 
రొట్టెల గంపపై విరుచుకపడును. ఎమ్ముకై కుక్కలు పోట్లాడునట్లు దరిద్రము దరిద్రులను 
పోట్లాడించును 

(ముప్లిసీ (దారిద్ర్యము) అను పద్యము నుండి) 


* ఏ యింట శిశువు జన్మించునో ఆ యింటివారి హృదయములలో సుఖసంతోషము 
లినుమడించును- అమాయిక శిశువు జన్మించినంత అందజును తమ వ్యధ మజచిపోదురు. 
ఆనంద వ్యాదములు చెలగును. భవనము నిత్యప్రకాశవంతమగును. మంచివారు మంచి 
నక్షత్రముననే జన్మింతురు. కాని అవతార పురుషుల జన్మకాల నక్షత్రమే వేరు. 


120 ఉర్దూ సాహిత్య చరిత్ర 


శుభ్‌సా అత్‌సే యూం దునియామే అవతార్‌ గర్భమే ఆతేహైం 
జో నారద్‌మునిహైం ధ్యాన్‌ భలీ సబ్‌ ఉస్మా ఖేద్‌ బతాతేహైం 
వోనేక్‌ ముహూర్త్‌సే జిస్‌దమ్‌ ఇన్‌ సృష్టీమే జన్మే జాతేహైం 
జో లీలా రచ్నీ హోతీహై, వో రూప్‌ యే దిఖ్లా జాతేహైం 
యూం దేన్నీ మే జెర్‌ కహ్నే మే వో రూప్‌తో బాలేహోతేహైం 
పర్‌ బాలేహీపన్‌మే ఉన్మే ఉపకార్‌ నిరాలే హోతేహై. 1 
(జనమ్‌ కన్షయ్యాజీ) 


ఈ సమయమున ఇంతకుమించి ఉదాహరణ లిచ్చుట సాధ్యపడదు. ఈ 
అధ్యాయమును ముగించుటకు ముందు ఒక విషయము తెల్పుట అవసరము. “నజీర్‌” ను 
గూర్చి ప్రత్యేమగు అధ్యాయము వ్రాయుటకు కారణమేమన అతడు సంప్రదాయమును 
కొంత కొంత అనుసరించినను అతనిశైలి ప్రత్యేకమైనదే. అతనిని దిల్లీ కేంద్రమున కాని లఖ్నో 
కేంద్రమున కాని చేర్చుటకు వీలులేదు. అతడు నూత్నసంప్రదాయముల జన్మదాత. పదుగురు 
నడచిన బాటను విడిచి తానువైచిన మార్గమున నడచువాడతడు. అతడు జీవితమును 
గ్రహించుటకై దర్శనశాస్తమును కాని సంప్రదాయములను కాని ఆశ్రయించలేదు. తాను 
స్వయముగా జీవితములో లీనమై జీవించి ఇతరులెవ్వరును వ్రాయలేనిది వ్రాసెను. అతని 
కాలపు విమర్శకులు అతని కెట్టి ప్రాముఖ్యము నీయరైరి. అతని శైలి ఆనాడు ప్రచారము 
పొందలేదు. కాని నేడు అతని మహత్వము అంగీకరింపబడినది. వర్తమాన మహాకవులు 
“జోష్‌” మలాహాబాదీ, మజియు, “ఎహసాన్‌ దానిష అతని మహత్వము నంగీకరించినవారే 
కాక అతనిచే ప్రభావితులు నేటి విమర్శకు లతనిని ఉన్నత శ్రేణిలో నిల్పినారు. ఎందుకన 
ఆధునిక దృష్టితో కవిత్వము మజియు జీవితమునకు గల యెట్టి సంబంధము 
అన్వేషింపబడుచున్నచో దాని సుందరములగు ఉదాహరణములు “నజీర్‌” కవితలో కలవు. 
ఏ సంప్రదాయము ననుసరింపని యెడల సాహిత్యము పరిమిత క్షేత్రమున సీమితమై పోగలదో 
దాని పథప్రదర్శనము అతని కవితయే దివ్య రూపమున చేయగలిగియున్నది. 


" శుభ సమయమున అవతార పురుషులు గర్బస్థులగుదురు. ధ్యానపరుడగు నారదముని 
ఆ రహస్యము వెల్లడిచేయును. శుభ నక్షత్రమున జన్మించి తాము రచింపదలచిన లీల 
ఆ రూపముననే రచింతురు. 
చూచుటకు అనుటకువారు బాల రూపులే. కాని ఆ రూపముననే వారు చేయు ఉపకార 
కార్యములు అపురూపములు. (జనమ్‌ కన్షయ్యాజీ (శ్రీకృష్ణుని జననము) అను పద్యమునుండి) 


దా అడకడడాటా 


ఉర్దూ సాహిత్య చరిత్ర 121 


ఆరవ అధ్యాయము 


దిల్లీ అంతిమ ప్రతిభ 


పదునెన్మిదవ శతాబ్దపు దిల్లీని గుజించి చర్చించుచు సహస్రాధిక సమ్రాట్టుల 
రాజధానియగు ఈ నగరము పాడుపడుచున్నందున ఇచటి కవులును కళావేత్తలును అన్య 
ప్రాంతములకు వలసపోవుచుండిరని తెల్పబడినది. మహాకవి “మీర్‌, దిల్లీనే దిల్‌ 
(హృదయము) గా భావించి యిట్లు చెప్పెను: - 


“దిల్‌కి వీరానీక క్యామజ్ళూర్‌ హై 
యే నగర్‌ సౌమర్త బాలూటా గయా.” 1 


దిల్లీ పాడువడియు మరల మరల పొందెను. నశించియు మరల మరల జీవించెను. 
ప్రతి శిశిరము తరువాత వసంతము వచ్చెను. కొన్ని సమయములలో పతన దశలోని 
దాని శోభయే ఉన్నతదశలోని శోభకంటె ఆకర్షణీయ మనిపించెను. 


కవులు “అవధు” వైపు తరలి పోవుచున్నను దిల్లీలో కవితావాణి వినిపించుచుండెను. 
అయినను ప్రజలందజు అవధుపైననే దృష్టి నిలిపిరి. దిల్లీలో మౌనము వ్యాపించగలదనియే 
అనిపించెను. కాని అస్థిరమగు ప్రశాంతత తరువాత తూఫాను చెలరేగునట్లు ఇచటి 
సాహిత్య (స్రవంతులుబికి ఉప్పొంగి పారెను. ఒక క్రొత్త మహాయుగము ప్రారంభమయ్యెను. 
నశించిపోవుచున్న మొగలు సామ్రాజ్యము తిరిగి కోలుకున్నదని దీని భావముకాదు. మొగలు 
సభ్యతలోని సౌందర్యము ఈ పతనదశలోనే ఇనుమిక్కిలిగా వెలిగిపోయెను. “జోఖ్‌, 
“మోమిన్‌”, “జఫర్‌” మతియు “గాలిబు” లు ఉర్దూ సాహిత్యసాగరమున నెనలేని 
రత్నములనదగిన వారు. వారు కొడిగట్టిన దీప శిఖను ప్రజ్వరిల్లజేసి, “మీర్‌”, “సౌదా”, 
“దరదుూల వంటి మహాకవులు మొదలిడిన సంప్రదాయమును ప్రబలము చేసిరి. 
వ్యాప్తినొందించిరి. 

" “హృదయపు (దిల్లీయొక్క) భావశూన్యతను (నిర్మానుష్యస్థితిని) గూర్చి ఏమి చెప్పవలెను? 

ఈ నగరము వందసార్లు దోచుకొనబడినది.” 


122 ఉర్దూ సాహిత్య చరిత్ర 


దిల్లీలోని పురాతన కవులలో “షాహనసీర్‌” ఒకడు. అతనికి ఈ యుగముననే 
కీర్తి లబించుట వలన ఇచట పేర్కొనబడుచున్నాడు. అతడు దిల్లీ నివాసి. బాల్యము 
నుండియు కవతా రచన చేయుచుండెను- కొలది కాలముననే ప్రసిద్ధివడసి “షాహె 
ఆలమ్‌” ఆస్థానమునచేరి సన్మానితుడయ్యెను. అట్టి సన్మానము లోపించినంత దిల్లీని 
విడిచి రెండుతడవలు లఖ్నోకును, నాల్గుతడవలు హైదరాబాదుకును వెళ్ళెను. మొదటిసారి 
లఖ్నో వెళ్ళినప్పుడచట ఇన్నా మున్నఫీ మజియు “జుర-ఆత్‌”లు పరస్పరము 
కలహించుకొనుచుండిరి. నసీర్‌ ఆ కలహమున పాల్గొనెను. రెండవసారి వెళ్ళినప్పుడచట 
“నాసిఖ్‌” కీర్తి వ్యాపించియుండెను. కనుక అతనికి తగిన ఆదరము లభింపలేదు. 
హైదరాబాదలో దీవాన్‌ చందూలాల్‌ స్వయముగా మంచికవి. కవి పోషకుడు- అతడు 
“నసీరొను ఆహ్వానించెను. నసీర్‌ ఆగమనమువలన హైదరాబాదలో ఉర్టూకవిత 
నూతనోత్సాహము పొందెను. అతడచటనే క్రీ.శ. 1885లో మరణించెను. 
కావ్యసంగ్రహమచటనే ప్రకాశితమయ్యెను. 
షాహనసీర్‌ భాష కఠినము. శైలికృతకము. అలంకారవ్యామోహమధికము. ఆ 
యలంకారములును కొన్నియెడల అర్థముకావు. అతనిపై అఖ్నో ప్రభావము కలదని 
కొందఅందురు. కాని అది సరికాదు. ఆరంభమునుందియు అతనిశైలి అట్టిదే. అతని 
కల్పనాశక్తి అత్యంతము. భావగాంభీర్య మత్యల్పము. ఆనాడతడు మహాకవి. కాని నేడతని 
కవిత అవాస్త వికము. నిస్సారము అనిపించును. కనుక దానికి చారిత్రకమగు విలువయే 
కాని సాహిత్యగౌరవములేదు. అతని శిష్యులలో జోఖ్‌ సుప్రసిద్ధుడు. 


ఈ యుగమహత్వమునకు యధార్థకారకులు మోమిన్‌”, “గాలిబ్‌ మటియు 'జోఖ్‌ 
అను మహాకవులు. వీరిలో సర్వశ్రేష్ణుడు “గాలిబ్‌. కాని కొందటు 'మోమిన్‌ గజలులే 
గొప్పవందురు. ఒకరిద్దరు 'జోఖ్‌నే గొప్ప కవిగా గణింతురు. మోమిన్‌ఖాన్‌ మోమిన్‌హకీమీ 
(వైద్యవృత్తి) చేయుచుండెను. దిల్లీలోని ఒక ఉన్నత కుటుంబమున క్రీ.శ. 1800 లో 
జన్మించెను. అచటనే మతవిషయములను సాహిత్యమును అభ్యసించెను. గణిత, 
జ్యోతిషములలో నైపుణ్యము సంపాదించెను. కావ్యరచనలో సిద్ధహస్తుడయ్యెను. 
చదరంగమాడుటలో చతురుడు. సంగీత శాస్తముతో గాఢపరిచితి కలవాడు. కలవారి 
కుటుంబమున పుట్టుట వలన భోగవిలాసములకు వెలితిలేకుండెను. కవితను జీవనోపాధికై 
ఆశ్రయింపలేదు. రాజదర్భారుల సమీపమునకు వెళ్ళలేదు. ఎవరిని ప్రశంసించలేదు. 
“పటాయాలా' మహారాజొక ఏనుగును బహుకరించి నపుడు మాత్రమతని ప్రశంసలో 
ఒక “ఖసీదాి వ్రాసెను. కొన్ని ఖసీదాలు ప్రవక్తలగూర్చి వ్రాసెను. శృంగార 
రసమయములగు కొన్ని మన్నవీలు రచించెను. ఆ డ్రేమ కథలు భావుకతతో నిండినవి. 
కొన్ని వర్ణన లసభ్యమయినవి కూడను. యౌవనమున అతడు ప్రీలోలుడగుటయే అందుకు 


ఉర్దూ సాహిత్య చరిత్ర 123 


కారణమందురు. చివరి కాలమున ధార్మిక జీవనము గడపెను. క్రీ.శ. 1851లో 
మరణించెను. 


మోమిన్‌ రచనలలో ఉర్దూ కావ్యసంగ్రహమే కాక ఒక ఫారసీ కావ్యసం(గ్రహమును, 
ఒక ఫారసీ గద్యగ్రంథమును కలవు. అతని ఖ్యాతికి గజలులే కారణములు. అవన్నియు 
శృంగారరసతరంగములు. ఈ పరిమిత పరిధిలో అతని మనోభావములు కక్రొంగ్రొత్త 
పోకడలు పోయినవి. అతని భావములలో సహజత్వము కలదు. కాని గాంభీర్యములేదు. 
“'జుర-అత్‌' మొదలగువారి సంప్రదాయమునే అతడవలంబించె ననవచ్చును. అక్కడక్కడ 
అశ్లీలతయు గోచరించును. అతని (పేమభావములు కామ వాసనతో కూడిన మానసిక 
వికారములు. వారిలో పవిత్రత లేదు. ఉదారతలేదు. యౌవనమున ఒక వేశ్యతో అతనికి 
సంబంధముండెనందురు. అదియే అతని కవితలో (ప్రతిబింబించును. 


మోమిన్‌ భాష ఫారసీ పదబహుళము- అలంకార భూయిష్టము. శైలి జటిలము- 
ఇతర కవులశైలికంటె భిన్నము- సాధారణ భావప్రకటన చేయుటకును అసాధారణమగు 
కాఠిన్యము కూర్చును. కొన్ని సందర్భములలో అతడనని విషయములు చాలవజకు 
మనమూహించి కలుపుకొనిన గాని అతని పద్యములు బోధపడవు. అయినను అతని 
గజలులు మనోహరములు. రమ్యములు అనుటలో సందేహములేదు. ఉదాహరణమునకొక 
కొన్ని పద్యపాదములు: - 


“నమర్‌సే షామ్‌ తక్‌ తుర్హుబిన్‌ యహీహాలత్‌ రఖీ దిల్నే 

న మురుకో చైన్‌ దేతాహై న ఆప్‌ ఆరామ్‌ లేతా థా 
సమానూంగా నహీహత్‌ పర్‌ నసున్హా మైతో క్యాకర్తా 
కెహర్‌హర్‌ బాత్‌ పర్‌నాసెహ్‌ తుమ్హారా నామ్‌ లేతాథా”. 1 


“కుఛ్‌ ఖఫన్‌మే ఇన్‌దినోం లగ్గాహైజీ 
ఆషియా అప్నా హువా బర్బాద్‌ క్యా. త 


"నీ విరహమున నా హృదయము ఉదయమునుండి సాయంకాలము వణకు నాకు స్తిమితము 
కలిగించదు; తాను పొందదు. 
ఉపదేశకుడు ప్రతిపలుకున నిన్ను పేర్కొనుచున్నందున అతని ఉపదేశము నంగీకరింపకున్నను 
వినక యెట్లుందును ? 

2 నా గూడు కూలిపోయినదా యేమి? ఇప్పుడు మనసు చెజలోనే లగ్నమైనది. 


124 ఉర్దూ సాహిత్య చరిత్ర 


జానేదె చారగర్‌! షబె హిజ్రాం మెమత్‌ బులా 

వో క్వొం షరీక్‌ హో మెరే హారే-తబాహ్‌ మేం. 1 
అసర్‌ ఉస్మూ జరా నహీ హోతా 

రంజ్‌ రాహత్‌ - ఫిజా నహీ హోతా 

తుమ్‌ హమారే కిసీ తరహ నహువే 

వర్న దునియామే క్యా నహీ హోతా 

తుమ్‌ మెరే పాన్‌ హోతే హో గోయా 

జబ్‌ కోయీ దూస్రా నహీ హో తా. 2 
బర్గ్‌ కా ఆస్మాన్‌ పర్‌హై దిమాగ్‌ 

పూంక్‌ కర్‌మేరే ఆషా నేకో. 3 
యె హాలత్‌ హైతో క్యాహా సిల్‌ బయాంసే 

కహూంకుఛ్‌ జెర్‌ కుఛ్‌ నిక్లే జబాంసే 

వో అయేహైం పషీమాం లాష్‌ పర్‌ అబ్‌ 

తుర్యు ఐ జిందగీ లావూం కహాంసే. 4 


ఈ యుగపు సుప్రసిద్ధ కవులలో “షేఖ్‌ మొహమ్మద్‌ ఇబ్రాహీమ్‌ జోఖ్‌ ఒకడు. 
అతడు క్రీ.శ. 1789 లో ఒక బీద సిపాయీ యింట జన్మించెను. విద్యార్థి దశలోనే 
కవితా రచన చేయసాగెను. ఆనాడు దిల్లీలో షాహ నసీర్‌ ప్రఖ్యాతుడు. జోఖ్‌ అతని 
శిష్యుడయ్యెను. నసీర్‌ శిష్యుని ప్రతిభను చూచి తన కీర్తి సన్నగిలునేమో అను సంశయమున 
తప్పించుకొన జూచెను. అది (గ్రహించి జోఖ్‌ స్వయంకృషి వలననే అచిరకాలమున 
సుప్రతిష్టితుడయ్యెను. మొగలు యువరాజు బహాదుర్‌షా అతనిని తన గురువుగా 


" వైద్యుడా ! పోనిమ్ము-విరహ నిశిలో ఆమెను పిలువకుము. నా దుస్థితిలో ఆమె ఎందుకు 
పాల్గొనవలెను? 

? ఆమె పట్టించుకొనునది కాదు. వ్యాకులత సుఖరము కాదు. నీ వే విధమునను నా దానవు 
కాలేదు కాని, అయిన నిక ప్రపంచములో కాజాలనిదేమి? - ఎవరును లేనప్పుడు నీవు నా చెంతనుందువు. 

* నా గూటిని కాల్చినంత విద్యుత్తు ఆకసమున తిరుగుచున్నది. (గర్వించుచున్నదని జాతీయము) 

* అనబోయిన దొకటి నోట వెడలిన దొకటి - ఇట్లయిన నేను అనుట వలన లాభమేమి ? ఆమె 
పశ్చాత్తప్తయై నా శవము జూడవచ్చినది. ఓ జీవితమా ! నిన్నిక ఎదుటనుండి తెత్తును ? 


కూ 


ఉర్దూ సాహిత్య చరిత్ర 125 


నియమించుకొనెను. అప్పుడు జోఖ్‌ వయసు ఇరువదేండ్లు. ఆ యల్ప వయస్సున పాదుషా 
ప్రశంసలో వ్రాసిన ఖసీదా వలన “భాఖానియే-హింద్‌” అను బిరుదుపొందెను. బహాదుర్‌షా 
చక్రవర్తియైనంత 'జోఖొ అతని ఆస్థానమున కవి రాజయ్యెను. నెలకు వందరూపాయల 
వేతనము నిర్ణయింపబడెను. అతడు అనేక సందర్భములలో అనేకములగు ఖసీదాలు 
వ్రాసి జాగీరుగా గ్రామములును ఇతర పురస్మారములను పొందెను. క్రీ.శ. 1854 లో ఆ 
మహాకవి మరణించెను. 

దిల్లీలో జోఖ్‌ శిష్యులనేకులు. వారిలో “జఫర్‌”, ఆజాద్‌’, 'దాక్‌”, “అన్వర్‌, “జహీర్‌, 
“'మారుఫ్‌ మటియు 'వీరాన్‌” ముఖ్యులు. అతడు తన జీవితమంతయు దిల్లీలోనే గడపెను. 
మహారాజా చందూలాల్‌ అతనిని హైదరాబాదకు ఆహ్వానించినను వెళ్లలేదు. 
అతడిట్లనుకొనెను: - 


గర్భెహై ముల్మే దకన్‌ మేం ఇన్‌ దినోం ఖదరే-సుఖున్‌ 
కౌన్‌ జావే “జోఖ్‌,” పర్‌ దిల్లీకి గలియాం ఛోడ్‌కర్‌. 1 


“'జోఖ్‌ కావ్యసంగ్రహ మొకటే లభ్యము. అందు అధికముగా ఖసీదాలు మటియు 
గజలులు కలవు. 'సౌదా” తరువాత అతడే గొప్ప ఖసీదా రచయిత. విమర్శకు లీ యిరువుర 
ఖసీదాల తులనాత్మక విమర్శ చేసిరి. సౌదాస్థాయి ఉన్నతమని అందజు నంగీకరించిరి. 
“జోఖ్‌ తన ఖసీదాలన్నిటిని పాదుషాల ప్రశంసలోనే వ్రాసెను. అతడు గొప్ప విద్వాంసుడు. 
విజ్ఞాన ఖని. అట్లగుట అతని ఖసీదాలు ఉత్కృష్టమైనవే అనిపించును. కాని ఇతివృత్తము 
బలహీనులగు పాదుషాల అసత్యప్రశంస కనుక నిర్జీవములు. ఫారసీ మహాకవులును 
ఉర్దూ కవులును కావ్యరచనా పాటవమునకు, పాండిత్య ప్రకర్షకు ఖసీదాలే గీటురాళ్ళని 
భావింతురు. కాని భావము ననుసరించి చూచిన అవి కృత్రిమ కావ్యరూపములు. మాట 
నుండి మాట పుట్టును. కనుక శబ్ద్బప్రయోగముపైనే ఖసీదారచయితల ధ్యాస. 
మనోభావములకు ప్రాముఖ్యమీయరు. అందువలన ఖసీదాలు వ్రాయు వారి గజలులలో 
కావలసిన భావుకత, ఆవేశము మణియు హార్దికవ్యధ కన్పించవు. 

'జోఖొకు కల (ప్రతిష్ట అతని స్వాభావిక నమ్రత, అతని భాషలోని సారశ్యమును 
చూచి కొందజు అతనిని గాలిబ్‌ కంటె గొప్ప కవి యని తలంచిరి. అది సత్యదూరము. 
జోఖ్‌ శిల్పము చాలవటకు శబ్దాడంబరము మజియు అలంకారములపై ఆధారపదియున్నది. 
కవిత్వమునకు మూలపదార్థమగు భావన అతనిలో అత్యల్పము. అతని కవితా 


1 క్క దినములలో దక్షిణదేశమున సాహిత్య గౌరవమున్నది. కాని దిల్లీ వీధులను విడచి యెవరంత 
దూరము వెళ్లగలరు? 


126 ఉర్దూ సాహిత్య చరిత్ర 


హృదయమునకు ఉద్వేగము కలిగింపరు. వేడి పుట్టింపదు. కాని అతని కవిత సమస్తము 
పనికి మాలినదని భావింపతగదు. అతడు ‘వస్తాదు? అనతగిన మహాకవి. భాషపై 
అధికారము కలవాడు. కావ్యశాస్త్రమున పండితుడు. జీవితములోని సామాన్యసమస్యలను 
నైతికముగా ప్రదర్శించగలవాడు. అతని స్వభావ సరళత. అతని సహృదయత అతని 
ఉత్తమ కవితలలో కాననగును. ఉర్దూ భాషను విశుద్ధరూపమున చూడదలచిన వారు 
“జోఖ్‌ కవితల వలన ఆవశ్యముగా ఆనందము పొందగలరు. అతని పద్యపాదములు 
కొన్ని; - 

కహ్లేహైం ఆజ్‌ “జోఖ్‌” జహాంసే గుజర్‌ గయా 

హఖ్‌ మగ్భరత్‌ కరే అజబ్‌ ఆజాద్‌ మర్ట్‌థా. 1 


కిసీ బే కన్‌కు ఐ బే దాద్‌గర్‌ మారాతో క్యా మారా. 

జో ఆపీ మర్‌రహాహో ఉస్మో గర్‌ మారాతో క్యామారా. 

గయా శైతాన్‌ మారా ఏక్‌సిజ్లేకే న కర్నే సే 

అగర్‌ లాఖోం బరన్‌ సిజ్జేమె సర్‌ మారాతో క్యా మారా! 2 


అబ్‌తో ఘట్రాకె యె కహైం కె మర్‌ జాయేంగే 
మర్‌కే భీ చైన్‌ న పాయా తో కిధర్‌ జాయేంగే. 3 


ఆద్మియ్యత్‌ బెర్‌ షై హై ఇల్ముహై కుఛ్‌ జెర్‌షై 
కిత్నతోతే కో పఢాయా పర్‌వొ హైవాయీ రహా. 4 


1 పజలందరు; “నేడు జోఖ్‌ ప్రపంచమును విడిచి పోవుచున్నాడు. స్వతంత్ర పురుషుడతడు. 
బగవంతుడు మోక్షమొసగుగాక. 

2 ఓ క్రూరుడా! తనకు తానే చచ్చిపోవు దీనుని చంపి ఏమి సాధించితివి ? శైతాను ఒక 
సిజ్ఞా (తల నేలమోపుట) చేయనందున నష్టపడెను. ఇప్పుడు లక్షల సంవత్సరములు తల 
కొట్టుకొనిన నేమి సాధించును ? 

(అగ్నితో తయారయిన శైతానును మట్టితో తయారైన మానవుని ముందు తలవంచుమని 
ఈశ్వరు డాజ్ఞాపించెను. అట్లు చేయక శైతాని అతని కోపమునకు పాత్రమయ్యెను.) 

త్‌ ఇప్పుడు భయపడి చచ్చిపోయిన బాగుండునందురు. చచ్చియు శాంతి పొందలేకున్న నెటు 
పోగలరు? 

* మానవత వేరు. విద్యవేరు. చిలుక నెంత చదివించినను అది జంతువే. (పక్షియే) 


ఉర్దూ సాహిత్య చరిత్ర 127 


కియా హమ్నే సలామ్‌ ఐ ఇష్క్‌ తుర్మూ 
కి అప్పాహో స్లా ఇత్నా నపాయా. 1 
బషమ్న తేరి ఉమైతబాయీ హై ఏక్‌ రాత్‌ 
హన్స్‌కర్‌ గుజార్‌ యా ఇసె రోకర్‌ గుజార్‌ దే. 9 
ఎహసాన్‌ నా ఖుదాక ఉఠాయే మెరీబలా 
కిష్టీ ఖుదాపె ఛోడ్‌దూం లంగర్‌కు తోడ్‌దూం. త్రి 
ఉల్ఫత్‌క నషా జబ్‌ కోయీ మర్‌ జాయెతో జాయే 
యే దర్దెసర్‌ ఐసాహైకె సర్‌ జాయెతో జాయే. 4 
తుమ్‌ భూల్‌కర్‌ భీ యాద్‌ నహీ కర్తే హోగోయా 
హమ్‌తో తుమ్హారీ యాద్‌మే సబ్‌కుఛ్‌ భులాదియా. ర్‌ 
ఈ యుగముననే కాదు. ఉర్లూ సాహిత్య చరిత్ర మొత్తమున వీను మిగిలిన మహాకవి 
“మీర్జాగాలిబ్‌'. పద్యరచనలోనే కాక గద్యరచనలోను అతడు అసమానుడు. ఫారసీ భాషలోను 
మహాకవి. అతని కవితలో మొగలు సభ్యతలోని మంచి సెబ్బరలన్నియు కలవు. ఆ 
సభ్యత కతడు ప్రతీక. ఏ దృష్టితో చూచినను అతడు ప్రతిభాశాలియగు పురుషుడు. 
కనుకనే నాటి నేటి విమర్శకులెందరో అతనిగూర్చి అనేక వ్యాసములను ఉద్ధంథములను 
వ్రాసినారు. 
అతని పేరు “ఖ్వాజా అసదుల్లా” ఇంటిలోని పేరు “మీర్జానాషా”. మొగలు 
రాజ్యమతనికి 'నజముద్దౌలా”, “దబీరుల్ముల్మ్‌ మజియు “నిజామ్‌జంగ్‌” అను బిరుదు లిచ్చి 


* ఓ ప్రణయమా! నీ కొక నమస్కారము. నా కంతటి సాహసము లేదు. 

* ఓ దీపమా! నీ జీవిత కాల మొక రాత్రి దీనిని నవ్వుచు గడపుము. 
లేదా ఏడ్చుచు గడపుము. 

నా బరువు బాధ్యతలను భగవంతుని అనుగ్రహానికి వదిలివెయ్యక, పడవను వదలివేస్తాను, 
లంగరునీ కోసివేస్తాను. 

* పేమపిచ్చి చచ్చిన పిదపనే పోవును. ఈ తలనొప్పి తలపోయిననే పోవును. 

"కతు న్‌ స్మ ఎ్రతిలో సమస్తము మజచితిమి నీవు మటబచియైన మమ్ము స్మరింపవు. 


128 ఉర్దూ సాహిత్య చరిత్ర 


గౌరవించెను. గాలిబ్‌ క్రీ.శ. 1797 లో ఆగ్రా పట్టణమున జన్మించెను. ఐదేండ్ల ప్రాయమున 
తండ్రి మరణించెను. తండ్రి మహారాజా “అల్వర్‌ సేనలో ఉన్నతోద్యోగి. గాలిబ్‌ పినతండ్రి 
ఆశ్రయమున పెరిగెను. నాలుగేండ్ల తరువాత ఆ పినతండ్రియు మరణింపగా తల్లితండ్రి 
యింట నివసించెను. అతని నూత్న యౌవనము భోగవిలాసములలో గడచెను. 
పదమూడేండ్ల వయమున దిల్లీలోని యొక్క కులీనుల యింటి కన్యతో వివాహమయ్యెను. 
తన వివాహమును గుణించి తరువాత ఒక లేఖలో “పదమూడేండ్ల వయముననే కాళ్ళకు 
బేడీలు పడినవి” అని వ్రాసెను. వివాహానంతరము దిల్లీలోనే స్థిరపడెను. ఉత్తరములలో 
తన వంశము, బాల్యము, ఆగ్రానివాసము, విద్యాభ్యాసము, వివాహము మొదలగు వానిని 
రమ్యముగా తెలియజేసెను. 

ఆగ్రాలో నున్నప్పుడే గాలిబ్‌ కవితారచన కుపక్రమించెను. ఆనాటి కవిత ఫారసీలోనే 
అధికము. అతనికి ఆ భాషపై అభిమాన మతివేలము. ఈరాను నుండి “అబ్బుస్సమద్‌” 
అను ఫారసీ విద్వాంసు డొకడు వచ్చి ఆగ్రాలో నివసించుట తటస్థించెను. గాలిబ్‌ అతనికడ 
ఫారసీబాష అభ్యసించెను. దిల్లీ చేరిన పిదప సుశిక్షితులగు ఉన్నత [ణి వారి 
సహవాసముననుండు అవకాశము లభించెను. అతడు స్వయముగా (టర్కీ తుర్మిస్థానులోని 
“సల్లూఫీ” రాజవంశమునకు చెందినవాడు. ఈ విషయము చాలసార్లు చెప్పికొనెను. అతని 
శరీరములోని ప్రతి రక్తనాళమున గొప్ప సమ్రాట్టుల యొక్కయు విజేతల యొక్కయు 
రక్తము ప్రవహించుచున్నదని భావించుచుండెను. కనుక సత్మార సన్మానముల కొజకు 
కవిత నవలంభించుట అతని అభిమతము కాదు. అతడెంత వబకు విద్య గడించెనో 
నిశ్చితముగా చెప్పరాదు. కాని అతని రచనల వలన, అతడు శతాబ్దముల తరబడి 
ముసల్మానులకు ఆవశ్యకములైన సమస్త విద్యలలో పారంగతుడయ్యెనని తెలియును. 
కనుకనే ఇరువదొక సంవత్సరముల వయముననే దిల్లీలోని విద్వాంసులలో, కవులలో 
గణుతికెక్కెను. 

దిల్లీలో గాలిబ్‌ అనేక కష్టములను ఎదుర్కొనవలసి వచ్చెను. అన్నిటికంటె పెద్దది 
ఆర్థిక లోపము. అతని పినతండ్రి ఉపకార వేతనము ఎందటో బంధువులలో 
విభజింపబడుచుండెను. ఏవో కారణముల వలన “గాలిబొకు రావలసిన భాగము 
రాకుండెను. తన భాగము పొందుటకై ముప్పదేండ్ల వయమున కలకత్తాకు వెళ్ళి మూడేండ్లు 
అట నివసించెను. కలకత్తా ప్రయాణము ఎన్నియో అనుభవములు కల్లించెను. లఖ్మో 
బనారస్‌ మజియు కలకత్తాలోని కవులతోను రచయితలతోను అతనికి పరిచయ మేర్చడెను. 
అచటి సాహిత్య చర్చలలో పాల్గొనెను. బంగాళముపై ఈస్టిండియా కంపెనీ అధికారము 
పొందుట వలన కలకత్తాలో ఏర్పడిన నవజీవనమును దర్శించెను. ఆ నూత్న జీవితముతో 


ఉర్దూ సాహిత్య చరిత్ర 129 


పరిచయము గల కవి ఆనాటి కవులందజిలో “గాలిబ్‌” ఒక్కడే. కలకత్తాలోని నవజాగ్ళతిని 
చూచుట మాత్రమేకాదు గ్రహించుటకును ప్రయత్నించెను. పెన్షన్‌ భాగము పొందుటలో 
కృతకృత్యుడు కాలేదు కాని, ఆ ప్రయాణము వలన దేశవ్యాప్తముగ సాగుచున్న సాహిత్య 
ప్రవృత్తుల నవగాహన చేసికొనుటలో కృతకృత్యు డయ్యెను. క్రీ.వ. 1850 లో గాలిబ్‌ 
మొగలు వంశ చరిత్ర వ్రాయుటకు నియుక్తుడయ్యెను. శుద్ధ ఫారసీలో “మెహరె-నీమ్‌రోజ్‌” 
అను పేర ఒక భాగము వ్రాసెను. అది అతని జీవిత కాలముననే ప్రకాశితమయ్యెను. 
“జోఖ్‌” మరణించిన తరువాత బహదుర్‌షాహ “జపర్‌” గురువుగా నియుక్తుడయ్యెను. 
కాని రెండేండ్లలోనే సుప్రసిద్ధ విప్లవము జరిగెను. మరల అతనికి కష్టకాలము ప్రాప్తించెను. 
కొంతకాలము ఇంటిలోనే నివసించి ఫారసీ భాషలో ఒక “డైరీ” వ్రాసికొనెను. దానివలన 
ఆనాటి విశేషము లెన్నియో తెలియును. తన మిత్రులకును శిష్యులకును వ్రాసిన 
ఉత్తరములలో భారతదేశ దుర్దశను గూర్చి వాపోయెను. సామ్రాజ్యములు నశించునవియే 
అని అతడు మొదటినుండియు తలంచినట్లే తోచును. మొగలు రాజ్యము 
నశించినందువలన అతనికి విశేష దుఃఖము కలుగలేదు. ఆ దీపము ఏ విధముననైన 
ఇక ఆరిపోవునదే అని అతడు భావించెను. 

క్రీ.శ. 1859లో అతనికి రామపూర్‌ రాజదర్భారుతో సంబంధము కలిగెను. 
అచటినుండి ఆమరణము నెలకు వంద రూపాయలు లభించుట వలన కొంత శాంతి 
చూకూరెను. అతని మిత్రులును, శిష్యులును సహాయ పడుచుండి, తన అవసరములను 
వారి కెప్పుడును తెల్పుచుండెడివాడు. గాలిబ్‌ క్రీ.శ. 1869 ఫిబ్రవరి మాసములో తన 
(73) ఏండ్ల వయమున మరణించెను. 

మీర్జాగాలిబ్‌ స్వభావమున గల విశేషములు ఇతరులలో అరిది. తీవ్రమగు బుద్ధి, 
మాట నుండి మాట పుట్టించు నేర్చు, హాస్యప్రియత్వము, జీవిత బాధలను సహించు 
ఓర్పు, విజ్ఞానము, సహృదయత, ఆత్మాభిమానము, నమ్రత, (క్రొత్త విషయములను 
స్వీకరించు జిజ్ఞాస, మైత్రిని నిల్పుకొను శక్తి, ప్రేమపాత్రుడగుటకు తగిన ప్రవర్తన- 
ఇవన్నియు అతనిని లోకప్రియుడగు మహావ్యక్తిగా చేసినవి. పాదుషాలనుండి 
తపాలబంట్రోతువజకు అతనికి పరిచితులు. అతడు తన లోపములను కప్పిపుచ్చుకొనుట 
కెప్పుడును ప్రయత్నింపడు. మద్యపానరతుడు. మతవిషయికములగు బాహ్యాడంబరములను 
ఏవగించుకొనువాడు. అతని హృదయము మానవతా ప్రేమ భరితము. మానవుల సుకుమార 
భావములను, వారి సుఖదుఃఖములను, అవసరములను బాగుగా గుర్తించినవాడు. 
జీవితములోని జటిల సమస్యల నతిసుందరముగా తన కవితలో ఉల్లేఖించును. అతడు 
తన కవితలో వెలువరించిన భావములను పఠితలు తమ హృదయ భావములే అని 


130 ఉర్దూ సాహిత్య చరిత్ర 


తలంతురు. భారతీయులతోనే కాక అతడు ఆంగ్లేయులతోను మైత్రిచేసెను. వారిలో 
అనేకులతని శిష్యులు. అతనిలో సంకుచితత్వమే కోశమునను లేకుండెను. జాతి మత 
భేదములు లేక అందబితో సమానముగా ప్రవర్తించుచుండెను. ఆ సమానత అతని 
కవితలో సర్వత్ర దర్శనీయము. 

గాలిబ్‌ రచన లనేకములు. అతని చిన్న చిన్న రచనలును నేడు వెదకి వెదకి వెలికి 
తీయబడుచున్నవి. ఆ రచనల గూర్చి పుస్తకములపై పుస్తకములు వ్యాసములపై వ్యాసములు 
వ్రాయబడుచున్నవి. ఇట్టి ప్రాముఖ్య మొక గాలిబ్‌ రచనలకే కలిగినది. ఒక ఉరూ 
కావ్యసంగ్రహము. ఉత్తరముల సంగ్రహము లనేకములభించినవి. అవికాక రెండు మూడు 
చిన్న పుస్తకములును దొజకినవి. ఫారసీలో అనేక గద్య రచనలు, కొన్ని పుస్తకములు 
దొజికినవి. ఉర్దూ కావ్యసంగ్రహమును తన ఇరుదొకటవయేటనే తయారు చేసెను. 
ఇచట అతని నొక ఉర్దూ కవిగానే పరిచయము చేయబడును. లేదేని చాల విపులముగా 
వ్రాయవలసి యుండును. ఈ సంక్షిప్త చరిత్రలో అది అసాధ్యము. 

గాలిబ్‌ కవితాశైలి వివిధము. ప్రారంభమున అతనికి ఫారసీ భాషపై మమకార 
మధికము. ఆనాటి కవిత ఫారసీకి సన్నిహితము. జటిలములగు ఆధ్యాత్మిక విషయముల 
నభివర్ణింపదగిన శక్తి ఉర్దూభాషకు లేదని అతని అభిప్రాయము. ఒక ఫారసీ పద్యమున 
తన కవితను గూర్చి ఇట్లు చెప్పెను: “నా కవిత వలన ఆనందము పడయగోరువారు నా 
ఫారసీ కవితను చదువవలెను. ఉర్దూ కవిత నీరసము; నిస్సారము” కాని ఈ సందర్భమున 
గాలిబ్‌ పొరపడినాడు. నేడతని ఉర్దూ కావ్యమును ప్రజలెంతటి ఉత్సాహముతో 
చదువుచున్నారో ఫారసీ కావ్యమును చదువరు. ఫారసీ మహాకవి “బేదిలొను ఉర్జూలో 
అనుకరించెను. ఆనాటి అతని కవితలో స్వల్ప భాగము మాత్రమే బోధపడును. 
ఇరువదైదేండ్ర వయమున అతడు తన శైలిని మార్చుకొనెను. కేవల కల్పనలనువిడచి 
తనకు అనుభూతములగు జీవితసమస్యలను చిత్రింపసాగెను. అతని ఉత్రేక్ష ఉ 
పమాద్యలంకారములు నవీనములు. కల్పనా శక్తి అతిమాత్రము. సంబంధము లేని 
విషయములలో సంబంధమును సమానతను సాధింప జూచును. కాలము గడచిన కొలది 
అతని కవితలో తాత్విక గాంభీర్యము కళాత్మక సౌందర్యము ప్రవృద్ధమగు చుండెను. 

అతడు సామ్రాజ్యకాలపు సభ్యతలో పుట్టి పెరిగిన వాడనుటలో సందేహము లేదు. 
దానికి సంబంధించిన మంచి చెడ్డలతనిలో నుండెను. కాని అతని జ్ఞాననేత్రము వివృతము. 
ఇతరు లెవరును కనుగొనలేని జీవిత సత్యముల నతడన్వేషించును. మారిపోవుచున్న 
లోకమును చూచి “కాలము మారుచున్నది. మారుట సహజము” అని గ్రహించెను. కాని 
చరిత్రకు సంబంధించిన దార్శనిక దృక్పథము లేనివాడగుట భవిష్యన్నిర్మాణమును గూర్చి 


ఉర్దూ సాహిత్య చరిత్ర 131 


ఏ మాటయు చెప్పలేకపోయెను. పతనావస్థతోనున్న సభ్యత కతడు ప్రతీక. అతని కవితలో 
ఎంతటి సౌందర్యమున్నను నిరాశ, భయము తాలూకు తెర అస్పష్టముగా దానిపై 
ఆవరించియే యున్నది. అతని కవితలో నిరాశావాదమునకు కొదువలేదు. అయినను 
జీవితములోని సారమంతటిని గ్రహించి అనుభవింపవలెనను ఆశావాద ప్రచారమునకు 
కొబితలేదు. 

పైన చెప్పినట్లు అతనిలో సంకుచితత్వము లేకుండెను. మతసంబంధములగు 
భేదభావములు అతనిముందు తుచ్చములు. సానుభూతి మజియు మానవ(ప్రేమనే గ్రేష్ట 
ధర్మమని భావించువాడతడు. అతనికి షేఖ్‌ మటియు బ్రాహ్మణుల తారతమ్యము 
కన్పించదు. తమ మతముపై విశ్వాసము కలవారు, తమతమ మార్గముల ననుసరించి 
సత్యాన్వేషణచేయువారు ఎవరైనను అతనికి సమానులే. అతని మిత్రులలోను, శిష్యులలోను 
హిందువులు క్రైస్తవులు కలరు. వారిని మజియు ముసల్మానులను సమదృష్టి జూచువాడు. 
అనగా అతడు సాంఘిక నైతిక వ్యవస్థను, మత ధర్మములను ఉల్లంఘించినవాడని 
తాత్పర్యము కాదు. సూఫీ తత్త్వ పరిపూర్ణజ్ఞానమతనిలో అట్టి సామరస్యము కలుగజేసినది. 

గాలిబ్‌ కవితలో తత్త్వముతో మేళవించిన కల్పనకలదు. అతని పద్యములు 
కఠినములు. అయినను బాణములవలె హృదయమున నాటుకొనును. పద్యరచనలోను 
గద్యరచనలోను అతని మార్గము ప్రత్యేకము. అతని జీవితము విచిత్రమైనది. అతని 
రచనలబట్లే చిత్రమైనది. గాలిబ్‌ ఉర్దూలో కొన్ని ఖసీదాలు వ్రాసెను. గజలు లధికముగా 
వ్రాసెను. ఖసీదాలు ఈరాను కవుల శైలిలో వ్రాయుట సంప్రదాయము. ఏ మాత్రము 
మార్చుచేయుటయు అనుచితమని అప్పటి వారి అభిప్రాయము. అయినను గాలిబ్‌ తన 
ఖసీదాలను క్రొత్తత్రోవ పట్టించెను. గజలు రచనలో అనేక ప్రయోగములుచేసి 
అనుపమమగు నవ్వత సాధించెను. అతని ఉర్దూ కావ్యసంగ్రహమతి సంక్షిప్తము. మిత్రుల 
సలహా ననుసరించి ఫారసీ మిశ్రితములును, సుబోధకములు కానివియు నగు పద్యము 
లనేకము తొలగించినందున అట్టి సంక్షిప్తత కలిగినది. ఈ సంగ్రహమును గూర్చి ఒక 
విమర్శకుడు" ఇట్లనెను. “నూరు కమ్మలకు మించని ఈ గ్రంథమున లేనిదేమి? ఈ 
జీవితతంత్రులలో స్పష్టముగానో అవ్యక్తముగానో ధ్వనింపని రాగమేది?” అతని కవితలో, 
భావుకత, వాస్తవికత, నవీనత దార్శనిక గంభీరత, సుందరశైలి. ఈ గుణములు ఒకదానితో 
ఒకటి కలిసియున్నవి. అతనికి సమానుడన దగిన కవిలేడు. ఇంతవటికు అతనిని గూర్చి 
వ్రాయబడిన గ్రంథములలో ఒకటి రెండు తప్ప అన్నియు అతని ప్రశంసలతో నిండినవే. 


"డా, అబ్బుర్రహమాన్‌ 'బిజనౌరీ' తన “మహసిసె-కలామె-గాలిబ్‌” లో ఇట్లు వ్రాసెను. 


132 ఉర్దూ సాహిత్య చరిత్ర 


సామ్రాజ్య సభ్యతయొక్క పతనమును విశ్లేషించు కవిగా అతనిని కొందటే చిత్రించిరి. 
జీవితమును ఉల్లాస విలాసములతో గడపు ఇచ్చ అతనికి ప్రబలము. కాని ఆ 
యుగమందుకు బాధకము - వ్యక్తిత్వమునకు పతనశీలమగు సమాజమునకు కలిగిన 
సంఘర్షణయొక్క “సుందర చిత్రము లతని కవితలో చూడనగును. అతని కవిత 
తాత్వికాదర్శ్భముల ప్రచారము చేయదనుట సత్యము. కాని జీవితములోని గొప్పతనమును, 
ప్రాబల్యమును, సౌందర్యమును గూర్చి గానము చేయుచు బ్రదుకుపై ప్రేమ కలిగించును. 
జీవితపు లోతు లెజటుగ దలచినవారు గాలిబ్‌ కవితలు చదువవలయును. 


ఉదాహరణ కొజకు అతని కాన్ని పద్యములు: - 


“యేనధీ హమారి ఖిస్మత్‌ - కె - విసాలె యార్‌ హోతా” 
అగర్‌ జెర్‌ జీతెరహెతే - యెహి ఇంతెజార్‌ హోతా 

యెకహాం కి దోస్తీహై - కె బనేహైదోస్త్‌ నావేహ్‌ 

కోయీ చారసాజ్‌ హోతా - కోయీ గమ్‌ గుసార్‌ హోతా 1 
కిస్‌నే మహారూమియె, ఖిస్మత్‌కి షికాయత్‌ కీజే 

హమ్‌నే చాహాథాకే మర్‌జాయెం సోనోభీన హువా 2 
జిందగీ యూం భి గుజర్‌ హీ జాతీ 

క్యొం తేరా రాహగుజర్‌ యాద్‌ ఆయా! 

కోయీ వీరానీ సీ వీరానీ హై 

దస్త్‌కో దేఖ్‌కే ఘర్‌ యాద్‌ ఆయా ! 3 


"మా అదృష్టమున ప్రియురాలి సంయోగము లేకుండెను. ఇంకను జీవించియుండిన ఎదురుచూపు 
మాత్రమే దొజకెడిది. 
ఉపదేశకుడు మిత్రుడైనాడు. ఇదెక్కడి మైత్రి? ఒక వైద్యుడో లేక దుఃఖమును పంచుకొనువాడో 
లభించవలసియుండెను. 

? భాగ్యహీనతను గూర్చి యెవరితో మొరపెట్టుకోవలయును? చావవలెననుకున్న అదియు 
సంభవము కాలేదు. 

* జీవిత మీ విధమునను గడచిపోవునదే. నీ మార్గమేల జ్ఞాపకమునకు రావలయును ? 
ఏదో నిర్మానుష్యతయే యున్నది. ఎడారిని చూడగా ఇల్లు స్మృతికి వచ్చుచున్నది. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 133 


134 


వొ ఆయే ఘర్‌మె హమారే ఖుదాకి ఖుద్రత్‌హై 
కభీహమ్‌ ఉన్మూ కభీ అప్నే ఘర్‌కో దేఖ్తేహై 

నజర్‌ లగే న కహీ ఉన్కే దస్తా బాజూకూ 

యెలోగ్‌ క్యొంమెరే జబ్బే జిగర్‌కూ దేఖ్లేహై. 

నీంద్‌ ఉస్మీహై, దిమాగ్‌ ఉస్మాహై రాతేం ఉస్మీహైం 
తేరీ జుల్ఫే జిస్కే బాజూపర్‌ పరీషాం హోగయీం 
రంజ్‌సే ఖూగర్‌హువా ఇన్సాంతో మిట్‌జాతా హైరంజ్‌ 
ముష్కిలేం ఇర్నీపడీం మురుపర్‌కె అసాంహోగయీం. 
ఇన్‌ సాదగీపె కోన్‌ నమర్‌జాయె ఐ ఖుదా 

లడ్తేహై బెర్‌ హాథ్‌మే తల్వార్‌భీ నహీ 

మిల్నా అగర్‌ నహీ తెరా ఆసాం తో సహల్‌ హై 
దుష్వార్‌తో మహీహై కె దుష్వార్‌భీ నహీ. 


ఖైదే-హయాతొ-బందే-గమ్‌, అన్ల్‌మే దోనోం ఏక్‌ హైం 


మోత్‌సే మహలే ఆద్మీ, గమ్‌సే న జాత్‌ పాయే క్యొం. 


"ఆమె మా యింటికి వచ్చెను. ఇది భదవల్లీల. ఒకప్పుడామెను ఒకప్పుడు మా యింటిని 


చూచెదను- ఆమె చేతికిని, భుజమునకును దృష్టిదోషము తగులకుండు గాక! ఈ లోకులు 


నా యెడద గాయముల నేల చూచుచున్నారు ? 


? ఎవని భుజములపై నీ కురులు విరియబడునో వానిదే నిద్ర - వానిదే బుద్ది - వానివే 
రాత్రులు వ్యధల వలని అభ్యాసము కలగిన తరువాత నశించును. 
నాకు సంభవించిన విపత్తు లనేకములగుట అవి సహ్యములైనవి. 


౩ ఓ భగవానుడా ! అంతటి అమాయకత చూచి ఎవరు మరణింపరు. కలహింపవచ్చినారు. 


చేతిలో కత్తియెనలేదు. నీవు లభించుట సులభము కాదేని సంభవము - కష్టమేమన 


కష్టమైననుకాదు. 


* జీవనము ఖైదు. దుఃఖము ఖైదు. మృత్యువురానిదే మానవుడు ముక్తుడెట్లగును ? 


ఉర్దూ సాహిత్య చరిత్ర 


జిందగీ అప్నీ జబ్‌ ఇన్‌ పిక్ష్‌సే గుజ్‌రీ గాలిబ్‌ 

హమ్‌ఖీ క్యా యాద్‌ కరేంగే కె ఖుదారళ్సే థే. 1 
పూళ్తేహైనోకే గాలిబ్‌ కోన్‌హై 

కోయీ బత్తావోకె హమ్‌ బత్తాయెం క్యా. 2 


గోహాథ్‌మె జుంబిష్‌నహీ ఆంభోమ్మేతో దధమ్‌హె 


రహ్నేదో అభీ సాగిరొ - మీనా మెరే ఆగే. 3 
హమ్‌కు మాలూమ్‌ హై జన్నత్‌కి హభీఖత్‌ లేకిన్‌ 

దిల్మే ఖుష్‌ రఖ్నేకో గాలిబ్‌ యెఖ్యాల్‌ అచ్చా హై. 4 
హజారోం ఖాహిషేం ఐసీకె హర్‌ ఖాహిష్‌ సెదమ్‌ నిక్లే, 

దొహత్‌ నిక్లే మెరే అర్మాన్‌ లేకిన్‌ ఫిర్‌భీ కమ్‌ నికే. ర్‌ 


ఈ యుగప్రతినిధి గాలిబే. ఇతర కవులు కొందజు నశించిపోవుచున్న సభ్యత 
ప్రసాదించు జీవిత దుఃఖముల నుల్లేఖించిరి. అతి విస్తృతమగు మొగలు సామ్రాజ్యము 
అంతమొందుచున్న దినములవి. చివరి పాదుషా బహాదుర్‌షా “జపర్‌'. ఆనాటి మహాకవులు 
కొందబు, పురాతనమగు ఉత్కృష్ట సభ్యతాదీపము ఆరిపోవునప్పుడును తన అంతిమప్రభ 
ప్రదర్శించునను విషయమును తమ రచనలనే సిద్ధపజచిరి. బహాదురుషా జపర్‌ పేరునకే 
ప్రభువు. ప్రభుత్వము కోల్పోయినను అతడు సాహిత్య జగతిలో ఉన్నతస్థానము 
సంపాదించెను. విఫలుడగు పాదుషా సఫలుడగు కవి యయ్యెను. యౌవనముననే కవిగా 


" జీవిత మీ విధముగనే గడచెనేని మాకొక భగవంతు డుండెనని యెట్లు స్మరించగలము. 

౩ గాలిబెవరని ఆమె ప్రశ్నించుచున్నది. నేనేమి చెప్పవలయునో ఎవరేని చెప్పుడు. 

చేయి కదలకున్నను కనులలో నసువు లున్నవి. మధు కలశమును పానపాత్రనునా 
ముందుండనిండు. 

శ స్వర్గమును గూర్చిన యధార్థ్యము మేమెటిగినదే. అయినను మనసు సంతోషపెట్టుకొనుట 
కిదొక మంచి తలంపు. 

ఒక్కొక్క దానిపైనే ప్రాణము పోవునట్టి వేలకొలది కోరికలున్నవి. నా కోరికలు చాల తీణినవి. 
అయినను కొన్నియే తీటినవి. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 135 


కీర్తిగాంచెను. నషీర్‌, జోఖ్‌ మతియు గాలిబులను క్రమముగా తన గురువులుగా 
నియమించుకొనెను. క్రీ.శ. 1857 విప్లవమున రాజ్యభ్రష్టుడై ఆంగ్లేయుల బందీయై 
అంత్యకాలము రంగూనులో గడపి క్రీ.శ. 1865 లో మరణించెను. 

అతని కావ్యసంగ్రహములు నాల్లు ప్రకాశితములైనవి. ఐదవది విప్లవములో 
నష్టమైనదందురు. అతడు స్వయముగా కవి కాడనియు, జోథ్‌ అతని పేర పద్యములు 
వ్రాసి యిచ్చెననియు కొందబిందురు. కాని అది నిజముకాదు. అతని కవితలోని వ్యధ. 
కరుణాజనకములగు భావములు అతని ఆత్మ కథ అనిపించును. అతడు వేగముగా 
వ్రాయగలవాడు. అతని కవిత పూర్వ సంప్రదాయ బద్దమే. అయినను స్వీయ దశను 
వర్ణించుపట్ల మాత్రము మహాకవికి కావలసిన భావుకత, వాస్తవికత గోచరించును. అతని 
సంగ్రహములు సూఫీతత్త్వము, నైతికాదర్శములు మణియు శృంగారభావములతో 
నిండియున్నవి. అతడు కొన్ని మతసంబంధముగల కవితలును వ్రాసెను. కాని 
కీర్తిప్రతిష్టలకు కారణము అతని గజలులే. 

జఫర్‌ పరిశుద్దమగు దిల్లీవ్యావహారిక భాష నుపయోగించెను. హిందీ శబ్దములను 
ఇంపుగా ప్రయోగించెను. హిందీలో గీతములు మటియు 'కుమ్రీలు’ వ్రాసెను. అవి సంగీత 
శాగస్తసంబంధము కలవి. ఉపదేశములు, జీవితము తుచ్చమగు భావములు జీవితము 
త్యజించు కోరికలు అతని కవితావస్తువులు, అతని కవితలో నవ్యతలేదు. ఆధ్యాత్మిక 
గాంభీర్యమును లేదు. కనుక అతడు ప్రథమత్రేణి కవులలో లెక్కింపబడదు. అతని 
కావ్యములు చాలవజకు స్వీయజీవిత చిత్రణములే కనుక వాస్తవికత కలవి. 


ఉదాహరణకు కొన్ని పద్యపాదములు: - 
నకిసీకి ఆంఖ్‌ కా నూర్‌ హూం- నకిసీకె దిల్‌కా ఖారార్‌ హూం 
జో కిసీకె కామ్‌ న ఆనకే-మై వో యేక్‌ ముష్పె-గుబార్‌హూం 
పయె-ఫాతిహా కోయీ ఆయోక్యొం-కోయీ చార్‌పూల్‌చడాయెక్యాం 
కోయి షమ్మలాకె అలాయెక్యొం-మైతో బేకసీకా మజార్‌హూం 
న 'జఫర్‌” కిసీకా మబీబ్‌హూం-నజఫర్‌ కిసీనా రఖీబ్‌హూం 
తో బిగడ్‌గయా వొనసీబ్‌హూం-జో ఉజద్‌గయా వోదయార్‌హూం 1 


" నేనెవరి కనులు కాంతిని కాను. హృదయానందమును కాను. ఎవరికిని పనికిరాని పిడికెడు 
మట్టిని. ఎవరేని నా సమాధిపై శ్రద్ధాంజలి సమర్పింపరానేల ? 
ఎవరేని నాల్గుపూలేల చల్లవలయును. ఎవరేని దీపమునేల వెలిగింపవలెను? నేను నిస్సహాయపు 
సమాధిని. ఈ 'జపర్‌ ఎవరి మిత్రుడును కాడు. ఎవరి ప్రతి ద్వందియుకాదు. నేనొక 
చెజగిపోయిన అదృష్టమను, పాడుపడిన ప్రదేశమను. 


136 ఉర్దూ సాహిత్య చరిత్ర 


ఠండీ ఠండీ జో కోయీ సాంస్‌హై అతీజాతీ 
దిల్‌మేహై ఆగ్‌మేరి జెర్‌ బఢాతీజాతీ. 1 


ఈ యుగమున మరణోన్ముఖమైన దిల్లీ ఆత్మ మరల జీవించినది. కవుల శోకపూరిత 
రాగములతో గీతము లాలపించిరి. వారి స్వరముతో కాలము తన స్వరము కలిపి పలికినది. 
ఒక (ప్రతీకవలె ప్రజల హృదయమున నెలకొనిన మొగలాయి రాజ్యము నశించినది. 
అయినను మార్చుచెందుచున్న ఆర్థిక, సామాజిక పరిస్థితులను (గ్రహింపలేని కవులు 
కొందు ఇంకను పాత పాటలే పాడుచుండిరి. ఈ అధ్యాయమున ఉర్దూ సాహిత్యమున 
వెలలేని రత్నములన దగిన మహాకవుల గూర్చియే వ్రాయనైనది. ఈ కవులు రెండున్నర 
శతాబ్దములనుండి సాగుచున్న సంప్రదాయమును పాటించుటతోపాటు నూతనత్వమును 
సాధించిరి. వీరిచేతిలో ఉర్దూ కవిత మెజుగుపెట్టబడి పరిశుద్ధమయ్యెను. కవితా 
విషయములు వ్యాపకత చెందెను. మోమిన్‌, గాలిబులు గజలును మానసికానుభూతులు 
హార్దిక భావములకు దర్భణముగా రూపొందజేసిరి. ఈ దిల్లీకవులు లభ్నోలోని భాషావిషయిక 
విప్లవముచే ప్రభావితులు - రెండు సాహిత్య కేంద్రముల సమకాలిక కవులను పరిశీలించు 
విమర్శకున కా ప్రభావము తెల్లమగును. 

సారాంశమేమన, దిల్లీలో సౌదా, దరద్‌ మటియు మీర్‌ అను కవులు మువ్వురు 
వెలిగించిన దీపము నీయుగపు కవులు ప్రజ్వరిల్లజేసిరి. విశేషించి గాలిబ్‌ ఆరిపోవుచున్న 
బూడిదను కెలికి కెలికి అందలి వేడిమిని, ప్రకాశమును వెలికితీసెను. అతని మధుర[శ్రు 
తులలో కరుణానుభూతి కలదు- అది నశించిపోవుచున్న సంస్కృతి ప్రసాదించినది. 

ఆనాటి రచనలు చాలవజకు నేడు సాహిత్యదృష్టితో విలువకలవికావు అనుటలో 
సందేహము లేదు- కాని పై ఉల్లేఖింపబడిన కావ్యములు మాత్రము చారిత్రక మాహాత్యమే 
కాక సాహిత్య గౌరవమును కలవే- 


" వచ్చుచుపోవుచున్న చల్లనిగాలి నా హృదయములోని అగ్నిని రగుర్మొల్చుచున్న్చది. 


SF ౬౬ిెభఖిల-- 


ఉర్దూ సాహిత్య చరిత్ర 137 


ఏడవ అధ్యాయము 
ఉరూ గద్య వికాసము 
(౧) 


వెనుకటి అధ్యాయములలో ఉర్దూ భాషయొక్క ప్రారంభక సాహిత్యమును గూర్చి 
వ్రాయబడినది. దకనీ ఉర్దూ సాహిత్య వికాసమును గూర్చి వ్రాయునప్పుడా భాషలోని 
గొప్ప రచన పరిచయమును చేయబడినది. ఆ రచనలు చాలవజణకు మతమునకు, సూఫీ 
తత్త్వమునకు సంబంధించినవి. రెండు మూడు మాత్రమే సాహిత్యమూలము కలవి. 
పురాతన ఫారసీ చరిత్రలలోను సూఫీ మత గ్రంథములలోను సూఫీపక్మీరుల రచనల 
ప్రసక్తికలదు. అట్టి రచనలు పదుమూడవ శతాబ్దిలో ప్రారంభమైనవి. కాని లభ్యములైన 
(గ్రంథములలో మొట్టమొదటిది “గేసూదరాజ్‌” (మృ-క్రీ.శ. 1421) వ్రాసిన 
“మేరాజుల్‌-అషిఖీన్‌”. అంతకు ముందటి “షేఖ్‌ ఏనుద్దీన్‌-గంజుల్‌-ఇల్మ్‌” రచనలను, 
లేదా “సం. మఖ్టూమ్‌ అష్రఫ్‌ జహాంగీరీ, కిఛైఛవీ” పుస్తకమును గూర్చియు కొందరు 
ప్రస్తావింతురు. కాని వానిని గూర్చి విశ్వసనీయములగు విషయము లెవ్వియు తెలియవు. 


గేసూదరాజ్‌ తరువాత రెండు శతాబ్దముల వజకు ఎట్టి గొప్ప గద్యరచనయు 
లభింపదు. ఈ మధ్యకాలమున మీరాంజ్‌, బురహానుద్దీన్‌ జానమ్‌ మొదలగువారి రచనలు 
కాన్సించును. కాని క్రీశ. 1635 లో “ముల్లావరీు” వ్రాసిన “సబ్‌రస్‌” అనునది 
సాహిత్యగౌరవముకల ఉత్తమరచన. ఒక ఫారసీ (గంథముపై ఆధారపడినదే అయినను 
ఇది స్వంతరచన అనిపించును. ఇందు అతి నిగూఢములగు తాత్త్విక విషయములు 
ఆశ్చర్యముగొలుపు విధముగా ప్రదర్శింపబడినవి- అంత్య(ప్రాస (తుకాంతిక) 
నియమములుగల వచనశైలి. ఇందలి కథ సమస్త నైతికాధ్యాత్మిక విషయప్రధానము. 
పాత్రలు (పేమ, సౌందర్యము, హృదయము, బుద్ధి అను నిట్టివి. ఇదొక ఆధ్యాత్మిక (గ్రంథమే 
అయినను సాహిత్య దృష్టితోను (ప్రథమగ్రేణి గ్రంథములలో కెక్కిపంబడుచున్నది- “వధు” 
ఈ కథ నెచటినుండి గ్రహించెనో తెలుపలేదు. తానే ఇట్టి రచన కాద్యుడైనట్లును చెప్పినాడు. 


138 ఉర్జూ సాహిత్య చరిత్ర 


ఇంకను ఇట్లు సోత్మర్షగా వ్రాసికొనినాడు: - 


“ఆజ్‌ లగన్‌ కోయీ ఇన్‌ బహాన్‌మే, హిందూస్మాన్‌మే 

హిందీ జబాన్‌మే, ఇన్‌ లతాఫత్‌, ఇన్‌ ఛందాం 

సోం నజమ్‌ జెర్‌ నసర్‌ మిలాకర్‌, గులాకర్‌ 

నహీ బోల్యా.” 1 


ఇట్టి సుందర శైలిలో ఉర్పూలోను హిందీలోను ఇంతకు పూర్వమెట్టి గ్రంథమును 
వ్రాయబడకుండుట వాస్తవము. వధు సాహిత్యదర్పము సమంజసము. 


రెండవ అధ్యాయమున దక్షిణదేశమందలి ఉర్దూ సాహిత్య వికాసము 
వివరింపబడినది- ఆ యుగము గద్యరచన అత్యల్పము. ప్రపంచమునందలి ఏ 
సాహిత్యముననైనను ప్రజాజీవితము ప్రగతిమార్గము పట్టినప్పుడే మంచి గద్యరచన 
వెలయును. వర్సీ తరువాత క్రీ.శ. 1687వ జెరంగజేబు దక్షిణదేశమును తనరాజ్యమున 
కలుపుకొను వజకును గద్యరచన సాగినది. ఈ నడుమ వెలువడిన వన్నియు 
మతసంబంధమైన (గ్రంథములే- వైజ్ఞానికముగా జెద్యోగికముగా ఉన్నతస్థితిలో లేనివారికి 
మతమే శరణ్యము- అదియు గాక ప్రారంభమున ప్రబలమగు విజయనగర సామ్రాజ్యము 
ముందు తన గౌరవము నిలుపుకొనుటకు, ఆధ్యాత్మికోన్నతి పొందుటకు మతము 
నాశ్రయించుట ఆనాటి దకనీ ముసల్మానుల కావశ్యక మనిపించియుండును- మతము 
తప్ప ఇతర విషయముల గూర్చి బాయబడనే లేదని తలంపరాదు. పంచతంత్రము మజియు 
హితోపదేశములోని కథలు “తూతీనామా పేర తర్జుమా లయ్యెను. ఈ తర్జుమా 
ఫారసీనుండి జరిగినది. ఇందలి భాష దకనీయే కాని “సబరస్‌” భాషవలె సుందరము 
కాదు. 


18వ శతాబ్దిలో ఆర్మాటు, మైసూరు మజియు హైదరాబాద రాజ్యములు 
స్థాపింపబడెను. ఈ రాజ్యములలో ఉర్దూ భాష వ్యాప్తిచెందెను. ఉర్దూ ద్వారమున మరాఠీ 
భాషపై ఫారసీప్రభావము పడినది. అది ఇప్పటికిని నిలిచియున్నది. ఈ కాలముననే 
ఉత్తరదేశమున ఉర్దూ సాహిత్యము బలపడుచుండెను. దాని వికాసమును ఉన్నతినిగూర్చి 


వెనుకటి అధ్యాయములలో తెలుపడినది. ఇచట గద్యరచన ప్రగతిని గూర్చి తెలుపబడును. 
భాషా తత్త్వవేత్తలు దిల్లీ పరిసరముల భాషను గూర్చి వ్రాయుచు ఆ భాష వ్యావహారిక 
" నేటివజకు ఈ ప్రపంచమున, భారతదేశమున, హిందీభాషలో, ఇట్టి సుకుమార సుందరి 


శైలిలో గద్య పద్యములను మేళవించి ఎవరును చెప్పలేరు. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 139 


రూపమున అభివృద్దిముఖమై వ్యాపించుచుందెనని వ్రాసిరి. చాల పూర్వము నుండియే 
అందు వ్యవహార వశమున చేరిన లోకోక్తులు జాతీయములు మతటియు పలుకుబళ్లు దానికి 
ప్రజాసామాన్యముతోగల సంబంధమును తెలియజేయును. ఈ భాష యొక్క చక్కని 
ఉదాహరణములు మీర్‌ జాఫర్‌ “జటల్‌” కావ్యములలోను, వచన రచనలలోను కనిపించును. 
'జటలొ హాస్యరస ప్రదానములగు వినోదరచనలు చేయుటయేకాక లజ్ఞారహితములగు 
అశ్లీల భావములును ప్రకటించుటకును సంకోచించువాడుకాడు. ఒకరిని నిందించి ఒకరిని 
స్తుతించువాడు. అతడు బెరంగజేబు మజియు మొదటి బహాదురుషా కాలపు కవి. అతని 
కవితలు, వచన రచనలు ఫారసీ మటియు వ్యావహారిక భాషల మిశ్రమ రూపములు. 
అతని రచనలు చదివిన ఆనాటి దుర్ధశ అర్ధమగును- సామాన్య సైనికునినుండి పాదుసా 
వణకు ఎవరికిని భయపడువాడు కా డతడు- నోటికి వచ్చిన మాట నిరాటంకముగ 
అనువాడు. భాషాధ్యయనము చేయగోరువారు అతని రచనలు చదువవలయును. అతని 
రచనల సంగ్రహము చాల తడవలు ్రకాశితమైనద. కాని అశ్లీలత కారణముగ దానిని 
చదువు వారు అరుదు- సాహిత్య చరిత్రకారులును అతని పేరు స్మరింపరు. 


ఉర్దూసాహిత్య చరిత్రలన్నియు మొహమ్మద్‌షాహీయుగము (1716-1748) 
గద్యరచన ప్రారంభకాలమని తెల్పును. మొట్టమొదటి పుస్తకము “పజలీ” వ్రాసిన “కర్చల్‌ 
కథా” లేక “దహ-మజ్లిస్‌” కావచ్చునని భావింపబడుచున్నది. “ఫజలీ” పేరు ఫజల్‌ 
అలీ. అతడు ఈ (గ్రంథమును క్రీ.శ. 17831 లో రచించి క్రీ.శ. 1747 లో 
పరిష్కరించుకొనెను. ముల్లా హుస్సేన్‌ ఫాయెజ్‌ 'కాషిఫీ వ్రాసిన ప్రసిద్ధ ఫారసీ గ్రంథము, 
“రోజతుష్పాహదా” అనునది మత సంబంధములగు సభలలో బహుగా చదువబడు 
చుండెను. కాని అది ఫారసీలో వుండుట వలన సామ్రాజ్య ప్రజలకు బోధపడదని “ఫజలీ” 
దానిని ఉర్దూలో అనువదించెను. అందు కర్చలాయుద్ధగాధ, ఇమామ్‌ హుస్సేన్‌ వర్ణన 
కరుణాత్మకముగా రచింపబడినవి. దురదృష్టవశమున ఈ (గ్రంథము నేడు అలభ్యము- 
దాని ఫీఠిక మజియు కొన్ని మచ్చుతునకలవంటి పద్యములు ఇతర గ్రంథములలో 
లభించును- వారి వలన “ఫజలీ” ఆనాటి వంఅకు ఎట్టి ఉర్దూ రచనను ఎటుగడని 
తెలియును. అతడు తనదే తొలిరచన అనియు తన భాష హిందీ అనియు తెల్పెను. 
(గ్రంథములో కొన్ని దకనీ జాతీయములు కన్సించుట వలన అతడు దక్షిణదేశపు కవియేమో 
అని కొందజు అనుమానించిరి. కాని ఈ మాట రూఢిగా చెప్పవీలులేనిది. అతని శైలి 
దక్షిణపు శైలికి భిన్నము. అతడు దక్కనువాడేని అచటి రచనలను అనువాదములను 
గుతించి తప్పక తెలిసియుండును. అతని భాషలో అరబీ, ఫారసీ శబ్బములనేకములు. 
అది మతగ్రంథమగుట పఠితలు- ఆ పదములకు పరిచితులే అగుట వాని ఉపయోగము 


140 ఉర్దూ సాహిత్య చరిత్ర 


అనివార్యమయియుండును. ఇచట ఆనాటి ఉత్తరదేశపు భాషను గూర్చి ఒక సంగతి 
గమనింపవలసినది. ఉత్తర దేశమున వికాసము పొందుచున్న ఉర్లూభాష దిల్లీకి సమీపమున 
ఉన్నందునను ఈరాను (పర్షియా) భాసాసాహిత్యముల ప్రభావమునకు గురియగుట 
వలనను సులువుగా అరబ్‌, ఫారసీ శబ్ద్బములను తనలో చేర్చుకొనుచుండెను. సికందర్‌లో 
లోధీ మజియు తోడర్‌మల్లు ఆజ్ఞల ననుసరించి ప్రభుత్వోద్యోగులందబికు ఫారసీ 
నేర్చికొనుట ఆవశ్యకమయ్యెను. దాని ప్రభావము వ్యవహారిక భాషపై పడుటలో 
సందేహములేదు. 


సామ్రాజ్యముల యుగమున కవితకుగల ఆదరము గద్యరచనలకుండదు. పై 
పెచ్చు అది పతనకాలము. ఉదారభావముల యుగము అంతరించినది. ఎవరేని గంభీర 
విషయమేదైన వ్రాయదలచిన ఫారసీలోనే వ్రాయుచుండిరి. అయినను సామాన్యజీవనమున 
తన స్థానముపొందుచు ఉర్దూ అవసరములను ప్రకటించుకొనుటలో ఉపయోగపడుచునే 
ఉండెను. మీర్జా “సౌదా” తన మర్సియాల సంగ్రహమునకు వచనములో పీఠిక వ్రాసెను. 
అతని ఆ వచనము (గంథముతోపాటు పలు తడవలు ప్రకాశితమైనది. అందు ఫారసీ, 
అరబ్‌ పదము లధికము. వాక్యములన్నయు అంత్యప్రాసనియమము కలవి. మీర్‌ తఖీ 
“మీర్‌” వ్రాసిన ప్రఖ్యాత మస్నవీ, “షోలయే-ఇష్మ్‌” అను దానిని “సౌదా” వచన రూపమున 
వ్రాసెను. కాని అది నేడు అలభ్యము. కథాకథనములో “సౌదా” వచనశైలి యెట్టిదో 
మనకు తెలియదు. 


18 శతాబ్దాంతమునకు కొన్ని సంవత్సరములు ముందే దిల్లీలో “ఖురాన్‌ షరీపును 
ఇరువురు అనువదించిరి. షా హెరఫియుద్దీన్‌ మజియు షాహె అబ్బుల్‌ ఖాదిర్‌ అను 
వారిరువురును సుప్రసిద్ధ విద్వాంసుడును మతాచార్యుడును అగు “షాహెనలీవుల్లాహ” 
కొడుకులు. వారు తండ్రివలెనే మతప్రచారము చేసిరి. రఫియుద్దీన్‌ క్రీశ. 1786 లో 
తన అనువాదము ముగించెను. అబ్బుల్‌ ఖాదిర్‌ (క్రీ.శ. 1790 లో పూర్తి చేసెను. 
అరబ్‌రానివారు అర్థము గ్రహించి ఖురాను చదువవలెనను ఉద్దేశ్యముతోనే ఈ రెండు 
అనువాదములు చేయబడినవి. ఈ అనువాదముల భాష సరళముకాదు. ఇవి చారిత్రకముగా 
విలువైనవే కాని సాహిత్యగౌరవము కలవికావు. తరువాత ఖురాను అనువాదములు 
ఉత్తమమైనవి చాల వచ్చినవి. అవి సాహిత్యదృష్టితోను గొప్పవే. ఇట్టి మతగ్రంథములే 
కాక క్రీ.శ. 1775 సంవత్సర ప్రాంతమున మీర్‌ అతాహుస్సేన్‌ “తహసీన్‌” అనునతడు 
“ఖిస్సయే-చహార్‌ దర్వేష్‌” అను ఫారసీ కథా కావ్యమును “నౌతర్జి-మురస్సా అను పేరు 
ఉర్దూలో అనువదించెను. అది ఆ యుగపు గొప్ప రచన. మూలగ్రంథ రచయిత 
“అమీర్‌ఖుస్రూ” అందరు. కాని నిర్ధరించి చెప్పలేము. ఏలయన “అమీర్‌ఖుస్రూ” రచన 


ఉర్దూ సాహిత్య చరిత్ర 141 


లన్నిటిని పరిశోధించిన పండితులకు ఆ పేరుగల అతని రచన యేదియు లభించలేదు. 
కాని ఆశ్చర్యమేమన చిరకాలము నుండియు ఆ (గ్రంథము అతనిపేరు మీదనే 
చలామణియగుచున్నది. “తహసీన్‌” ఇటావా నివాసి. అతడు ఒక ఆంగ్లసైనాధికారి దగ్గ 
“'మీర్‌ముస్షీగా పనిచేయుచు కలకత్తాలో నివసించెను. ఆ ఆంగ్లోద్యోగి స్వదేశమునకు 
తిరిగివెళ్ళిన తరువాత “తహసీన్‌” పట్నా మీదుగా ఫైజాబాద చేరి నవాబు షుజావుద్దాలా 
ఆస్థానమున స్థిరపడెను. 

'తహసీన్‌ ఫారసీలో గొప్ప విద్వాంసుడు. ఫారసీలో అనేక గ్రంథములు వ్రాసినవాడు. 
అయినను ఈ అనువాదము వలననే ఉర్వ్చూసాపాత్య చరిత్రలో జీవితుడు. 
“నొతర్జే-మురస్సా” శైలి కఠినము. అరబీ ఫారసీ పదము లధికము. అలంకార వ్యామోహము 
అతిమాత్రము. కనుక సామాన్యపాఠకులకు అది దుగర్హాహ్యము, ఒక్కొకచోట ఫారసీ 
వాక్యములట్లే ఎత్తి వ్రాసి ఉర్దూ క్రియాపదములు మాత్రము చేర్చి అనువదించెను. 
పుస్తకమంతయు ఈ రీతిగా లేకున్నను అధికభాగము ఇట్టి విచిత్రశైలిలోనే రచింపబడినది. 


18 శతాబ్దము ముగియునప్పటికి భారతదేశచరిత్ర రూపురేఖలు చాలవజణకు 
మాటినవి. మొగలురాజ్యము దుర్భలమగుటవలన దాని అవశిష్టములపై క్రొత్త శక్తులు 
తమ రాజభవనములు నిర్మించుకొనుచుందెను. కాని అన్నియు జాగీర్దారీ ఆర్థిక విధానముపై 
ఆధారపడినవే. ఒక విదేశీయశక్తి వ్యాపారార్థమై భారతదేశమున వ్యాపించుచుండెను. 
దాని ప్రవేశము వలన క్రొత్త ఆర్థిక సమస్యలు ఉత్పన్నము లయ్యెను. క్రొత్త సంకటములు, 
క్రొత్త ఆలోచనా విధానము రేకెత్తెను. విదేశీయుల రాజకీయపు టెత్తుగడల ముందు 
దుర్చలులగు ఇచటి రాజులను అమీరులును నిలువలేకపోయిరి. వ్యాపారమున తెరచాటున 
బ్రిటీష్‌రాజ్యముచే ప్రోత్సహింపబడిన ధనపతులు పన్నిన వలలో ఇచటి యావత్సంపద 
చిక్కుకొనె. ఇచటి జీవనము కేంద్రమునుండి చలనముపొందెను. వారి ఇంద్రజాలము 
వలన సమైక్యభావము చచ్చిపోయెను. అలీవర్దీఖాన్‌, షుజావుద్దాలా, 'హైదరలీ, మరారులు, 
నిజాము, మొగలులు, రాపుత్రులు మజియు సిఖ్ధులు అందటును ఉండిరి. కాని వారు 
ఎన్నడును కలిసిపోక పరస్పర విరోధమునే బలహీనులైరి. లేదా ఆంగ్లేయులు వారిని 
పరాస్తముచేసి నశింపజేసిరి. 18వ శతాబ్దము ముగియక మునుపే ఏదో విధముగ 
బంగాళము, బీహారు, ఒరిస్సా, మద్రాసు, బొంబాయి మటియు దక్షిణ భారతములోని 
కొన్ని భాగములు ఆంగ్లేయుల వశమయ్యెను. నామ మాత్రమునకు స్వతంత్రములైయున్న 
ప్రాంతములను ఏదోరూపమున ఆంగ్లేయులను ఆశ్రయించియేయుండెను. 
బలహీనమైయున్న సామ్రాజ్య వ్యవస్థ, నూత్నమును ప్రగతి శీలమును అగు ఆంగ్ల రాజనీతి 
ముందు తలవంచవలసిన దయ్యెననుట తథ్యము. 


142 ఉర్దూ సాహిత్య చరిత్ర 


ఆంగ్లేయులు ఇచట రాజ్యము స్థాపించుకొనిన తరువాత జీవితరంగము లన్నిటిలో 
ప్రవేశము కలిగించుకొనసాగిరి. విద్యకు సంబంధించిన వారి నీతిని పరిశీలింతుమేని 
రాజకీయ యంత్రమును అధికోపయోగకారిగా చేయుటకై వారు విశేషముగా 
విద్యనుగూర్చియే ఆలోచించిరని తెలియును. జ్ఞానోపార్దనదృష్టితోను రాజకీయదృష్టితోను 
ఇచటి భాషలను అధ్యయనము చేసిరి. ఈస్టిండియా కంపెనీ స్థాపితమై కొలదినాళ్ళలోనే 
దాని ప్రభావము వ్యాపించినంత వారు భారతదేశపు మత పరిస్థితిని కూడ పరిశీలించిరి. 
కాని ఇచటి మతములలో, ధార్మిక వ్యవహారములలో కలుగజేసికోగూడదనియే 
నిశ్చయించిరి. అయినను ఈ నీతి చాలకాలము నిలువలేదు. 16వ శతాబ్దిలో క్రైస్తవ 
మతప్రచారకులకు తమ మత చ్రారమునకే కాక హిందూ ముసల్మానులను 
పోట్లాడించుటకును అవకాశము దొజకెను. క్రైస్తవ మతమవలంబించిన వారికి లాభము 
కలిగించుట సాధారణ విషయమయ్యెను. ఈ సందర్భమున ఐరోపాలోని కొందటు 
రచయితలు ఉర్జూ భాషవైపు శ్రద్ధచూపిరి. ఐరోపా మజియు భారతదేశముల ఆర్థిక, 
సాంస్క ఎతీక సంపర్మమును గూర్చి ఇంకొక చోట చర్చింపబడును. ఉర్జూభాషాభివృద్దికి 
వారెట్టి సాయము చేసిరి? ఆ సహాయము యొక్క ఉద్దేశ్యము భాసాసేవయా లేక 
రాజకీయతంత్రమా? అను విషయములు ఇచట చర్చింపబడును. 


మొట్టమొదట 'జాషువాకేట్లర్‌' అను డచ్చి రచయిత క్రీ.శ. 1715 వ సంవత్సరమున 
ఒక హిందూస్తానీ వ్యాకరణము వ్రాసెను. అది ఉర్దూ ఉదాహరణుములుగల లాటిన్‌ 
భాషా పుస్తము. శకేట్లర్‌' డచ్చి ఈస్టిండియా కంపెని ఉద్యోగి కనుక “సూరత్‌”, “లాహోర్‌, 
“దిల్లీ మజియు “ఆగ్రా” లలో నివసించెను. అట్లగుటచే అతనికి ఉర్దూభాషతో మంచి 
పరిచయము పొందు అవకాశము కలిగెను. నేడు ఈ పుస్తకము అలభ్యము. కనుక 
దీనిని గూర్చి ఇంతకుమించి చెప్పుటకు వీలులేదు. 


ఈ రీతిగా ఇతర ఐరోపీయులనేకులు వ్యాకరణములను, నిఘంటువులను వ్రాసిరి. 
ఇచటి ప్రజలు మాటలాడు సామాన్యభాషను నేర్చికొనవలయు ననునదే వారి 
ముఖ్యోద్దేశ్యము. ఫాదరీ 'బెంజమిన్‌షుల్టు' అనునతడు క్రీ.శ. 1744 న మథియొక 
వ్యాకరణమును వ్రాసి క్రీ.శ. 1748 వ సం॥న బైబిలు ఉర్దూ అనువాదమును చేసెను. 
మటికొందజు ఉర్దూ వర్ణమాలను లిపిని గూర్చి చిన్నచిన్న రచనలు చేసిరి. అట్టివారిలో 
“మిల్‌, “ప్రిట్‌జ్‌, 'బేలిగాటి”, "హెడ్లీ మజియు డఫ్‌’ అనువారు ప్రముఖులు. అందబికంటె 
“జాన్‌గిల్‌క్రాయెస్ట్‌” సువిఖ్యాతుడు. అతడు క్రీ.శ. 1787 నుండి సుమారు ఇరువది 
ఏండ్లవజికు ఉర్దూను గూర్చి వ్రాయుచుండెను. హిందూస్థానీ భాషావేత్తగా అతని కీర్తి 
ఎల్లెడల వ్యాపించుట వలన కలకత్తాలో ఫోర్టువిలియమ్‌ కాలేజి స్థాపింపబడినప్పుడు 


ఉర్దూ సాహిత్య చరిత్ర 143 


అతడే ప్రథమాధ్యక్షుడుగా నియుక్తుడయ్యెను. అతని పర్యవేక్షణలో ఉర్దూ రచనలు ఎన్నియో 
రూపొందెను. వానిని గూర్చి వివరముగా తెలుపబడెను. 


గిల్‌క్రాయిస్ట్‌ ఈస్టిండియా కంపెనీ ఉద్యోగి. భారత దేశము చేరగనే అతనికి 
హిందూస్తానీ భాషపై అభిమానము కలిగెను. వ్యావహారిక భాష, వ్యాకరణము మటియు 
శబ్దకోశముల గుతించి ఆంగ్రములోను ఉర్టూలోను అనేక గ్రంథములు వ్రాసెను. క్రీ.శ. 
1804 లో అతడు స్వదేశమునకు తిరిగివెళ్ళి ఈస్టిండియా కంపెనీ ఉద్యోగులుగా 
పంపబడువారికి ఉర్దూ నేర్చుచుండెను. లండనులో “ఓరియంటల్‌ ఇనిస్టిట్యూట్‌ 
స్థాపింపబడినప్పుడు గిల్‌క్రాయిస్ట్‌ అందు ఉర్దూ భాషాధ్యాపకుడుగా నియుక్తుడయ్యెను. 
ఆ విద్యాలయము మూసివేయబడిన తరువాత అతడు మరల జలకు ఉర్దూ నేర్చుచుండెను. 
క్రీశ. 1841 లో అతడు “ప్యారిస్‌” పట్టనమున మరణించెను. గిల్‌క్రాయిస్ట్‌ వ్రాసిన 
(గంథములు పది పంద్రెందు. వానిలో ప్రసిద్ధములు ఇవి: “ఆంగ్రేజి-హిందూస్మానీ డిక్షనరీ” 
(1793) “హిందూస్తానీ గ్రామర్‌” (1796) “ఓరియంటల్‌ లింగ్విస్ట్‌” (1798), 
“ఖససే-మష్రథీ” (1803) “రహనుమాయె-జబానె-ఉర్లూ” (1804) “ఖవాయిదే-ఉ 
ర్లూ” (1809) మజియు “ఆంగ్రేజీ- బోల్‌చార్‌” (1820). 16వ శతాబ్దిలో ఇతర 
ఆంగ్లేయులు అనేకులు భాషావిషయమున గొప్ప కృషి చేసిరి. నేటికిని ప్రామాణికములనబడు 
నిఘంటువులు కొన్ని నిర్మించిరి. వారిలో టేలర్‌, రోబెక్‌, షేక్స్పియర్‌, ఫార్చ్స్‌ మజియు 
“ఫేలన్‌” అనువారు ముఖ్యులు. ఫాందూస్నానీ భాషా నిఘంటువుల విషయమున 
కృషిసల్పదలచిన విద్వాంసులకు పైన పేర్కొనబడిన రచయితల రచనలు సహాయపడును- 
'ఫేలన్‌ నాల్గు నిఘంటువులు తయారుచేసెను. అతనికి లాలా ఫకీర్‌చంద్‌, లాలా 
చిరంజీలాల్‌, ఠాకూర్‌దాస్‌, రాలా జగన్నాథ్‌ మటియు మిస్టర్‌ వాట్లింగ్‌ అనువారు తోడ్చడిరి. 
దిల్లీ నివాసియగు మోల్వీకరీముద్దీన్‌ మటియు ఫేలన్‌ కలిసి ఒక కవుల చరిత్ర వ్రాసిరి. 
అది చాలవటబకు (ఫ్రెంచి విద్వాంసుడగు “గార్పా-ద-తాపి ఫ్రెంచి రచనకు అనుసరణ. 
ఈ విధముగా ఐరోపీయ విద్వాంసు లనేకులు ఉర్జూను భారత దేశపు రాష్ట్రభాషగా భావించి, 
తత్సాహిత్యమును మనోహరమని యెంచి అందు రచనలు చేసిరి. 


19వ శతాబ్టీ రాకపూర్వమే భారతదేశపు అధిక భాగముపై ఆంగ్లప్రభుత్వము 
వ్యాపింపసాగెను. క్లైవు కుయుక్తుల ననుసరించి మొగలు చక్రవర్తి షాహె ఆలమ్‌ బంగాళము 
మటియు బీహారు రాష్ట్రములలో భూమిపన్ను సేకరించు అధికారము ఈస్టిండియా కంపినీ 
పరముచేసెను. ఆ ప్రాంతములపై అధికారము చేయుటకై అచటి భాషలు నేర్చుట 
ఆంగ్లేయులకు ఆవశ్యకమయ్యెను. కంపెనీ ఉద్యోగులై వచ్చువారికి హిందూస్మానీ భాష 
నేర్చికోదగిన ఏర్పాట్లు లేకుండెను. లార్జ్‌ వెల్లస్లీ కంపినీ డైరెక్టర్ల అనుమతిపొంది నాలుగవ 


lat ఉర్దూ సాహిత్య చరిత్ర 


మే. క్రీ.శ. 1800 సంవత్సరమున కలకత్తాలో ఫోర్ట్‌ విలియమ్‌ కాలేజీ స్థాపించెను. 
క్రొత్తగాచేరిన ఉద్యోగులకు భారతీయ భాషలు నేర్చుటకొబికే ఆ కాలేజి ఉద్దేశింపబడినది. 
ఇచట మన సంబంధము కేవలము ఉర్జూతోనే కలదు కనుక అచట బోధింపబడు 
అన్యభాషల గుణించి తెలిసికొనుట అనావశ్యకము. ఆంగ్లేయాద్యోగులు రాజభాషయగు 
ఫారసీనికూడ నేర్చికొనిరి. కాని ప్రజల భాష ఉర్జూ అయినందున దానిపట్లనే అధిక శ్రద్ధ 
చూపిరి. కాలేజీ యొక్క బోధనా ప్రణాళిక ప్రశస్తమైనదే కాని కంపినీ అధికారులు దాని 
భారము వహించుటకు సిద్దపడనందున అది భాషాబోధన వజకే పరిమితమయ్యెను. 


డా. జాన్‌ గిల్‌ క్రాయిస్ట్‌ ఉర్జూతోగల సాహిత్యముతో కొద్దిగొప్ప పరిచయము కలవాడే. 
అందు కవిత అధికముగా నుండి గద్యము స్వల్పముగా నున్న సంగతి గ్రహించెను. 
అధిక గ్రంథములు మత సంబంధములై యున్నందున, విదేశీయోగ్యోగులకు నేర్పదగిన 
గ్రంథములంతగా లేనందున, శిక్షణతోపాటు సాహిత్య నిర్మాణకార్యక్రమమును పూనుకొని 
అందుకొఅకు ప్రత్యేక విభాగమును స్థాపించెను. తన పర్యవేక్షణలో అనుకూలముగా 
వ్రాయగల పండితులను వెదకి వెదకి పిలిపించెను. గ్రంథములు కాలేజీ పర్యవేక్షణలోనే 
రచింపబడి అచటనే ప్రకాశింపబడుటకై ఒక ప్రచురణాలయమును నెలకొల్చెను. ఇదియే 
భారతదేశములోని మొదటి ప్రచురణాలయము. 


ఫోర్ట్‌ విలియమ్‌ కాలేజీలో చేరిన విద్వాంసులు తమ నిధులను చక్కగా నిర్వహించిరి. 
ఆ విద్వాంసులను పిలిపించుట కేవలము సాహిత్య నిర్మాణదృష్టితో కాదనుటలో సందేహము 
లేదు. ఏలయన అచటినుండియే హిందీ, ఉర్దూ భేదభావములు కలిగి రాజకీయ రూపము 
ధరించెను. ఈ కాలేజీలో రచింపబడిన గ్రంథములు ఆలోచింపదగినవే. ఆ రచనలు 
సాహిత్యమునకు ఏమాత్రము లాభము చేయలేదని కొందజు విమర్శకులు అభి ప్రాయపడిరి. 
వారి అభిప్రాయము తప్పుకాదు. అచటి రచనలను అచటి వారే చదివిరి కాని ఇతరులు 
చదువరైరి. అయినను ఆ రచనలను ఉపేక్షింపదగదు. కాలేజీలోని లేఖకులు ఎందటో 
కాని పదునేనుగురు మాత్రము ప్రసిద్దులు - అందఅలో అగ్రగణ్యుడు “మీర్‌ అమ్మన్‌”- 
అతని రచన సువిఖ్యాతము- లోకప్రియమును. 


మీర్‌ అమ్మన్‌ దిల్లీ వాస్తవ్యుడు. అతని పేరు మీర్‌ అమాన్‌- కలకత్తాకు రాకపూర్వము 
అతడు కవిగా కాని రచయితగా కాని ఎవరికిని పరిచితుడు కాడు- ఇప్పటికిని అతని 
జీవిత చరిత్రనుగూర్చి ఏమియు తెలియదు. తన సుప్రసిద్ధ రచన “బాగో-బహార్‌” పీఠికలో 
స్వవిషయము ఎంత తెల్సెనో అంతే తెలియును. దిల్లీ పాడుపడిన పిదప మీర్‌ అమ్మన్‌ 
కొంతకాలము పట్నాలో నివసించెను. అటనుండి కలకత్తాకు వెళ్ళీ రెండు సంవత్సరములు 


ఉర్దూ సాహిత్య చరిత్ర 145 


వృథాగా గడపెను. క్రీ.శ. 1801 సంవత్సరమున మీర్‌ బహాద్దూరలీ హుస్సేన్‌ సహాయమున 
గిల్‌ క్రాయిస్ట్‌ను దర్శించెను. ఆపైన ఫోర్ట్‌ విలియమ్‌ కాలేజీలోని సాహిత్య నిర్మాణశాఖలో 
ఉద్యోగియై మూడేండ్లలో “బాగో-బహార్‌” మజియు “గంజె-ఖూబీ” అను రెండు 
గ్రంథములు వ్రాసెను. వానిలో “బాగో-బహార్‌” అధిక కీర్తి గడించెను. క్రీ.శ. 1803 
తరువాత మీర్‌ అమ్మన్‌ ఇంకేమైన వ్రాసెనో లేక ఏమయ్యెనో తెలియదు. 


“'బాగో-బహార్‌ ప్రారంభమున “మీర్‌ అమ్మన్‌” సంప్రదాయముననుసరించి తద్రచనకు 
కారణములను తెల్పెను. అతడును అథా హుస్సేన్‌ “'తహసీన్‌ వలె ఈ కథ అమీర్‌ ఖుస్రూ 
వ్రాసిన “చహార్‌ దుర్వేష్‌”పై ఆధారపడినదని తెల్పెను. పైన వ్రాసినట్లు ఇట్టి పేరు గల 
ఖుస్రూ రచన ఏదియులేదు. ఈ కథ ఫారసీ భాషలో చాల వ్యాప్తి చెందియుందెను. 
కొలది నాళ్ళలోనే దీని అనువాదములు మూడయ్యెను. మీర్‌ అమ్మన్‌ ఫారసీనుండి రాక 
“తహసీన్‌” రచననే సరళవ్యావహారిక భాషలో వ్రాసెనని కొందటు సాహిత్య 
పరిశోధకులందురు. మీర్‌ అమ్మన్‌ ఇట్లు వ్రాసెను. “........... జాన్‌ గిల్‌ క్రాయిస్ట్‌ దొర, 
ఈ కథను ఉర్దూ తెలిసిన ప్రజలు, హిందువులు, ముసల్మానులు, స్రీలు, పురుషులు, 
బాలురు విశేష ప్రజలు, సామాన్య ప్రజలు పరస్పరము మాటలాడుకొను అచ్చమైన 
హిందూస్థానీ భాషలో అనువదించుమని ఆదరముతో సెలవిచ్చిరి. వారి ఆజ్ఞానుసారము 
వ్యావహారిక శైలిలో సజాతీయమగు భాషలో వ్రాయుటకు ప్రారంభించితిని-” మీర్‌ అమ్మన్‌ 
ఫారసీ గ్రంథమును చూచియుండును. అయినను అతడు అనుసరించినది 'తహసీన్‌” 
వ్రాసిన “నౌతర్జి-మురస్సా”ను అనుటలో సందేహములేదు. కథ ఒకటియే అయినను 
శైలిననుసరించి రెండును వేరువేరు గ్రంథము లనిపించును. నిజముగా మీర్‌ అమ్మన్‌ 
అచ్చమైన హిందూస్మానీనే వాడివాడు. కనుక గ్రంథము సుందరమును లోకప్రియమును 
అయినది. అనువాదమైనను స్వంతరచనయే అనిపించును. దీనిని అనేక ఐరోపీయ 
భాషలలో అనువదించుకొనిరి. అచటి విమర్శకులు ఈ రచనను అత్యంతము ప్రశింసించిరి. 
అమ్మన్‌ ఇందు భారతీయ సామాజిక స్థితి. ముఖ్యముగా ముసల్మానుల జీవిత విధానమును 
నవాజముగా చి(త్రించెను. దీనిని చదువుటవలన జాగీర్దారీ నమాజమవు 
ఆచారవ్యవహారములు, నైతికభావములు వస్తాద్యలంకారములు మొదలగు అనేక 
విషయములు అవగతములగును. ఇందు సంస్క లకే శబ్దములును “భామా” శబ్దములును 
బంగారు నగలో రతనాలవలె సుందరముగా ఉపయోగింపబడినవి. మీర్‌ అమ్మన్‌ 
“బాగో-బహార్‌” అమర రచన అతని రెండు గ్రంథము 'గంజె-ఖూబీ” ఫారసీలోని 
“ఆఖ్లాకె-మొహసినీ” అను గ్రంథమునకు అనువాదము. ఈయది ఫోర్ట్‌ విలియమ్‌ 
కాలేజీనుండి ప్రకాశితముకాక తరువాత బొంబాయినుండి (ప్రకాశితమయినది. 


146 ఉర్దూ సాహిత్య చరిత్ర 


ఫోర్ట్‌ విలియమ్‌ కాలేజీ రచయితలలో హైదర్‌ బజ్‌ “హైదరీ? అనునతడు అందఅకంటె 
అధిక గ్రంథములు వ్రాసెను. కాని అనియు ప్రకాశితము కాలేదు. అతడు దిల్లీ నివాసి. 
జీవితములో చాలభాగము బనారసులో గడపెను. అచట ఏమేని వ్రాసెనో లేదో కాని 
కలకత్తాలో కాలేజీ స్థాపించబడగానే అచటికి చేరి ఉద్యోగియయ్యెను. అనేక గ్రంథములును 
అనువదించి కొన్ని స్వంత రచనలు చేసెను. క్రీ.శ. 1814లో మరల బనారసునకు వెళ్ళి 
క్రీ.శ. 1828 లో అచటనే మరణించెను. 

“హైదరీ? రచనలలో “ఖిస్సయే-మెహరో-మాహ్‌”, “లైలా-మజ్నురా, “హప్స్‌ పైకర్‌”, 
“తారీఖె-నాదిరీ”, “గుల్బనె-హింద్‌”, “తోతా-కహానీ”, “అరాయిపె-మహఫిలొ మటియు 
“గులే-మగ్శిరత్‌” అనునవి పేర్మొనదగినవి. చివరి మూడును అత్యంత ప్రసిద్ధములు. 
“తోతా-కహానీ” క్రీ.శ. 1801లో వ్రాయబడినది. ఇది క్రొత్తపుస్తకము కాదు. దకనీ 
ఉర్టూలో మొహ్మద్‌ ఖాదిరీ వ్రాసిన “తూతీనామా” అను గ్రంథమునకు సరళ శుద్ధ వ్యావహారిక 
భాషారూపము- ఈ గ్రంథము పలుతడవలు ప్రకాశితమైనది. “ఫార్స్‌బ్‌” అనునతడు 
లండన్‌ నుండి దీనిని అతి సుందరముగా ప్రచురించెను. “స్మాల్‌” అను నతడు ఆంగ్రమున 
అనువదించెను. “హైదరీ? రచనలలో “ఆరాయిపె-మహఫిల్‌” అన్నిటికంటె గొప్పది. ఇందు 
అరబ్‌దేశపు ప్రసిద్ధదాత హాతిమ్‌ తాయీ యొక్క సముద్ర యాత్రలు ఏడు మనోహరముగా 
వర్ణింపబడినవి. ఈ యాత్రలు కాల్చనికములు. ఈ (గ్రంథము ఒక ఫారసీ రచనపై 
ఆధారపడినది. అయినను హైదరీ ఇందు పెక్కు మార్పులు చేసినాడు. ఇది గిల్‌ క్రాయిస్ట్‌ 
కోరికపై క్రీ.వ. 1402 లో వ్రాయబడినది. ఇందలి భాష సరళము. మనోహరము- 
ఇదియు చాలసార్లు ప్రకాశితమైనది. “గులె-మగ్శిరత్‌” అనునది ముల్లాహుస్సేన్‌ వాయిస్‌ 
కాశిఫీ వ్రాసిన “రోజ తుష్నోమదా” అను గ్రంథమునకు అనువాదము. ఇది కాలేజీ 
కొజికు వ్రాయబడినది కాకపోవచ్చును. అయినను కలకత్తా నుండియే క్రీ.శ. 1812 
లో ప్రకాశితమైనది. (క్రీ.శ. 1845 లో ఒక ఆంచి రచయిత దీనిని స్వభాషలో 
అనువదించెను. హైదరీకవికూడ- అతడు గజలులు, ఖసీదాలు మటియు మర్షియాలు 
రచించెను. అయినను అతని కీర్తికి కారణమైనవి అతని గద్యరచనలే. అతని భాష సరళమే 
అయినను మీర్‌ అమ్మను భాష కంటె భిన్నము. అమ్మన్‌ అరబీ, పారసీ శబ్దముల కంటె 
హిందీ శబ్ద్బములనే ఎక్కువగా ఉపయోగించెను. హైదరీ ఫారసీ శబ్బములను ఎక్కువగా 
పయోగించెను. 

ఈ కాలేజీలోని ఇంకొక రచయిత మీర్‌షేరలీ “అఫ్ఫోస్‌”. ఇతడు కాలేజీ చేరక 
ముందే విఖ్యాతుడు. దిల్లీ, పట్నా మజియు లఖ్నో నగరాలలోని విద్వద్దోష్టులలో 
పాల్గొనినవాడు. అతడు నివసించినది మీర్‌, సౌదా, మీర్‌హసన్‌ జురత్‌ మటియు ఇన్నాల 


ఉర్దూ సాహిత్య చరిత్ర 147 


కాలము. అప్పటి కవిసమ్మేళనములలో అఫ్ఫోస్‌ స్వీయకవితా గానము చేయువాడు. క్రీ.శ. 
1801 లో కలకత్తా చేరి గిల్‌ క్రాయిస్ట్‌ సమ్మతితో ఒక ఫారసీ గ్రంథము అనువదించెను. 
క్రీ.శ. 1802 లో షేక్‌సాదీ రచించిన జగత్ర్రసిద్ధ గ్రంథము “గులిస్తాన్‌”ను “బాగె-ఉ 
రూ” అనుపేర అనువదించెను. ఇతని భాష ఫారసీ భూయిష్టము. ఇతని రెండవ గ్రంథము 
మున్సీ సుజాన్‌రాయే ఫారసీలో వ్రాసిన “ఖలాసతుత్తవారీఖ్‌” అను పుస్తకమునకు “అరాయిషె 
మహఫిలొ అను పేరిట ఉర్దూ అనువాదము. మేజర్‌ హెనరీ కోర్టు మజియు జాన్‌ 
షేక్షియరు దీనిని ఇంగ్రీషులో తర్జుమా చేసిరి. ఈ పుస్తకము పలుతడవలు ప్రకాశితమైనది. 
పోర్టు విలియమ్‌ కాలేజీనుండి ఏక కాలమున వ్రాయబడిన రెండేసి మూడేసి గ్రంథములకు 
ఒకే పేరు పెట్టుట విచిత్రమయిన సంగతి. “ఆరాయిష్‌ మహఫిల్‌” అనుపేరు “హైదరీ” 
వ్రాసిన పుస్తకమునకును “అఫ్ఫోస్‌” అనువదించిన పుస్తకమునకును కలదు. “హైదరీ” 
రెండవ పుస్తకము “గుల్లనె హింద్‌” అనునది. ఆ కాలపువాడే అగు మీర్జాఅలీ “లుత్స్‌” 
అను నతడు తన పుస్తకమునకును ఆ పేరే పెట్టెను. ఇట్లగుటకు కారణమేమన ఉర్దూ 
ఫారసీ భాషలలో పుస్తకములపేర్లు అక్షరముల లెక్క ననుసరించి, వ్రాయబడిన 
సంవత్సరములపేర్లు వచ్చునట్లు ఉంచబడుచుండెను. ఇట్టి పేర్లను “తారీఖీనామ్‌” అందురు. 


“మిర్జా అలీ లుల్ఫ్‌” దిల్లీ నివాసి. దిల్లీపాడువడిన పిదప అతడు లఖ్బోో పట్నా 
తిరుగుచు కలకత్తా చేరెను. గిల్‌క్రాయిస్టును దర్శింపగా అతడు ఉర్దూ కవుల చరిత్ర 
వ్రాయుటకు అదేశించెను. అలీ ఇబ్రాహీహ్‌ఖాన్‌ వ్రాసిన “గుల్టారె-ఇబ్రాహీమ్‌”ను 
దృష్టియందిడుకొని “లుత్ఫ్‌” “గుల్పనె-హింద్‌” వ్రాసెను. ఇతని భాష కఠినము. అయినను 
ఇతని గ్రంథములో ఆ కాలపు కవులను గుతించిన విషయములు చాల స్పష్టముగా 
సవివరముగా వ్రాయబడినవి. ఈ గ్రంథము కలకత్తాలో ప్రకాశితము కాలేదు. హస్తలిఖిత 
ప్రతియు లుప్తమయ్యెను. క్రీశ. 1906 లో హైదరాబాద రాష్ట్రములని ఒక నదిలో కొట్టుకొని 
పోవుచు దొరకెను. అచటి నుండి ప్రకాశితమయ్యెను. “లుత్ఫ్‌” హైదరాబాదలో 
చివరికాలము గడపి క్రీ.శ. 1822 లో మరణించెను. 


దిల్లీనివాసి యగు మీర్‌ బహాదురలీ హుస్సేనీ కూడ కాలేజీలోని సాహిత్య 
నిర్మాణశాఖలో ఉద్యోగి. అతడు మీర్‌ హసన్‌ వ్రాసిన ప్రఖ్యాత మస్నవీ “ఖిస్సయే 
బేనజీర్‌-వ-బదర్‌ మునీరొను “న(స్రె-బేనజీర్‌” అను పేర గద్యమున వ్రాసెను. హుస్సేనీ 
రెండవ రచన “అఖ్లాకె-హిందీ” అను గల్ప సంగ్రహము. అది చాల లోకప్రియము. ఈ 
గల్పికలు సంస్కృతములోని నీతి కథలకు ఫారసీనుండి పొందిన తర్జుమాలు. క్రీ.శ. 
1803 లో ఇది కలకత్తానుండి ప్రకాశితమయ్యెను. అతని మూడవ రచన “తారీఖె-ఆసామ్‌” 
అనునది. అదియు ఫారసీనుండియే అనూదితము. దీని ప్రెంచి తర్జుమా కూడ 


148 ఉర్దూ సాహిత్య చరిత్ర 


చేయబడినది. హుసేనీ గిల్‌క్రాయిస్ట్‌ వ్రాసిన ఒక వ్యాకరణమును కూడ సంక్షిప్తపజచి 
సరళ శైలిలో వ్రాసెను. అది క్రీ.శ. 1816లో కలకత్తా నుండి ప్రకాశితమయ్యెను. 


మజ్జరలీఖాన్‌ “విలా” దిల్లీలోని ఒక విద్వత్ముటుంబమునకు చెందినవాడు. సంస్కృత, 
ఫారసీ, హిందీభాష లెటిగినవాడు. కవిత్వము కూడ ట్రాసినాడట. కాని అతని కవిత 
గూర్చి నేడు ఏదియు తెలియదు. క్రీ.శ. 1802 లో కలకత్తా చేరి కాలేజీ కొణకు అనేక 
[గ్రంథములు వ్రాసెను. వానిలో “మాధవనల్‌ బెర్‌ కామకుండలా”, “వైతాళ పచ్చీసీ”- 
మతియు “తారీపె-షేర్‌షాహీ” అనునవి ప్రసిద్ధములు. “మాధవనల్‌ కామకుండలా” 
అనునది మోతారామ్‌ “కవిషేర్‌” హిందీ గ్రంథమునకు భాషాంతరీకరణము. మొహమ్మద్‌షా 
పాదుషా కాలమున ఎవరో దానిని బ్రజభాషలో వ్రాయగా దానిని చూచి విలా ఉర్జూలో 
వ్రాసెనందురు. ఈ అనువాదమున “లల్లూలాలొ అను నతడు సహాయపడెను. అతనిని 
గూర్చి తరువాత వ్రాయబడును. అనువాదములోను బ్రజభాషాశబ్దములు మనోహరముగా 
చేరియున్నవి. ఈ గ్రంథము లెక్కలేనన్నిసార్లు ప్రకాశితమయ్యెను. ఇది ఆనాటి ఉర్గూభాషకు 
సుందరమగు నమోనా. “తారీఖె-షేర్‌షాహీ”కూడ ఫారసీనుండి అనువాదమైనది. ఫారసీ 
[గ్రంథమును కీ.శ. 1865 లో “గార్సాన్‌-ద-తాసీ” ప్రకాశింపజేసెను. 


మిర్ణా కాజిమ్‌ అలీ “జవాన్‌” కూడ ఫోర్టువిలియమ్‌ కాలేజీ ఉద్యోగి. దిల్లీ నివాసియగు 
ఇతడు కలకత్తా చేరెను. క్రీ.శ. గిల్‌క్రాయిస్ట్‌ కోరికపై శకుంతలా నాటకమును ఉర్దూలో 
తర్జుమా చేసెను. ఈ గ్రంథమును సంస్కృతమునుండి “నివాజ్‌” అను రచయిత బ్రజభాషలో 
బ్రాసియుండెను. ఈ నాటకానువాదమున లల్లూలాల్‌జీ తోడ్చడెను. ఈ అనువాదము 
నాటక రూపమున కాక కథ రూపమున చేయబడెను. “జవాన్‌” ఇంక కొన్ని గ్రంథములు 
వ్రాయుటేకాక లల్లూలాల్‌జీకి “సింహాసన్‌ బత్తీసీ” వ్రాయుటలో తోడ్చడి కొన్ని రచనలను 
పరిష్కరించెను. 


“నిహాల్‌ చంద్‌ లాహోరీ” అను నతడు కాలేజీలోని ఇంకనొక ఉద్యోగి. అతడు 
దిల్లీనివాసియే అయినను పంజాబులో ఉండుట వలన లాహోరి అనబడెను. అతడు 
క్రీ.శ. 1803 లో గిల్‌కైస్ట్‌ కోరికపై “గుల్‌బకావళీ” కథను ఫారసీ నుండి ఉర్ణూలో వ్రాసెను. 
ఇది భారతదేశపు జానపద గాథ. దీనిని “ఇజ్జతుల్లా బెంగాళీ” అను నతడు ఫారసీలో 
వ్రాసెను. దానినే నిహాల్‌చంద్‌ సరళ సుందర శైలిలో తీయని పలుకుబళ్ళతో “మజ్జలె-ఇమ్మ్‌” 
అను పేర అనువదించెను. ఇది తొలిసారి క్రీ.శ. 1804 లో ప్రచురింపబడినది. తరువాత 
దీని ప్రచురణలు లెక్కలేనన్ని తడవలు వివిధ ప్రచురణాలయముల నుండి వెలువడినవి. 
ఈ కథనే పండిత దయాశంకర్‌ నసీమ్‌ క్రీ.శ. 1838 లో “గుల్జారె-నసీమ్‌” అను 


ఉర్దూ సాహిత్య చరిత్ర 149 


సుప్రసిద్ద మస్నవీగా రూపొందించెను. ఈ పద్యరచన ముందు “మజ్ఞబ ఇష్టా విసృతమైనది. 


లాహోరు నివాసియగు బేణీనారాయణ్‌ “జహార” అను నతడు జాన్‌ గిల్‌ క్రైస్టు 
వెడలి పోయిన తరువాత ఫోర్టు విలియమ్‌ కాలేజీలో ఉద్యోగి అయ్యెను. అతడు కాలేజీ 
కొకు రెండు గ్రంథములు వ్రాసెను. ఒకటి “చార్‌-గుల్నన్‌” అను (ప్రేమకథ. రెండవది 
కవుల చరిత్ర. రెండవ గ్రంథము కస్తాన్‌ “రోబెక్‌” కోరిక మీద వ్రాయబడినది. ఇది 
క్రీ.శ. 1814 లో సమాప్తమయ్యెను. ఇందు 125 గురు కవుల సంక్షిప్త చరిత్రతోపాటు 
“జహాన్‌ తన కవిత్వమునే చాలవఅకు చేర్చినాడు. కనుకనే దీనికి “దీవానె-జహాలొ 
అను పేరు పెట్టినాడు. 

గుజరాతు నివాసియగు ఒక బ్రాహ్మణుడు లాలాలల్లూలాల్‌జీ అనునతడు ఫోర్టు 
విలియమ్‌ కాలేజీలో హిందీ పుస్తక రచనకు నియుక్తుడయ్యెను. అతడు ఆధునిక హిందీ 
గద్య రచనకు జన్మదాత. “ఢ్రేమసాగర్‌”, “రాజనీతి” అనునవేకాక మటికొన్ని హిందీ 
పుస్తకములు అతని రచనలు. అతని హిందీ “ఖడీబోలీ”పై ఆధారపడినది. ఈ గ్రంథము 
లన్నియు ముఖ్యమైనవే కాని. ఈ ఉర్దూ సాహిత్య చరిత్రలో వాని వర్ణన చేయబడదు. 
లల్లూలాల్‌జీ ఉర్జూభాష తెలిసినవాడు. అతడు కాజిమలీ “జవాన్‌” సహాయమున 
“సింహాసన-బత్తీసీ”ని ఉర్దూలో వ్రాసెను. అది ఉరూ హిందీ రెండు భాషలలో 
ప్రకాశితమైనది. 


ఈ రచయితలే కాక అమానతుల్లా “షైదా”, హఫీజుద్దీన్‌, ఎకరామలీ, ఖలీలలీ 
“అష్మ్‌” మటియు మిర్దాజాన్‌ “తపిష్‌” అనువారు అనేక గ్రంథములు వ్రాసిరి. కొలది 
కాలములోనే ఫోర్టు విలియమ్‌ కాలేజీలో ఉర్దూ గ్రంథము లెన్నియో సమకూడెను. కాలేజీలో 
వ్రాయబడిన పుస్తకములను, ఉర్దూ గద్య వికాసమును సమీక్షింపదలచిన ఎన్నియో 
విషయములు దృష్టియందుంచుకొన వలసియుండును. మొదటి విషయము. ఆంగ్లేయులు 
ఈ కాలేజీని తమ లాభము కొటకు స్థాపించి తమకు పనికివచ్చు గ్రంథములే వ్రాయించిరి. 
ఈ గ్రంథములలో త్మాలీన పరిస్థితులను, (ప్రజల దుస్థితిని, స్వాతంత్ర్య భావములను 
అన్వేషించుట నిష్ప్రయోజనము. ఆంగ్లేయులు ఉర్జూభాష నేర్చికొనుటకు తోద్పడు విధముగా 
ఈ [గ్రంథములు వ్రాయించబదినప్పటికి కొన్ని గ్రంథములు ఉత్కృష్ట రచనలై గద్య 
వికాసమునకును తోద్చడినవి. 


ఇంక నొ విసయము; ఫోర్టు విలియమ్‌ కాలేజీ అధికారులు అనువాదముల పైనే 
శ్రద్ధ చూపిరి. కాని గంభీర విషయ ప్రధానములగు గ్రంథములు వ్రాయించరైరి. ఈ 
పుస్తకములు ఒక ఉద్దేశముతో, రాజకీయ, సామాజిక పరిస్థితులను దృష్టి యందుంచుకొని 


150 ఉర్టూ సాహిత్య చరిత్ర 


వ్రాయించబడినవి. ఇవన్నియు ఫోర్టు విలియమ్‌ కాలేజీ వజకే పరిమితములై యున్నందున 
ఇతరులు వీనిని గుతించి అంతగా తెలిసికొనలేక పోయిరి. కనుక ఈ రచనలు 
సాధారణముగా ఉర్పూ గద్య వికాసముపై ఎట్టి ప్రభావము చూపలేదనియు చెప్పవచ్చును. 
ఒక విశేషము మాత్రము జరిగినది. అదే మన దిల్లీ, లఖ్నోల వాతావరణములలో 
సంప్రదాయ బద్ధమగు కవిత్వము ప్రాసికొనుచున్న కొందటు సామాన్య కవులు ఈ కాలేజీ 
మూలమున నూత్న గద్య శైలికి జన్మదాతలగు సదవకాశము పొందిరి. 


ఫోర్టు విలియమ్‌ కాలేజీ ఇవతల కూడ కొన్ని గద్య రచనలు చేయబడెను. వానిని 
గూర్చి కొంత కొంత తెలిసినది. ఈ సంక్షిప్త చరిత్రలో వాని సంక్షిప్త పరిచయమే 
చేయబడును. 


మీర్‌తఖీ “మీర్‌” బంధువు మొహమ్మద్‌ హుస్సేన్‌ “కలీమ్‌” అను నతడు తన 
కాలమున మహాకవి. అతడు సూఫీ తత్వసంబంధమగు ఒక గూఢ గంభీర గ్రంథము 
“పుసూనుల్‌-హేకమ్‌” అను దానిని ఉర్దూ గద్యమున అనువదించెను. బృందావన్‌, హకీమ్‌ 
మొహమ్మద్‌ షరీఫ్‌, మోల్వీ కరీముద్దీన్‌ మొదలగువారు గద్య రచనలు చేసిరి. ఎన్నియో 
గంథములు వ్రాయబడినవి కాని, మనకు దొజకినవి కొన్నియే. ఆనాడు 
ప్రచురణాలయములు ఉండియు లేనట్లుండెను. వాన్తలిఖిత (గ్రంథములు 
లుప్తమైపోవుచుండెను. లభించిన వానిలో ఇన్నా వుల్లాఖాన్‌ “ఇన్నా” రచన “రాణీకేతకీజెర్‌ 
కుంవర్‌ ఉదయఖాన్‌కీ కహానీ” అనునది మహత్తరమయినది. దాని గొప్పతనము హిందీ 
విమర్శకులును ఉర్జూ విమర్శకులును అంగీకరించిరి. ఇన్నాను గూర్చి లభఖ్నోకవులలో 
వ్రాయనైనది. ఈ కథను అతడు అరబీ, ఫారసీ శబ్దములు లేని శుద్ధ హిందూస్తానీ 
భాసలో ధారాళముగా వ్రాసినాడు. ఇది దేవనాగరలిపిలోను ప్రకాశితమైనది. ఇంకే దృష్టితో 
కాకున్నను భాషాదృష్టితోనైనను చదువదగిన (గంథమిది. “ఇన్నా” యొక్క బుద్ధితీ వ్రత, 
కల్పనా చాతురి భావనవ్యత ఈ పుస్తకమున సంపూర్ణముగా వెల్లివిరిసినవి. అతని రెండవ 
రచన “దర్యాయె-లతాఫత్‌”, ఇది పారసీ రచన అయినను ఇందు ఉర్లూ రచనల నమోనాలు 
విరివిగా చేర్చబడినవి. ఒక భారతీయుడు వ్రాసిన మొదటి ఉర్దూ లక్షణగ్రంథమిది. 
నేటివజకు ఉపయోగపడుచున్న భాషావిజ్ఞాన కోశము కూడ ఈ (గంథమున ఆనాటి 
ఉర్దూ యొక్క చక్కని ఉదాహరణములు. వివిధ ప్రాంతముల భాషలోని భేదములు చక్కగా 
ప్రదర్శింపబడినవి. కొంతకాలము క్రిందట “ఇన్నా” మతియొక రచన “సిల్మే-గుహర్‌” 
అనునది అభించినది. ఇది ఒక కథ. ఈ (గంధమంతట నిర్భిందుకములగు అక్షరములే 
ఉపయోగింపబడినవి. ఇదొక అలంకారము. ఈ అలంకారమును “ఇన్నా” వచన రచనలోను 
ప్రయోగించెను. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 151 


భారత దేశమున వహాబీ అందోళన నాయకులలో ఒకడు మోల్వీ ఇస్మాయిల్‌. ఈ 
ఆందోళనము 19వ శతాబ్ది ప్రారంబమున సిఖ్ధులు మటియు ఆంగ్లేయుల విరుద్ధమున 
ప్రముఖమైనది. వవాబీలు ఇస్తాము మతములో కొన్ని సంస్కరణలు చేయదలచి 
తత్ర్రచారమును ఉల్లాసముతోను ఉత్సాహముతోను చేసిరి. ఈ సంబంధమున కొన్ని 
ఫారసీ రచనలును కొన్ని ఉర్దూ రచనలును చేయబడెను. మోల్వీ ఇస్మాయిల్‌ 
“త్రఖ్వియతుల్‌-ఈమాన్‌” అను నొక ఉర్దూ గ్రంథమును వ్రాసెను. అది ధార్మిక కారణముల 
వలన ప్రఖ్యాతము. 


ఈ యుగమున అన్నిటి కంటె సుప్రసిద్ధమగు రచన మీర్జా రజ్జబలీబేగ్‌ 'సురూర్‌' 
వ్రాసిన “ఫిసానయే-అజాయబ్‌” అనునది. “సురూర్‌” లఖ్నోలోని ప్రథమ గద్య రచయిత. 
అతడు క్రీ.శ.1787 లో జన్మించి ఆనాడు ప్రచారములో నున్న విద్యలో నైపుణ్యము 
సంపాదించెను. అతడు కవిత్వమును వ్రాసి ఆదరణ పాత్రుడయ్యెను. ఏదో విషయమున 
లఖ్నో పాదుషాయగు గౌజియుద్దీన్‌ హైదర్‌ కోపించి అతనిని లభ్నోనుండి వెడల గొట్టించెను. 
సురూర్‌ కాన్‌పూర్‌ చేరి మిత్రుడగు అసదలీ కోరికపై “ఫిసానయే-అజాయెబ్‌” రచన 
ప్రారంభించెను. వాజిదలీషా సింహాసన మెక్కినంత “సురూర్‌” ను క్షమించి లభ్నోకు 
పిలించుకొని ఆస్థానకవిగా నియమించెను. సిపాయీల విప్లవము తరువాత లఖ్నో 
విడచిపెట్టవలసి వచ్చెను. క్రీ.శ. 1859 తరువాత తన అన్యగుణముల వలన మహారాజా 
బనారన్‌. మహారాజా అల్వర్‌ మజియు మహారాజా వటియాలాల దగ్గజి 
సన్మానములందుచుండెను. క్రీ.వ. 1863 వ సం॥న నేత్ర చికిత్సకై కలకత్తాకు వెళ్ళెను. 
అచటి నుండి తిరిగి వచ్చి క్రీ.శ. 1867 లో మరణించెను. 


సురూర్‌ రచనలు అనేకములు. వానిలో “ఫిసానయే-అజాయబ్‌” సర్వశ్రేష్ట్రము. 
అప్పటి కథలలోవలె ఇందును అస్వాభావిక విషయములు కోకొల్లలు. ఈ కథపై “పద్మావత్‌” 
మటియు “అలిఫ్‌ లైలా” కథల ప్రభావము స్పష్టముగా కాన్సించును. కొందు దీనిని 
ప్రాచీన గాథలను నవీన నవలాలను కలుపు సంకెలగా భావింతురు. ఇందు పురాతన 
కథలలోవలె నైతిక భావప్రచారమును, అసంభవ సంఘటనల కల్పనాత్మక వర్ణనలును 
చేయుచు మనోహరత్వము కలిగించు ప్రయత్నము చేయబడినది. శైలి సుందరము- 
వాక్యములు అంత్య ప్రాసనియమము కలవి. ఇందు మీర్‌ అమ్మన్‌ సరళభాష 
పరిహసింపబడినది. సురూర్‌ దృష్టిలో సరళభాష కళకాదు. అలంకారములు 
అత్యవసరమయినవి. అతడు సందర్భము ననుసరించి శబ్దముల నెన్నుకొనుటలోను హిందీ 
శబ్దములను ప్రయోగించుటలోను కడునేర్చరి. ఈ పుస్తకము వలన లఖ్నో సభ్యత చాల 
స్పష్టమగును. జననము, మరణము, వివాహ సంస్కారము, ఆనాటి జ్ఞానాదికము. ఆచార 


152 ఉర్దూ సాహిత్య చరిత్ర 


వ్యవహారములు సుందరముగా వర్ణితములు. కథ వాస్తవిక జీవితమునకు దవుదవ్వుల 
నుండుట వలన నేటి పఠితలకు ఆనంద(ప్రదమ కాజాలదు. అయినను ఇది ఉర్దూ భాషలోని 
గొప్ప రచనలలో ఒకటి అనేక పర్యాయములు అచ్చయినది. 


ఖిసానయే-అజాయబ్‌ కాక 'సురూర్‌ ఇతర రచన లెన్నియో చేసెను. వానిలో 
“సురూరె-సుల్ల్తానీ”, “షరరె-ఇప్క్‌”, “షిగొఫయే-మొహబ్బత్‌” “గుల్ల్జారె-సురూర్‌”, 
“షబిస్తానె-సురూర్‌” మతియు “ఇన్నాయె-సురూర్‌” అనునది పేర్మొనదగినవి. “సురూరె 
సుల్తానీ” క్రీ.శ. 1847లో వాజిదలీషా ఆ దేశమున వ్రాయబడినది. అది ఒక ఫారసీ 
రచనకు అనువాదము. అందలిశైలి 'ఫిసానయే-అజాయబ్‌, “షరలె-ఇప్మ్‌” సురుచిరశైలిలో 
వర్ణితమైన పక్షులప్రేమ గాథ, దాని రచన క్రీ.శ. 1856 లో జరిగినది. ఆ సంవత్సరమే 
“షిగూఫయే-మొహబ్బత్‌” కూడ వ్రాయబడినది. అది అంతకు పూర్వమే మెహర్‌చంద్‌ 
ఖ్రీ చేత వ్రాయబడిన ఒక ప్రేమ కథ. 'సురూర్‌ దానిని తన శైలిలో రచించెను. 
“గుల్హారె-సురూర్‌” ఒక మత గ్రంథమునకు అనువాదము. దానికి మీర్జాగాలిబ్‌ ప్రసావన 
వ్రాసెను. “షటిస్తానె-సురూర్‌” లో “అలిఫ్‌లైలా” లోని కొన్ని కథలు అనువదించబడినవి. 
ఇన్నాయె-సురూర్‌” అతని ఉత్తరముల సంగ్రహము. అది అతని మరణానంతరము 
సేకరింపబడినది. 


ఈ సమయముననే అవధులో ఒక గొప్ప రచన చేయబడెను. ఫకీర్‌ మొహమ్మద్‌ఖాన్‌ 
“గోయా” షాహీ సైన్యములో రిసాలదారుడు. అతడు ప్రతిభాశాలి. ఆ నాటి మహాకవి. 
తన కవితలను మహాకవి “నాసిఖొకు చూపించువాడు. క్రీ.శ. 1850 లో అతడు 
మరణించెను. “గోయా” క్రీ.శ. 18385 వ సంవత్సరమున ప్రసిద్ధ ఫారసీ గ్రంథమగు 
“అన్వారై-సు హైలీని” “బూస్తానె-హిక్ళతొ” అను పేర అనువదించెను. అందలి కథలు 
హితోపదేశము నుండియు పంచతంత్రము గ్రహింపబడినది. అతని భాష సరళముకాకున్నను 
“సురూర్‌” భాషవలె అలంకార భూయిష్టము కాదు. రెండు సంవత్సరముల తరువాత 
“నీమ్‌చంద్‌ ఖప్రీ” అనునతడు ఒక ఫారసీ కథను, “ఖిస్సయే-గుల్‌-వ-సనోబర్‌” అనుపేర 
అనువదించి ప్రచురించెను. ఇంక కొంద పేర్లు లభించును కాని ఇచట వారిని గూర్చి 
వ్రాయబడదు. 


“దహిలీ కాలేజీ” మతియు “దహిలీ వర్నాకులర్‌ ట్రాన్‌లేషన్‌ సొసైటీ” వర్ణనచేయనిచో 
ఉర్దూ గద్యవికాసగాథ అసమాస్తమగును. ఏలయన ఫోర్టు విలియమ్‌ కాలేజీలో గల్పికలు, 
చరిత్ర మజియు మత గ్రంథముల అనువాదము జరిగినది. ఈ కాలేజీలో గణితము, 
విజ్ఞానము, జ్యోతిషము, తుర్మము మటియు దర్శనశాస్తముల అనువాదము జరిగినది. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 153 


క్రీశ. 1804 తరువాత దిల్లీ ఈస్టిండియా కంపినీ ప్రభావ వశమై ఉండెను. కంపినీవారు 
అచ్చట కూడ ఇతర చోట్లలో పఅచినట్టి వాగుర పజచిరి. దిల్లీ హిందూముస్లిముల 
సంస్కృతికి పురాతన కేంద్రము. ఇచట ఇరుతెగలవారును కలిసిమెలసి ప్రేమపూర్వకముగా 
నివసించుచుండిరి. ఇతర ప్రదేశములలో ఉత్పన్నమైన నూతన పరిస్థితులే ఇచట 
ఉత్పన్నము లగుచుండెను. అయినను ప్రాచీన సంప్రదాయములు గల ఈ నగరము 
అంత సులువుగా లొంగిపోలేదు. జీవితావసరముల ననుసరించి క్రొత్తరకపు శిక్షణాలయము 
స్థాపించుట ఆవశ్యకమయ్యెను. క్రీశ. 1825 వ సంవత్సరమున దిల్లీ కాలేజి స్థాపింపబడెను. 
అచట ఉర్జూ మాధ్యమికభాషగా సమస్త విషయముల ఉన్నతవిద్య బోధింపబడుచుండెను. 
సర్మారువారి రిపోర్టు ప్రకారము ఈ యోజన చాలవటబికు ఫలవంతమయ్యెను. క్రీ.శ. 
1828 న ఈ కాలేజీలో ఆంగ్లభాషా శాఖ నెలకొల్చబడెను. దిల్లీ నివాసులు ఈ విషయమున 
చాల వ్యతిరేకించిరి. కనుక ప్రభుత్వ శాసనము పునఃపరిశీలించబడెను. 


ఈ కాలమున బోధనాభాష ఆంగ్లేయమనియు, కార్యాలయముల భాష ఫారసీ 
యనియు తెలుపబడినను కాలేజీ విద్య ఉర్జూ ద్వారముననే బోధింపబడుచుండెను. కాలేజీ 
నిబంధనలు రూపొందించు “ఎడ్యుకేషన్‌ కమిటీ” కొన్ని పుస్తకములను ఉర్టూలో తర్జుమా 
చేయించెను. క్రీ శ. 1841 లో 'దహిలీ వర్నాకులర్‌ ట్రాన్స్‌లేషన్‌ సొసాయిటీ' స్థాపింపబడెను. 
దాని సంరక్షణమున 125 కంటె అధిక గ్రంథములు వ్రాయించబడెను. ఈ సొసాయిటీ 
సాధారణముగా ప్రజల సహకారమున నడచుచుండెను. అప్పుడప్పుడు ప్రభుత్వ 
సహాయమును లభించుచుండెను. ఇచట రచింపబడిన పుస్తకముల యొక్కయు 
ఆనువదింపబడి ప్రకాశితములైన పుస్తకముల యొక్కయు సూచీ పత్రము ఇచ్చుటకు 
వీలులేదు. కాని వ్రాయబడిన విషయముల గూర్చి తెలుపబడును. దానివలన ఈ సొసాయిటీ 
యొక్క మహత్వము బోధపడును. రామాయణము, మహాభారతము, వీరావతి ధర్మశాస్త్రము, 
శాకుంతలము, రఘువంశము మొదలగువాని అనువాదములు సాదా, మీర్‌, దర్ట్‌, జురాత్‌ 
మొదలగువారి కావ్యసంగ్రహములు; భారతదేశము, పర్షియా, గ్రీసు, ఇంగ్లాండు, రోము 
మొదలగు దేశముల చరిత్ర; గణిత విజ్ఞానముల సమస్త శాఖలగూర్చిన గ్రంథములు 
మొదలుగాగల సమస్త విషయముల గూర్చి సాసయిటీ గ్రంథములు తయారు చేయించెను. 
ఆంగ్లము, ఫారసీ, అరబీ మజియు సంస్కృత భాషలనుండి చా అనువాదములు 
చేయబడెను. కాని విచారకరమగు విషయమేమన వీనిలో చాల గ్రంథములు నేడు 
లభించవు. ఇండియా ఆఫీసు లైబ్రరీ (లండన్‌)లో మాత్రము చాలవజకు కలవు. 
అనువాదకులలో ధర్మనారాయణ, అయోధ్య(ప్రసాద్‌, హరివర్శన్‌లాల్‌, శీతలాప్రసాద్‌, 
కాశీరాఖ్‌, వజీరలీ, గులామలీ, మొహమ్మద్‌ అహసన్‌ మటియు రామచంద్రుల పేర్లు 


154 ఉర్దూ సాహిత్య చరిత్ర 


వినవచ్చును. అందులో మాస్టర్‌ రామచంద్ర గొప్పవాడు. 


రామచంద్ర దిల్లీ కాలేజీలో చదివి తరువాత అచటనే యూరేపియన్‌ విజ్ఞాన శాఖలో 
అధ్యాపకుడయ్యెను. అతనికి గణితము అభిమానశాస్తము. అతడు అనేక గణిత గ్రంథములు 
అనువదించెను. అతడు వ్రాసిన ఒక గణిత గ్రంథము ఇంగ్లాండులో చాల ఆదరింపబడెను. 
రామచంద్ర అనేక సాహిత్య గ్రంథములను కూడ వ్రాసెను. వానిలో “అజాయబె-రోజుగార్‌” 
మతియు “తబ్మిరతుల్‌-కామిలీన్‌” అనునవి ప్రసిద్ధములు. అతడు క్రైస్తవ మతములో 
చేరుటవలన దిల్లీలోని హిందూ ముసల్మానుల కడ అతని మాన్యత కొంత తగ్గిపోయెను. 
అయినను అతని యోగ్యత మజియు విజ్ఞత అతనికి తిరిగి మాన్యత కలిగించెను. ఈ 
కాలపు రచయితలు మణికొందటు కలరు. వారిని గూర్చి ముందటి అధ్యాయమున 
వ్రాయబడును. 


ఇది ఉర్జూ గద్య వికాసపు సంక్షిప్త రూపము. దీనిని చదువుట వలన ఉర్దూ గద్య 
రచన 15వ శతాబ్దమున ప్రారంభింపబడినను దానికి వ్యాప్తి మజియు బహుముఖ 
వికాసము 19వ శతాబ్ది పూర్వార్థముననే కల్గినవని తెలియును. దిల్లీ కాలేజీ యొక్క 
పాఠ్యక్రమ ప్రణాలికను చూచినచో విజ్ఞాన శాస్త్రమును మజియు ఇతర విషయములను 
ఎట్లు బోధించుచుండిరో అను ఆశ్చర్యము కలుగును. కాని ఫలస్వరూపములగు దాని 
రిపోర్టులను చూచితిమేని అన్ని విషయములను బోధించుటకు మాధ్యమిక భాషగా 
ఉండదగిన స్తోమత ఆనాడు ఉర్దూ భాషకు కలిగినదనియే తెలియును. 


ఉర్దూ గద్యము ఏ విధముగా సంపూర్ణముగా జీవన సంఘర్షణకు దర్పణమైనదో 
దాని వివరణము ముందటి అధ్యాయములలో వచ్చును. 


మ ఆయహయోంాటులా 


ఉర్దూ సాహిత్య చరిత్ర 155 


ఎనమిదవ అధ్యాయము 


నవ్యధారకంటె ముందు - పద్యమును, గద్యమును 


ఉర్భూభాష ఏ సామాజిక, రాజీయ ఆవశ్యకతను సమైక్యత ద్వారమున 
నెబివేర్చుచుండెనో దాని ప్రభావము వలన అతివేగముగా లోకప్రియమగు చుండెను. 
ఎప్పడది దిల్లీ మజియు లఖ్నో కేంద్రములలోనే పరిమితమైయుండక క్రొత్త క్రొత్త 
కేంద్రములను స్థాపించుకొనుచుండెను. రాజకీయ పతనము వలన దేశములో కలిగిన 
పరివర్తనమును కడుకొలదిమంది మాత్రమే గుత్తించిరి. కవులును, రచయితలును 
పూర్వసంప్రదాయములను అంటిపెట్టుకొనియుండిరి. భారతదేశమున ఆంగ్లరాజ్యము 
స్థాపింపబడుట వలన, నూతనమగు ఆర్థిక స్థితియు, సామాజిక స్థితియు ఏర్పడుటవలన, 
19వ శతాబ్ది మధ్యభాగమున లేచినట్టి నూత్నలహరిని గుజించి ముందు ఉల్లేఖింపబడును. 
తుఫాను వచ్చుటకు ముందు స్తబ్బతము, శిథిలతను సూచించు దశను మాత్రమే ఇచట 
చూడవలసి యున్నది. పరిస్థితుల మార్చును అనుభవించి (గహించిన వారును 
సాహిత్యములో ఎట్టి పరివర్తనమునకును ఇష్టులై లేకుండిరి. సంప్రదాయములకుగల 
శక్తిని నిరూపించుటకు ఇదొక చక్కని ఉదాహరణము. 


దిల్లీ లభ్నోలు పూర్వకేంద్రములే. రామపూర్‌ మజియు హైదరాబాదలలో గొప్ప 
కేంద్రములు స్థాపింపబడెను. కనుక సాహిత్య శైలిలో కలిగిన నవీనతనుచూచి మూల 
సిద్ధ్దాంతములలో మార్చుకలుగు చుండెనని తలంపరాదు. దిల్లీలో గాలిబ్‌, జోఖ్‌ మటియు 
మోమినుల శిష్యులును, లభ్నోలో అతిష్‌ మజియు నాసిఖుల శైలిని అనుకరించు వారును 
కొంత పూర్వమార్ష్దమును అనుసరించుచు కొంత నవీనమార్గమును అన్వేషించు చుండిరి. 
క్రీశ. 1857 వ సంవత్సరపు విప్లవము తరువాత దిల్లీ రాజ్యమును లఖ్నో రాజ్యమును 
సమాప్తిచెందెను. వాజిదలీషా మటియా బుర్జ్‌ (కలకత్తా) లో బందీ అయి యుండగా 
లభ్నోలోని కవులు కొందజు అతని వెంట ఉండిరి. బహాదుర్‌షా జపర్‌ సాహిత్య క్షేత్రమునకు 
దూరమున రంగూనులో పడియుండెను. హైదరాబాదలో కవులకు గొప్ప ఆదర సత్మారములు 


156 ఉర్దూ సాహిత్య చరిత్ర 


జరుగుచుండెను. పెద్దపెద్ద వేతనములపై కవులు అచటికి ఆహ్వానింపబడుచుండిరి. 
పూర్వసంప్రదాయములననుసరించి ఉరూ సాహిత్య వికాసమునకు కావలసిన 
అవకాశములుండెను. రామపురము నవాబు స్వయముగా క్యావరచన చేయుటయేకాక 
కవులను, విద్వాంసులను, కళావేత్తలను పిలిపించి తన ఆస్థాన శోభ పెంపుచేసికొనెను. 
అవియేకాక పట్నా ముర్షిదాబాద, టాండా, టోంక్‌, భూపాల్‌, మగ్రోల్‌ మజియు అల్వర్‌ 
మొదలగు సంస్థానములు కవులను ఆకర్షించుచుండెను- ఇచట ఆ కవులను సాహిత్యవేత్తల 
గూర్చి సవిస్తరముగా వ్రాయుట అసంభవము. ప్రముఖ కవులను వర్ణించుచు ఆనాడు 
దేశములో నలుమూలల ఉర్దూ సాహిత్యము ఎట్టి వికాసము చెందుచుండెనో అన్ని 
జాతులవారును మతములవారును ఆ వికాసమునకు ఎట్టు తోడ్పడుచుండిరో 
తెలుపబడును. 


కావ్యరచనతోపాటు గద్య వికాసమును జరుగుచుండెను. ఉర్లూ దేశ భాష అనబడెను. 
ఆంగ్లప్రభుత్వము క్రీ.శ. 1835లో ఫారసీని తొలగించి ఉర్ణూను ప్రభుత్వ భాషయని 
చాటింపించెను. దీని ప్రభావము “డపైస్సు” పైపడెను. ఎన్నియో క్రొత్త క్రొత్త 
ముద్రణాలయములు స్టాపింపబడి ఎన్నియో పత్రికలు ప్రకాశితములు కాజొచ్చెను. ఇంతకు 
ముందే గద్యరచన లనేకములు సిద్దమయ్యెను- కాని ప్రచురణ సౌకర్యములు లేనందున 
వ్యాప్తి చెందకుండెను. కవితలు వేగముగా ఒకచోటినుండి వేజొకచోటికి చేరుచుందెను. 
గద్యరచన మాత్రము హస్త లిఖిత రూపముననే పడియుండెను. మత సంబంధ రచనలు 
ప్రతులు మాత్రము తయారగుచుండెను. ప్రెస్సు స్థాపించుట వలన గద్య వికాసమునకు 
వలసినంత సహాయము లభించెను. 


అది భారతవర్షమున విచిత్ర సమస్యలు రేకెత్తించిన యుగము. ఒక వైపు 
నవీనములగు ఆర్థిక స్థితులవలన కలిగిన నవీనత- వేటొక వైపు సంప్రదాయబద్ధమగు 
పురాణత- పల్లెలు వెనకబడి నిద్రించుచుందడెను. నాగరికులు క్రొత్త ప్రాతల నడుమ 
తమ మార్గమును అన్వేషించు చుండిరి. ఈ యుగ విశ్లేషణము కష్టమగుటకు మటికొన్ని 
కారణములు కలవు. సామ్రాజ్య యుగము నవించియు నశింపకుండెను. పురాతన అద్యతన 
ప్రవాహములు సమానాంతర రేఖలవలె సాగుండెను. అధునాతన ప్రవాహముయొక్క 
వర్ణన ముందటి అధ్యాయమున చేయబడును. ఇచట శతాబ్దముల తరబడి సాగుచున్న 
సంప్రదాయమును నిలుపుటకే ప్రయత్నింపబడును. దిల్లీలో గాలిబ్‌, మోమిన్‌ మటియు 
జోఖుల శిష్యులగు “పేస్తా”, మజ్రూ, నసీమ్‌, జహీర్‌, అన్వర్‌, పాలిక్‌ మజియు “దాగ్‌” 
మొదలగు వారును, లభ్నోలో నాజిదలీషా “అఖ్బర్‌”, మునీర్‌, అసీర్‌, షాఖ్‌, ఖలఖ్‌, అమానత్‌, 
జలాల్‌, అమీర్‌ మీనాయీ మొదలగువారును తమ గురువుల మార్గమునే 


ఉర్దూ సాహిత్య చరిత్ర 157 


అనుసరించుచుండిరి. శైలి క్రొత్తదే అయినను వారి చేతనలో ఎట్టి నవీనతయు లేకుండెను. 
ఈ కవుల వలన ఖసీదా, మస్నవీ, గజల్‌, మర్సియా మొదలగువాని అన్నిటిలో అభివృద్ధి 
జరిగినది. కాని అందలి అధిక భాగము సంప్రదాయ స్తబ్ధతకు గుతియెనది. ఈ కవులలో 
అనేకులు రామపూర్‌, హైదరాబాద మొదలగు ఆస్థానములు చేరి కావ్య రచనను పెంపుచేసిరి. 
ఇచట వారి సంక్షిప్త వర్ణన చేయబడును. విస్తార వర్ణన వలన అధ్యాయము చాల పెటిగిపో 
గలదు. 


నవ్వాబు ముస్తఫాఖాన్‌ “షేఫా” ఉర్దూలో “మోమిన్‌” శిష్యుడు- ఫారసీలో “గాలిబ్‌” 
శిష్యుడు. ఇతని తండ్రికి ఆంగ్ల ప్రభుత్వము వలన ఒక పెద్ద పరగణా దొజకెను. అట్లగుట 
అతనిది గౌరవనీయమగు కుటుంబము. షేఫ్తా దిల్లీలో పెద్ద పెద్ద విద్వాంసుల దగ్గజ 
శిక్షణపొంది అనేక విద్వాంసుల మైత్రి సంపాదించెను- విప్లవములో ఆంగ్లేయులు అతనిని 
ఉపబందిగాచేసి తరువాత నిర్లోషి యని విడిచిపెట్టిరి. అతని విజ్ఞానమును నైపుణ్యమును 
గాలిబ్‌ మహాకవియే అంగీకరించెను- ఇరువదొకయేండ్ల వయములోనే అతడు తన 
కావ్యసంగ్రహమును సిద్ధపజిచుకొనెను. 88 ఏంద్లవయమున రాజు యాత్ర చేసి వచ్చి 
ఆనాటినుండి కావ్యరచన తగ్గించెను. క్రీ.శ. 1869లో మరణించెను. 


ఉర్దూ కావ్యసంగ్రహమే కాక “షేఫ్తా ఫారిసీలో ఒక కావ్యసంగ్రహమును మతికొన్ని 
(గ్రంథములును రచించెను. అందు “గుల్బనె-బెఖార్‌” ప్రసిద్ధమైనది. ఆ పుస్తకమున 
ఉర్జూకవుల జీవిత విశేషములును, కావ్యగుణములును సంక్షేపముగా సమీక్షింపబడెను. 
దానివలన అతని విమర్శనాశక్తి తెల్లమగును. అతడు మంచి కవియే కాని కవిగా 
ఆదరణపాత్రుడు కాడయ్యెను- విమర్శకుడుగానే గొప్ప యశము గాంచెను. అధికముగా 
అతడు గజలులే వ్రాసెను. అవన్నియు ప్రభావవంతమైనవి. వాస్తవిక భావనతో కూడినవి. 
మనోభావముల ఊహాచిత్రములు సుందరమగు సుకుమారశైలిలో రచించుట యందతడు 
నేర్పరి. అతిశయోక్తులు లేకయే అతని కవిత హృదయంగమము. ఆ విషయమున అతడే 
గర్వించెను. గాలిబ్‌, మోమిన్‌ మటియు హాలీ మొదలగువారు అతని కావ్యసంబంధమగు 
జ్ఞానమును ప్రశంసించిరి. 


ఉదాహరణకై కొన్ని పద్యపాదములు: - 

షాయెద్‌ ఇసీకా నామ్‌ మొహబ్బత్‌హై “షేఫ్తా” 

ఇక్‌ ఆగ్‌సీహైసీనేకే అందర్‌ లగీ హువీ. 1 
" ఎడదలో అగ్నివలె తగిలియున్నది దీని పేరే ప్రేమ కావచ్చును. 


158 ఉర్దూ సాహిత్య చరిత్ర 


లో షేఫ్తా కి దూమ్‌ధీ హజ్రత్‌ కే జుహద్‌ కీ 

మై క్యా కహూం కీ రాత్‌ ముర కిస్‌కీ ఘర్‌ మిలే. 
హజార్‌ దామ్‌సె నిక్షాహుం ఏక్‌ జుంబిష్‌మేం 

జినే గురూర్‌ హో ఆయే కరే షికార్‌ ముర. 
ఇజ్‌హారే ఇష్క్‌ ఉస్‌నె న కర్నాథా షేఫ్తా” 

యే క్యాకియాకె దోస్తికో దుష్మన్‌ బనాదియా. 
కిస్‌లియే లుళల్స్‌కీ బాతేం హైం ఫిర్‌ 

క్యాకోయీ జార్‌ సితమ్‌ యాద్‌ ఆయా. 


మీర్‌ మహెదీ “మజ్రూ” గాలిబ్‌ ప్రియశిష్యుడు. పానిపట్టు 


అధికకాలము దిలీల్లలోనే గడపుచుండెను. గాలిబ్‌ అతని పేర చాల ఉత్తరములు 
వ్రాసినాడు. వానివలన వారిద్ధజి స్నేహసంబంధములు స్పష్టపడును. విప్లవము తరువాత 
అతడు మహారాజా అల్వర్‌ ఉద్యోగములోచేరి చివరికాలమున రామపురము వెళ్ళెను. 
అచటనే క్రీ.శ. 1892 లో అతని కావ్యసంగ్రహము ప్రకాశిత మయ్యెను. “ముజూ” 
దీర్దాయువుపొంది క్రీ.శ. 1902 లో మరణించెను. అతనిది దిల్లీలోని శుద్ధ వ్యావహారిక 
భాష - సరళభాషలోనే చక్కని పద్యములు వ్రాసెను. సుప్రసిద్ధ విమర్శకుడగు మోలానా 


“హాలీ” అతనిని ప్రశంసించెను. 
కొన్ని ఉదాహరణములు: - 


సబ్రేక్‌ ఫాయిదే బొహత్‌ హైం వలే 
దిల్‌హి బన్‌ మె నహీ తో క్యా కీజే. 


1 ప్రావిత్యమున ప్రఖ్యాతుడైన “షేస్తా” రాత్రి ఎవరి యింట కనిపించెనో ఏమి చెప్పుదును? 
జై ఒక్క ఊపులో వేయి వలలనుండి విడివడితిని. గర్వము వచ్చి నన్ను బంధింతురు గాక. 
ప్రేమ ప్రకటన చేయవలసినది కాదు. అట్లుచేసి మిత్రుని శత్రువుగా మార్చుకొంటిని. 

* మరల ప్రేమ ప్రస్తావన యేల ? ఏదేని బాధించు నన్నుగడయా ? 

శ్‌ ఓర్మి వలని లాభములు అనేకములు. అయినను హృదయే స్వాధీనము కానప్పుడు ఏమి 


చేయవచ్చును. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 


నివాసి. అయినను 


దిల్‌కో కోయీ బచాసకే క్యొంకర్‌ 

ఉస్మె అందాజ్‌ హైం ఖయామత్‌ కే. 1 
దిల్‌ హీ సమే హై కుఛ్‌ తడప్‌కో మేరే 
చర్జ్‌మే లుత్సె-ఇజ్‌తెరాబ్‌ కహాం. 2 


అస్టరలీఖాన్‌ “నసీమ్‌” దిల్లీ నివాసి. “మోమిన్‌” శిష్యుడు- కలిగిన కుటుంబమునకు 
సంబంధించినవాడు. కనుక ఆడంబరముగా కవి సమ్మేళనములు జరిపించువాడు. 
పితృమరణానంతరము సోదరులతో జగడమాడి లఖభ్నోకు వెడలెను. అచట కీర్తితోపాటు 
అనుకులగు శిష్యులను సంపాదించెను. విప్లవకాలమున తన జన్మభూమికి దూరముగా 
లఖ్నోలో దైన్యమును అనుభవించెను. “నవల్‌ కిశోర్‌ పైస్సు”లో “అలిఫ్‌లైలా” (అరేబియన్‌ 
నైట్సు) కథలను పద్యరూపమున రచించు పనిలో కుదిరెను. కాని ఆ పని సమాప్తము 
చేయలేనందున మిగిలినది మున్నీ తోతారామ్‌ పూరించెను. లఖ్నోలో అతడు సగర్వముగ 
దిల్లీభాషను ప్రచారము చేసెను. అయినను అతనిపై లభ్నో భాషాప్రభావము కొంతపడినదని 
భాషాభిజ్ఞుల అభిప్రాయము- అతని కవితా శైలిపై “మోమిన్‌” ప్రభావము కననగును. 
అతని కావ్యసంగ్రహము ప్రకాశితమైనది. కాని సాధారణముగా ప్రజల కది అపరిచితము. 
అతనకంటె అతని శిష్యుడు అమీరుల్లా “తస్లీమ్‌” గొప్ప కీర్తి గడించెను. 


ఉదాహరణ కొబకు రెండు పద్యములు: - 


నామ్‌ మేరా సున్తేహే షర్మాగయే 

తుమ్‌నెతో ఖుద్‌ ఆపో రుస్వాకియా తే 
జబ్‌ దేఖియే ఖరార్‌ నహీ ఏక్‌ హాల్‌పర్‌ 

మేరా సా అబ్‌తో హాల్‌ హువా రోజ్‌గార్‌కా 4 


* ఆమె విధానము ప్రళయాంతకము. హృదయము నెవరేని ఎట్లు కాపాడుకొనగలరు ? 

* నా ఉద్వేగమును హృదయమే గ్రహింప సమర్ధము. మెఅపులో ఉద్యోగ మాధుర్య మెచ్చటిది ? 

నా పేరు వినినంతనే సిగ్గుపడి నిన్నునీవే నిందపాలు చేసికొంటివి. (ఈ పద్యపాదమునే ఈ 

[గ్రంథకర్త పండిత్‌ దయాశంకర్‌ “నసీమ్‌” రచనగా నాలుగవ అధ్యాయమున ఉల్లేఖించెను. 

ఇద్దజీ ఉపనామము లొకటియే అయినందున ఈ పొరపాటు జరిగియుండును. 
-అనువాదకుడు 

*నా గతియే కాలమునకు పట్టినది. ఒక చక్కి నెమ్మదియే (సిరత్వమే) లేదు. 


160 ఉర్జూ సాహిత్య చరిత్ర 


దిల్లీలోని మణియొక కవి “జహీర్‌” 14 ఏండ్ల వయముననే “జోభఖ్‌” శిష్యుడయ్యెను. 
విప్లవానంతరము జీవికకై పలుచోట్లు తిరిగెను. నాలుగేండ్లు రామపూర్‌లో, నాలుగేండ్లు 
అల్వర్‌లో, 19 ఏండ్లు జయపూర్‌లో, 15 ఏండ్లు టోంక్‌లో మటియు చివరి కాలము 
'హైదరాబాదలో గడపెను. “జహీర్‌” విశేషముగా గజలులే వ్రాసెను. ఇన్ని దర్చారులు 
తిరిగిన కవికి ఖసీదాలు వ్రాయుట అనివార్యము. ఖసీదాలు ఇతర కవితలు వ్రాసెను. 
అయినను గజలులే కీర్తి తెచ్చినవి. అతడు నాల్గు కావ్యసంగ్రహములు సిద్ధపజచెను. 
మూడు ప్రకాశితములు. 


జహీర్‌ “జోఖ్‌ొ శిష్యుడు. అయినను అతని కవితలో మోమిన్‌ శైలి గోచరించును. 
మోమిన్‌వలె అతడును పైమానుభూతులను, మనోభావములను సుందరముగా 
సుకుమారముగా చిత్రించును. అతని భాష ఫారసీ మిశ్రమయ్యును సరళము. అతని 
తమ్ముడు “అన్వర్‌” అను నతడును పేరుగల కలవి. అతడు తొలుత తన పద్యములను 
“జోఖు”కు తరువాత “గాలిబొను చూపించుచుండెను. వివ్లవానంతరము అతడు 
జయపురమునకు వెడలి యువావస్థలోనే మరణించెను. అతనిని రెండు కావ్యసంగ్రహము 
లుండెనని చెప్పుదురు. కాని అవి నష్టమైనవి. “ఖుమ్‌-ఖానయే-జావీద్‌” వ్రాసిన 
సుప్రసిద్దుడగు లాలా శ్రీరామ్‌ అతని పద్యములు సేకరించి ఒక చిన్న కావ్యసంగ్రహముగా 
ప్రకాశింపజేసెను. అతని గజలుల పైనను జహీర్‌ వలెనే గాలిమ్‌ మటియు మోమినుల 
ప్రభావము కలదు. 

దిల్లీనగరము కవులతో నిండియుండెను. వేల సంఖ్యలో కవులు కావ్య నిర్మాణము 
చేయుచుండిరి. కాని అంతిమ యుగమున “దాగ్‌” కు కలిగిన కీర్తి ఇంకెవనికి కలుగలేదు. 
అతనిపేరు నవ్వాబ్‌ మీర్జాఖాన్‌ - ఫిరోజుపూరులోని ప్రసిద్ధ అమీరగు నవ్వాబు షమ్ముద్దీను 
కొడుకు. ఆరేండ్ల వయము వచ్చునప్పటికి అతనికి పితృ వియోగము కలిగెను. అతని 
విధమన తల్లి దిల్లీ చక్రవర్తి యగు బహాదూర్‌షా జఫర్‌ కుమారుడగు మీర్జాఫకురూతో 
'నికా” చేసికొనెను. ఇట్లు విప్లవము “దాగ్‌” రాజభవనములో పెరిగెను. అచటనే 
విద్యాభ్యాసము చేసి కావ్యరచనకు ఉపక్రమించెను. అపుడు దిల్లీకోటలో మహాకవి జోఖ్‌ 
కీర్తి వ్యాపించి ఉండెను. పాదుషాయును రాజకుమారులును, రాజకుమార్తెలును అందజును 
అతని శిష్యులే. దాగ్‌ కూడ తన కవితలను అతనికే చూపించుచుండెను. విప్లవములో 
మొగల్‌ పరివారము సంపాధించెను. ఇరువదినాల్లు సంవత్సరములు మహావైభవముతో 
గడపెను. అతనికి అచట కలిగిన సన్మాన సత్మారములవలన భోగవిలాసముల ననుభవించు 
అవకాశము కలిగెను. రామపురము నవాబు “కల్ఫెఅలీఖాన్‌” అతనిని చాల 
గౌరవించువాడు. క్రీ.శ. 1886 లో నవాబు మరణించెను. “దాగ్‌” కూడ అచటినుండి 


ఉర్దూ సాహిత్య చరిత్ర 161 


కదలి లభ్బో పట్నా మతియు కలకత్తాలలో కొంతకాలము గడిపి మటికొంతకాలము 
దిల్లీలో నివసించెను. ఎచటికి వెళ్ళినను అతనికి గొప్ప మాన్యతయే జరిగెను. క్రీ.శ. 
1888 లో అతడు హైదరాబాద చేరెను. ఈ నడుమ అతని శిష్యులు అనేకులు ఏర్పడిరి. 
మొదట హైదరాబాదలో ఉచిత సత్మారము జరుగలేదు. కనుక దిల్లీకి తిరిగి వెళ్లెను. 
క్రీ.శ. 1891 లో హైదరాబాద నిజాము, నవాబు మహాబూబలీఖాన్‌ అతనిని పిలిపించి 
వేయి రూపాయలు నెలసరి వేతనము నియమించెను. “దాగ్‌” క్రీ.శ. 1905 వణకు 
హైదరాబాదలోనే నివసించి అచటనే మరణించెను. దర్చారునుండి అతనికి ఎన్నియో 
బిరుదులు లభించెను. హైదరాబాదలో అతడు పొందిన గౌరవము ఇంకే కవియు ఎచ్చటను 
పొందియుండడు. 

“దాగ్‌” కవియే కా గొప్పవ్యక్తి. హాస్య ప్రియుడు. స్మితాస్యుడు. మానవ(పేమ కలవాడు. 
మిత్రుల సమక్షమున నముడు. ధనికులముందు అభిమాని. అందుకే ఉర్దూ కవిత 
మారుచున్నను అతని గౌరవము తగ్గలేదు. అతని సహస్రాధిక శిష్యులలో అనేకు పత్రముల 
ద్వారమున పరిచయము పొందినవారే. అతని ప్రసిద్ధ శిష్యులలో నిజాము, రా-ఎక్సాల్‌, 
సాయర్‌ (ఇతడు అల్లుడు కూడు, బేఖుద్‌, అహసన్‌, నూహ్‌, ఆగాషాయెర్‌ మజియు 
సీమాబ్‌, అకృరాబాదీ పేర్కొానదగినవారు. వీరిలో పలువురకు వేలకొలది శిష్యులు కలరు. 

“దాగ్‌” కావ్య సంగ్రహములు, “గుల్లారెరాగ్‌”, “అఫాబె-దాగ్‌” “మహతాబె-డాగ్‌” 
మజియు “యాద్‌గారె-దాగ్‌” అనునవి నాలుగు. ఇవికాక “ఫర్యాదె-దాగ్‌” అనునొక 
మస్నవీ “ఇన్నాయె-దాగ్‌” అనునొక ఉత్తరముల సంగ్రహమును ప్రకాశితములైనవి. అతని 
కావ్య సంగ్రహములలో కొన్ని ఖసీదాలు, మణికొన్ని చిన్నచిన్న కవితలు పోగా 
మిగిలినవన్నియు గజలులు. అతడు గజలు రచనలో మహాకవి. మొదటి రెండు సంగ్రములు 
రామపూరులో ప్రకాశితములైనవి. వానిలోని గజలులలో వినోదము, హస్యరసము, 
మాధుర్యము, భావుకత ముఖ్యగుణములు. వానిని చదివినచో ఒక నిర్విచారుడగు 
యువకుడు విలాసమయ జీవితము గడపుచు హార్ధిక భావములను స్పష్టరూపమున 
ప్రకటించినట్లు తెలియును. “దాగ్‌” కవితలో వలె ఇతరుల కవితలలో దిల్లీ వ్యావహారిక 
భాషా సౌందర్యము. జాతీయముల సమయోచిత ప్రయోగము. ప్రేమభావముల విస్పష్ట 
వివరణ కనిపించవు. అతని కవితలో గాంభీర్యము లేదు. హృదయభావములను 
నిస్సంకోచముగ వెలువరించుట అతని లక్షణము. మోహశ్ళంగారములు తప్ప ఇతర 
విషయములగూర్చి అతడు వ్రాయలేదు. తరువాత కవితలో అక్కడక్కడ సూఫీ భావములు, 
నైతిక సిద్దాంతములు, ఇతర సమస్యలు చర్చింపబడినవి. కాని అట్టి కవిత చెప్పిన “దాగ్‌” 
“దాగ్‌” వలె కన్పించడు. అతని ప్రేమ భావములను ఉదారమైనవి కావు. కొన్ని తావులలో 


162 ఉర్దూ సాహిత్య చరిత్ర 


అతడు ఒక జాతీయమును ప్రయోగించుటకు ఒక నానుడిని ఉపయోగించుటకు ఒక 
సుందర శబ్దమును పొదుగుట కొటికే పద్యములు వ్రాసినట్లనిపించును. “దాగ్‌” 
విలువకట్టుటలో పండితులకు అభిప్రాయభేదము కలదు. అతడు జీవించిన పతిత, (భ్రష్ట 
వాతావరణముగల సమాజములో దార్భనిక తత్త్వ్వమునకు. గూఢ జ్ఞానమునకు మటియు 
ఉన్నతాదర్శములకు తావు లేకుండెను. అతని కవితలోని గొప్పతన మొకటి. 
నిరాశావాదమునకు వ్యతిరేకముగా ఆశావాద ప్రచారముచేసి జీవితమును మనోరంజకమగు 
మార్గమున నడిపింపజూచెను. నిరాశాభావము లలముకొనిన ఆ కాలమున (ప్రైమను 
ఆదర్శవాదము కాకుండ చేయుట కూడ ఒక మహత్యార్యమే. స్వయముగా పేమ 
వ్యవహారములు నడిపిన “దాగ్‌” ఆ యత్నమున సఫలీకృతుడయ్యెను. అన్నిరకముల 
ప్రజలు చదివి ఆనందము పొందదగిన గజలులు రచించిన లోకప్రియులగు కవులలో 
అతడొకడు. సామాన్య బావములను సరళమును, శుద్ధమును, మధురమును అగు భాషలో 
ప్రకటించుటయే అతని లోక ప్రియత్వమునకు కారణము. ఇది అందటికు సాధ్యమగు 
కళకాదు. ఇంకెట్టివాడు కాకున్నను “దాగ్‌” గొప్ప కళావేత్త అనుట సత్యము. 


ఉదాహరణ కొబకు కొన్ని పద్యపాదములు: - 


షబే-వన్స్‌జిద్‌మే బసర్‌హోగయీ 

నహీ హోతె హోతె సహర్‌ హోగయీ. 

లగాతే హైం దిల్‌ ఉన్‌సే, ఆబ్స్‌ హార్‌జీత్‌ 

ఇదర్‌ హోగయీ యా ఉధర్‌ హోగయీ. 

బురే హాల్‌సె యా భలే హాల్‌సీ 

తుమ్హే క్యా, హమారీ బసర్‌ హోగయీ. 1 
ఇదర్‌ అయినాహై ఉదర్‌ దిల్‌ హై 

జిస్కో చాహా ఉఠాకే దేభ్‌లియా. 2 


" సంయోగరాత్రము కాదు కాదను హఠముననే గడచి తెల్లవాణినది. 
ఆమెతో మనసు కలిపితిని. ఇక జయాపజయములు ఎటువైపైన కానిమ్ము. నా జీవితము 
మంచిగనో చెడ్డగనో గడచినది. నీకెందుకు లెమ్ము. 


* ఈ వైపు అద్దము ఆవైపు హృదయము కలదు. దేనిని తలచిన దాని నెత్తి చూచుకొనును. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 163 


బుత్‌కో బుత్‌ బెర్‌ ఖుదాకో జో ఖుదా కహే హై 


హమ్‌ భి దేఖ్‌ంతో ఉసే దేఖ్‌3 క్యా కహ్తే హై. 
హమ్‌ తసవ్వుర్‌మే భీ జో బాత్‌ జరా కహ్తే హైం 
సబ్‌మేం ఉడ్‌జాతీహై జాలిమ్‌ ఇసే క్యా కహ్తే హై 
పహేతో 'దాగ్‌” కీ తారీఫ్‌ హువా కర్తీథీ 


అబ్‌ ఖుదా జానె, వొ కొం ఉస్మో బురా కహే హూ. 1 
“దాగ్‌” కా నామ్‌ సున్మే వో బోలే 


ఆద్మీకా యే నామ్‌ హోతాహై. 2 


న జానాకి దున్యాసే జాతాహై కోయీ 
బొహత్‌ దేర్‌కీ మోహెర్చాం ఆతేఆతే- 3 


పయామీ కామ్యాబ్‌ అయే న ఆయే 
ఖుదా జానే జవాబ్‌ ఆయే న ఆయే 


షుమార్‌ అన్నీ ఖతావోంకా బతాదూం 
తుమ్మేషాయర్‌ హిసాద్‌ ఆయే న ఆయే 


" నిగ్రహమును విగ్రహమనియు భగవంతుని భగవంతుడనియు అనువారు ఆమెను చూచి 
ఏమందురో చూచెదము గాక. 
మేము ఊహించిన మాటలే అందజలో వ్యాపించును. నిరయులారా ! ఇవేమి ? 
తొలుత 'దాగ్‌' ప్రశంసయే జరుగుచుండెడిది. ఆమె యిప్పుడతనిని ఎందుకు చెడ్డవాడనుచున్నదో 
దేవుడెజుగును. 


2 బాగ్‌ పేరు విని ఆమె మనుష్యుల కిట్టి పేళ్లుండునా? అనెను. 


త్‌ ప్రపంచమునుండి ఒకడు వెళ్లి పోవుచున్నాడని (గహింపక ఓ దయామయా! వచ్చుచునే చాల 
బాగుచేసితిరి. 


164 ఉర్దూ సాహిత్య చరిత్ర 


పియూంగా ఆజ్‌ సాఖీ నైర్‌ హోకర్‌ 

మయస్సర్‌ ఫిర్‌ షూబ్‌ ఆయే న ఆయే. 2 
ఇత్నిహీ తో బన్‌ కసర్‌ హై తుమ్‌ మేం 

కహ్నా నహీం మానే కిసీకా. 3 


లఖ్నో అణువణువున కవితారసము చిప్పిలుచుండెను. మహాకవులు మాత్రము ఇక 
పుట్టరైరి. అతిష్‌, నానిఖుల శిష్యులును ప్రశిమ్యులును కవిత్వమును ఒక 
శబ్బాడంబరముగమార్చి రచనలు చేయుచుండిరి. వీనిలో అప్పుడప్పుడు వాస్తవిక 
జీవితముతో సంబంధముకల రచనలును వెవడుచుండెను. కారణమేమన అవథ్‌ 
నవాబులును పాదుషాలును సామాన్యసభ్యత జన్మించునట్టి వాతావరణమున లీనమై 
యుండిరి. హిందువులును ముసల్మానులును సాంస్కృతిక జీవనప్రదర్శనములో ఉత్పుకతతో 
పాల్గొనుచుండిరి. ముసల్మానులు, హోలీ, దీపావళి ఉత్సవములు జరుపుకొనుచుండిరి. 
హిందువులు మొహజ్జ్ఞమ్‌ ఉత్సవమున పాలుగొనుచుండిరి. అవద్‌ పాదుషాలు హిందూ 
ముసల్మానులను ఉన్నత పదవులలో సమానముగా నియమించుచుండిరి. ఇరుతెగలవారి 
ధార్మికజీవనము భిన్నమైనది. అయినను ఆచారవ్యవహారములలో ఉనికి మనికిలో సమానత 
కలిగి ఏక కుటుంబమువారివలె కలిసికట్టుగా జీవితము గడపుచుండిరి. అసఫోద్దౌలా 
హోలీనాడు వసంతమాడుటను ఎందజో కవులు వర్ణించిరి. హిందూ రచయితలు 
ముసల్మానుల మతమును సౌహార్ధముతో సమీక్షించిరి. రాజా టికైత్‌రామ్‌ మహారాజా 
భావూ లాల్‌, రేజా నవల్‌ రాయ్‌, రాజా ఖుష్‌హాల్‌ రాయ్‌, టీకారామ్‌ “తసల్లీ”, మంగల్‌సేన్‌ 
“ఉల్భత్‌”, కుంవర్‌ సేన్‌ “ముజ్రర్‌-”. బన్నీ బోలానాథ్‌ లనువారు ముసల్మానుల వలెనే 
ఇచటి జీవనముపై ప్రభావము కలిగియుండిరి. ఇచటి జీవితమును సవివరముగా 
పరిశీలించినచో ఇట్టి స్థితి యేర్చడుటకు మూలకారణములును విశదములగును. 

పాదుషాలు స్వయముగా కళాకౌశలములందును సాహిత్యమునందును అభిరుచి 
కలవారు- విద్వాంసులను ప్రేమాదరములతో గౌరవించి పైకెత్తువారు. అయినను ఆనాటి 
జీవితమే భ్రష్టాచారములతో నిండియుండెను. ప్రగతి మార్గములన్నియు మూయబడి 


? వార్తాహరుడు కృతకృత్యుడై వచ్చునో రాడో - ప్రత్యుత్తరము వచ్చునో రాదో - ఆ సంగతి 
దేవుడెజుగును. 
నా పాపముల సంఖ్య చెప్పెదను! నీకు లెక్కలు వచ్చునో రావో. 
సాఖీ : నేడు తనివితీర త్రాగెదను. మజిల మద్యము దొటికునో దొజకదో. 

3 నీల్రో ఇదొకటే లోపము - ఎవరి మాటయు వినవు. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 165 


యుండెను- కనుక ప్రజలు చీకటిలో తడుముకొనుచు కల్పనల ఆధారమున 
బ్రదుకుచుండిరి. సాదతలీ ఖాన్‌, గాజియుద్దీన్‌ హైదర్‌, నాసిరుద్దీన్‌ హైదర్‌ ఈ మువ్వురును 
స్వయముగా కవులు- వీరి దర్చారులలో కవిసమ్మేళనములు జరుగుచుందెను. 
గాజియుద్దీన్‌ హైదర్‌ మటియు నాసిరుద్దీన్‌ హైదరుల కాలమున విజ్ఞాన శాస్త్రగ్రంథములు 
అనువదింవబడాను. (కొత్త ము(ద్రణాలయములు స్థావింవబడెను- శా(న్ర 
పరిశోధనాలయములు నెలకొల్పబడెను- అందు జ్యోతిషాది శాస్త్ర పరిశీలనము 
జరుగుచుండెను. మొహమ్మదలీషా మజియు అమ్హదలీషా కూడ విద్వాంసులను గౌరవించిరి. 
కాని వారికి మతముపై అభిమాన మధికము - వారి కాలమున మత సాహిత్యము 
ప్రోత్సహింపబడెను. 

క్రీ.శ. 1847 వ సంవత్సరమున వాజిదలీషా తన ఇరువదవయేట అవధు సింహాసన 
మధిష్టించెను. అతని జీవితమును అతని కాలమును గుటించి భ్రమ, ప్రమాదములు 
ప్రచారమున ఉన్నవి. చరిత్రజ్ఞులు ఎవరును అట్టి ప్రచారమును ఆదరింపరు. కనుక 
ఇచట వాని ఉల్లేఖనము అనవసరము. అవధురాజ్యపు ఈ అంతిమ పాదుషా ఎన్ని 
లవరోధములున్నను కళాకౌశలముల ఉన్నతికి పాటుపడెను. కళాకౌశలములపట్ల 
హార్గికాభిమానము కలవాడతడు. “మటియాబుర్జు”లో బందీగా ఉన్నప్పుడును అతడు 
వానిపట్ల అభిమానము చూపెను. అతని ఉపనామము “అఖ్రర్‌” అతని ఫారసీ ఉర్దూ 
గద్యపద్య రచనలు సుమారు వంద- ఇవి కాక అవధీ భాషలో “దాద్రా”లును “కుమ్‌రీ”లును 
వ్రాసెను. అతని ఆరు కావ్యసంగ్రహములు, మస్నవీల సంగ్రమములు మజియు మర్సియాల 
సంగ్రహములు అనేకము, కొన్ని ఖసీదాలు లభించును. సంగీతము, కళలు మజియు 
సైనికవ్యవస్థను గూర్చియు అనేక రచనలు చేసెను. 

వాజిదలీషా “అబ్లర్‌' శైలి ఆనాటి లఖభ్నోలోని సాధారణ శైలికి భిన్నముకాదు. 
విశిష్టమును కాదు. అతని గజలులును, మన్నవీలును స్వీయజీవితమునకు 
సంబంధించినవిగా ఉండుట వలన సుందరములు- ప్రభావసహితములు- అతని 
ఉత్తరములు మజియు ఇతర రచనల వలన ఆనాటి రాజకీయ పరిస్థితులు చక్కగా 
తెలియును. అతడు మహాకవులలో లెక్కింపబడడు. కాని అతని రచనలన్నియు చదివితిమేని 
అతనిలో ఒక మహాకవి హృదయముండెననియు అవకాశములభించినచో అతడొక 
మహాకావ్యరచన చేయగలవాడే అనియు అనిపించును. 

లఖ్నోలోని కావ్యరచనయొక్క సాధారణరూపము కొన్నినాళ్ల క్రిందట ఉన్నట్లే 
ఉండును- పతనోన్ముఖమైయున్న ఆ శైలిలో కొంత సుందరత, కొంత శక్తి కలిగించుటకై 
కొందజు కవులు ప్రయత్నించిరి. ఇచటి ప్రసిద్ధ కవులలో మునీర్‌ షికోహాబాదీ ఒకడు. 


166 ఉర్దూ సాహిత్య చరిత్ర 


అతడు నాసిఖ్‌, “రష్‌ మజియు “దబీరు”ల శిష్యుడు. అతడు సర్వవిధముల కవితను 
సునాయాసముగా ప్రాయగలవాడు. క్రీ.శ. 1857 నాటి విప్లవమున అతనినికూడ 
విద్రోహిగా లెక్కించి నల్లనీళ్ళ శిక్షకై పంపిరి. దీర్హకాలము శిక్ష అనుభవించి వచ్చిన తరువాత 
కలదినాళ్ళలోనే- అనగా క్రీ.శ.1881 లో మరణించెను. అతని భావము లెట్లున్నను 
పూర్వసంప్రదాయ పరాయణడగుట వలన కవితలో ప్రగతి కన్పించదు. ఆనాటి ఇతర 
కవుల కవితలవలె అనతి కవితయు శబ్దములు, అలంకారములు మజియు జాతీయముల 
తిరుగలిలో పడిపోయెను- అతని కావ్య సంగ్రహములు మూడు. మత ప్రవక్తల మహిమలను 
స్తోత్రము చేయుచు ఒక మస్నవీకూడ వ్రాసెను. ఒకచోట బనారసులోని సూర్యోదయవర్ణన 
చేసినాడు. అది సాహిత్యమున సర్వకాలము నిలువదగిన మనోహర రచన- 


అతని గజలుల ఉదాహరణలు కొన్ని: - 


గయీ చోర్‌కీ తరహ ఛిస్‌కర్‌ జవానీ 

దగా దేకె ఘర్‌సే యే మెహ్‌మాన్‌ నిక్లా. 1 
వోబే ఖబర్‌హైం షర్మ్‌సే హమ్‌ పాయెమాల్‌హైం 

హైరత్‌హై కామ్‌ అయేగి నీచీ నిగాహ్‌ కబ్‌ 2 
గుర్చత్‌మే కిస్‌నే చష్మె కరమ్‌ కీ ఉమీద్‌ హో 

ఆంఖే చురా రహాహై జమానా గరీబ్‌ సే 3 
సబ్‌కో ఇబ్రత్‌ హో గయీ మేరీ ముసీబత్‌ దేఖ్‌కర్‌ 

హమ్‌నే ఐ బుత్‌ తూఫిరా, తర్ష్సుసే ఖుదాయీ పిర్‌ గయీ 4 


" యౌవనము దొంగవలె రహస్యముగా వెడలిపోయినది. ఈ చుట్టము వంచించి ఇల్లు వెడలెను. 
2 ఆమె లజ్ఞావివశ - నేను పదదలితుడను. క్రీగంటి చూపు ఎప్పుడు పనికివచ్చునో తెలియదు. 
3 పేదతికము (ప్రవాసము) లో ఎవరి అనుగ్రహమును విశ్వసింపవలెను ? 
కాలమే పేదవానికి(ప్రవాసికి) విముఖమగుచున్నది. 
*నా బాధ చూడగనే అందణకు గుణపాఠము దొజకినది. నీవు నాయెడ విముఖత చూపినంత 
ప్రకృతియంతయు విముఖమైనది. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 167 


కీ తర్క్‌ మైనే షేఖో - బరహమన్‌ కీ పైరవీ 
దైరో హరమ్‌ మే ముర్సుకో తెరా నామ్‌ లేగయా. 1 

లఖ్నోలో ఈ యుగముననే ఒక మన్నవీ (వాయబడినది. అది మానవ 
హృదయములను సార్వకాలీనముగా స్పందింపజేయగలది. హకీమ్‌ తసద్దుఖ్‌హుస్సేన్‌ “షభ” 
లఖ్నోలో ప్రసిద్ధ కవి. అతని వ్యవహారనామము నవ్వాబు మిర్దా-అతడు గజలులు కూడ 
రచించెను. కాని మస్నవీల వలననే సువిఖ్యాతుడు. “జహరె-ఇష్మ్‌” అను అతని మస్నవీ 
సహస్రాధిక పర్యాయములు ప్రకాశితమై పఠితల నుజ్టూత లూగించినది. “షాఖ్‌” అతిష్‌ 
శిష్యుడు- అయినను “జహరె-ఇష్మ్‌” ఆనాటి సామాన్య శైలికి భిన్నమగు శైలి కలది. 
ఇందు ఒక వాస్తవిక (ప్రేమగాథ సరళసుందర శైలిలో మనోహరముగా రచింపబడినది - 
ఇందు వర్ణితములైన (పైమభావములు చిరవసంతములు- ఇందలి వాస్తవికత మటియు 
నిరాడంబరత ఆనాటి కవితలో మచ్చునకైన లేని రెండు గుణములు. ఇందు ఆనాటి 
విలాసయుక్తమును పతనశీలమును అగు వాతావరణము కలదు- వినాశమెటుగని 
సత్యమును కలదు. కొందజు విమర్శకులు ఇందు అశ్లీలత కలదందురు. కాని అది వారి 
(భ్రాంతి. అశ్లీలతకును వాస్తవకతికను కల అంతరము తెలియనివారు వారు. 
సాహితీసౌందర్యోపేతమై కలకాలము జీవింపగల కావ్యమిది. ఇదొక ప్రబంధమగుటవలన 
ఇందలి పద్యపాదములు చెదరుచెదరుగా చదివినందున ఆనందము పొందజాలము. 

ఈ కాలమున లఖ్నోలో వందలకొలది కాక వేల కొలది కవులుండిరి. ఒక విపుల 
చరిత్రలో అనేకులను వర్ణింపవచ్చును కాని ఇచ్చట ఇద్దరు ముగ్గురిని గూర్చియే 
వర్ణింపబడును. అసీర్‌, అమానత్‌, ఖలక్‌, జకీ, ఖాజీఅఖ్లర్‌, తఅష్బుఖ్‌, రషీద్‌, అమీర్‌ 
మటియు జలాల్‌ అనువారు ఎవరికి వారు మహాకవులే. ఇచట అమీర్‌, జలాల్‌ మటియు 
అమానతుల గూర్చి కొన్ని మాటలు వ్రాయబడును. 

మున్నీ అమీర్‌ అహ్మమద్‌ అమీర్‌ మీనాయీ, క్రీ.శ. 1828 వ సంవత్సరమున 
లఖ్నోలో జన్మించి అచటనే విద్యాభ్యాసము చేసెను. ఆనాటి ఉన్నత విద్యలన్నిటిలో 
నిపుణుడయ్యెను. అచటి గొప్ప విద్వాంసులతోను మతగురువులతోను పరిచయము 
సంపాదించు కొనెను. చిన్ననాటినుండియే కవిత్వము వ్రాయుచు సుప్రసిద్దుడగు “అపీర్‌” 
శిష్యుడయ్యెను. “అసీర్‌” సహాయమున దర్బారులో ప్రవేశముపొందెను. అది వాజిదలీషా 
కాలము. నాలుగేండ్లలోనే విప్లవము జరుగుట వలన దర్బారు సంబంధము తెగిపోయెను. 


"నేను 'షేఖును కాని బ్రాహ్మణుని కాని అనుసరించుట మానితిని. నీ పేరే నన్ను మందిరమునకును 
మస్టిదుకును తీసుక వెళ్ళినది. 
168 ఉర్దూ సాహిత్య చరిత్ర 


పాదుషా ఆ దేశమున రెండు గ్రంథములు వ్రాసెను. వానివలన అతనికీర్తి దూరదూరములకు 
వ్యాపించెను. సర్వత్ర సత్మారసన్మానములు జరిగెను. కొన్నినాళ్ళు నిరుద్యోగిగా ఉంది 
తరువాత రామపురము వెళ్ళిను. అచటి నవాబు యూసుఫలీఖాన్‌ దిల్లీ కవులకును లఖ్నో 
కవులకును చివరి ఆశయదాత. రామపురములో “అమీర్‌” జీవితము శాంతి సౌఖ్యములతో 
గడచెను. నవ్వాబు అతనిని గురువుగా నియమించుకొనెను. అతడు విద్వాంసుడు, కవి, 
రచయిత, మహాపురుషుడు అగుటవలన పిన్నలు పెద్దలు అందటును అతనిని 
గౌరవించుచుండిరి. ఇట్లు అమీర్‌ రామపురములో నలుబది మూడేండ్లు నివసించెను. 
క్రీ.శ. 1900 వ సంవత్సరమున “దాగ్‌” కోరికపై హైదరాబాద నిజాము అతనిని 
ఆహ్వానించెను. కాని హైదరాబాదకు చేరిన కొన్ని నెలలోనే “అమీర్‌” మరణించెను. 

అమీర్‌ మీనాయీ సభ్యత కలవాడు. గంభీరుడు. పరోపకార పారీణుడు. సత్యము, 
సానుభూతి అతని విశిష్టగుణములు- ఎన్నడును పరనిందచేయువాడు కాడు. సంస్మారము, 
విద్య ఎంతయున్నను వినయమును విడువనివాడు. నవాబు మొదలుకొని సామాన్యోద్యోగుల 
వణకు అందజును అతని చెంత కూర్చుండి ఆనందము పొందుచుండిరి. సాహిత్యమునకు 
సంబంధించిన ప్రశ్నములకు ప్రసన్నచిత్తముతో జవాబు చెప్పువాడు- మతాచారములను 
పాలించువాడే కాని మతవిషయిక సంకుచితదృష్టి లేనివాడు. అతని శిష్యులు వందమందికి 
మించి యున్నారు. వారిలో కామపూర్‌ నవాబు కాక, రియాజ్‌, జలీల్‌, వసీమ్‌, మొహసిన్‌, 
సష్టర్‌, దిల్‌, ముజర్‌, హఫీజ్‌, అఖ్బర్‌ మజియు ఖమర్‌ అనువారు ప్రసిద్ధులు. వీరిలో 
అనేకులు మహాకవులు. అమీర్‌ పుత్రులును కావ్యరచన చేసిరి. అతని వంశమువారు 
నేటికిని సాహిత్యసేవ చేయుచున్నారు. 

అమీర్‌ మీనాయీ గద్యపద్యములలో అనేక గ్రంథములు రచించెను. అతని 
(గ్రంథములు కొన్ని విష్లవమునందును కొన్ని ఇంటికి అగ్ని తగిలినప్పుడును 
నష్టపడెనందురు. అవి పోగమిగిలిన గ్రంథములు ఇరువది కంటె అధికమే. అన్నిటిలో 
ప్రసిద్ధములు “మిరాతుల్‌-గైబ్‌” మజియు “సనమ్‌ఖాన-యే ఇష్మ” అను రెండు గజలుల 
సంగ్రహములు. మూడవ సంగ్రహము ఇంకను (ప్రకాశితము కాలేదు. అతడు 
మతసంబంధముగా అనేక రచనలు చేసెను. అందు మైగంబరు వర్ణనయే అధికము - 
(పేమరసాత్మకములగు మన్నవీలు మజికొన్ని ఇతర కవితలు వ్రాసెను. 
“అంతెకాబె-యాద్‌గార్‌” అను వచన (గంథమొకటి సంతరించెను. అందు రామాపూర్‌తో 
సంబంధముగల కవుల జీవితవిషయములును కవితారీతులును ఉల్లేఖింప బడినవి. అతని 
కీర్తికి మూలకారణము “అమీరుల్లొఘాత్‌” అను శబ్దకోశము. దాని రెండు భాగములే 
ప్రకాశితములైనవి. ఈ నిభుంటువును విస్తార రూపమున నిర్మింపదలచెను. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 169 


ప్రకాశితములగు రెండు భాగములలోను వర్ణమాలలోని మొదటి అక్షరమగు “అలీఫ్‌” తో 
ప్రారంభింపబడు పదములు మాత్రమే కలవు. నిజమునకు అతని విజ్ఞానము కవితల 
వలనకాదు. ఈ నిఘంటువు వలన బోధపడును. అతని శిష్యులు అనేకులు అతని 
జీవితచరిత్రలు వ్రాసిరి. వానివలన అతనిని గూర్చిన విషయము లెన్నియో తెలియును. 
“అమీర్‌” మహావిద్వాంసుడు, మహాపురుషుడు అయినప్పటికి కావ్యప్రపంచమున 
అతని గజలులే ప్రఖ్యాతములు. చాలకాలము రామపూర్‌లో నివసించినను అతడు లభ్నో 
కవులలోనే లెక్కింపబడును. దిల్లీవాడగు దాగ్‌తో ఇతని తులనాత్మక విమర్శ చేయబడినది. 
లఖ్నో కవులను వారి శైలిని గూర్చి ఈ వజకే తెల్పియున్నాము. దిల్లీ లఖ్నో శైలులు 
క్రమముగా కలసి పోవుచుండెను. రామపురములో ఇరుదెసల కవులు కలసి క్రొత్త శైలిని 
సృష్టించిరి. ఆ శైలి భావుకతా విలసితము కనుక లఖ్నో శైలికి చేరువైనది. అమీర్‌ మీనాయీ 
మొదటి సంగ్రహమగు “మిరాతుల్‌-గైబ్‌” శైలి వికృతమగు లఖ్నో శైలి. అందు 
వాస్తవికభావములకు బదులుగా కృతభావములును అలంకారములును నిండియున్నవి. 
రెండవ సంగ్రహమగు “సనమ్‌-భానయే-ఇష్మ్‌” మాత్రము నవ్వరీతుల చెప్పడినది. 
అందు సరళములు, మధురములు మణియు సందరములగు గజలు లనేకము కలవు. 
భావుకత కొంత గంభీరమైనది. అలంకారములు వెనుకటి దానిలోవలె కృతకములు కావు. 
ఈ రెండవ (గంథమున “దాగ్‌”చే ప్రభావితమై వ్రాయబడిన రచనలు కలవందురు. 
“అమీర్‌” మీనాయీ కవితలో అటనట సూఫీభావములు నైతికభావములు కలవు. కాని, 
గైమభావములు కలచోట్లనే అతని కవిత రమ్యము. విద్వాంసుడగుట వలన 
భాషావిజ్ఞానము, కావ్యశాస్తము మజియు సాదుశబ్దప్రయోగమున నిపుణుడ- దిల్లీ భాషకు 
దాగ్‌ వలెనే లభ్నో భాషకు అమీర్‌ ప్రామాణికుడు. ఆనాటి కవితలన్నియు ఆధ్యాత్మిక 
గంభీరతలేనివే. లభ్నో రామపూర్‌ మటియు హైదరాబాదల దర్భారీ వాతావరణమును 
దాటివెళ్ళని “అమీర్‌” కవితలో గంభీరత ఎట్లుండును? అతని ఉత్తరముల సంగ్రహము 
ప్రకాశితమైనది. ఆ ఉత్తరములలో అతడు వెవరించిన అభాప్రాయములనుబట్టి 
సంప్రదాయములకు భిన్నముగా అతడేదియు ఆలోచించువాడెకాడని తెలియును. 
ఉదాహరణ కొజకు అతని కొన్ని పద్యపాదములు: - 


ఆయీ సహర్‌ ఇధర్‌, కి, ఉధర్‌ షామ్‌ హోగయే 
దోదో ఘడీకె హోనేలగే దిన్‌ విసాల్‌కే. 1 


"ఇటు ఉదయమయినంత అటు అస్తమయము కలిగినది. సంయోగ దివసములు రెండేసి 
ఘడియలనే అయినవి. 


1/0 ఉర్దూ సాహిత్య చరిత్ర 


ఉన్మ్నో ఆతాహై ప్యార్‌ పర్‌ గుస్సా 
హమ్‌కో గుస్సే పే ప్యార్‌ ఆతాహై. 1 
మై జాగ్‌రహా హుం హిట్‌ కీ షబ్‌ 
పర్‌ మేరా నసీబ్‌ సోరహాహై. 2 


సర్‌ఫరోషీ కీ తమన్నా హై తో సర్‌పైదాకర్‌ 3 
లచక్‌హై శాఖోంమ్మే జుంబిష్‌ హహ్హవాసే పూలోమ్మే. 


బహార్‌ రూల్‌రహీహై ఖుషీసే రూరోమ్మేం. 4 
క్యాకహేం ఇష్క్‌మే క్యా మిల్తా హై 
బుత్‌కె మిల్నేసే ఖుదా మిల్తాహై. ర్‌ 


జొ నిగాహ్‌ కీ థి జాలిమ్‌ ఫిర్‌తో ఆంఖ్‌ కొం చురాయీ 
నహీ తీర్‌ క్వొం న మారా జో జిగర్‌కే పార్‌ హోతా. 6 


హమ్‌ చలే దైర్‌సే కాబెకొతో నో బుత్‌ బోలా 
జాకెలేలీజియే కాబేమె ఖుదా రఖ్గా హై. 7 


" ఆమెకు ప్రేమపై కోపము. నాకు ఆ కోపము పైననే ప్రేమ కలుగును. 

* విరహని: నేను మేల్మొనియున్నాను. నా భాగ్యమే నిదురించుచున్నది. 

* బాణాఘాతములు వలతువేని హృదయము కలవాడవు కమ్ము. 
తల సమర్పింపదలతునేని తల కలవాడవు కమ్ము. 

* గాలి వలన కొమ్మలు వంగుచున్నవి. సాగుచున్నవి. పూలు కదలుచున్నవి. 
వసంతము ఊయెల లూగుచున్నది. 

5 ప్రేమలో ఏమి దొఅకునో ఏమి చెప్పుదును ? విగ్రహము (ప్రియురాలు) దొజకుట మూలమున 
భగవంతుడు దొణకును. 

* చూచియు కనులు త్రిప్పికొందువలే ? నిర్ణయురాలా ! హృదయమును దూసిగొనిపోవునట్టి 
బాణమే ఏల కొట్టవైతివి ? 

"మేము మందిరము విడిచి 'కాబాికు వెడలుచుండగా ఆమె “కాబాలో దేవుడు కలడు - 
అతనిని చేకొనుడు” అనెను. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 171 


లఖ్నోలోని మటియొక ప్రసిద్ధకవి, సయ్యద్‌ జామిన్‌ అలీ “జలాల్‌” అనునతడు- 
రామపూర్‌ దర్బారు కథకుడగు హకీమ్‌ అస్టరలీ కొడుకు- “జలాల్‌” ఫారసీ అరబీ భాషలలో 
మంచి శిక్షణపొంది లభ్నోలోనే వైద్యవృత్తిని అవలంబించెను. చిన్నప్పటినుండియు 
కావ్యరచన చేయుచు తన కవితను నాసిఖ్‌ శిష్యులలో ప్రసిద్దుడగు “రష్మ్‌కు 
చూపించుచుండెను. కొలది కాలములోనే గొప్ప యశముపొంది “ఉస్తాదు” 
అనిపించుకొనెను. విప్లవము తరువాత రామపూర్‌ నవ్వాబగు యూసుఫలీఖాన్‌ అతనిని 
పిలపించుకొనెను. అధికమగు భావుకత కారణమున అతడు చాలసార్లు ఉద్యోగము 
విడిచిపెట్టెను. ప్రతి తడవ నవాబు అతనిని మరల పిలిపించి ఉద్యోగములో 
నియమించుచుండెను. ఇట్లు సుమారు ఇరువది సంవత్సరములు “జలాల్‌” రామపూర్‌ 
దర్భారులో నివసించి అచటి మహాకవి చతుష్టయములో ఒకడయ్యెను. దాగ్‌, అమీర్‌ 
మణియు తస్లీమ్‌ అనువారు మిగిలిన మువ్వురు. క్రీ.శ. 1887 ప్రాంతమున రామహూర్‌ 
నుండి 'మంగరౌలొకు వెళ్ళెను. అచటి నుండి లఖ్నోవేరి క్రీ.శ. 1909 లో మరణించెను. 
జలాల్‌ పందొమ్మిదవ శతాబ్దిలోని ఉత్తమకవులలో ఒకడు. అతడు కావ్యశాస్తమునందును 
భాషాశాస్తమునందును పండితుడు. ఈ విసయమున ఆనాటి కవులకును ఇతనికిని 
వాదవివాదములు జరుగుచుండెను. అతనిలో అహంకారము మటియు ఆత్మప్రశంస 
అధికము-తన సమక్షమున ఏ కవిని కవిగాను, ఏ రచయితను రచయితగాను తలంచువాడు 
కాడు. భాషా సంబంధమున అతడు వ్రాసినదంతయు సరియైనదని చెప్పుటకు వీలులేదు. 
అతని అధిక కవితలు మాత్రము ఉచ్చకోటికి చెందినవని చెప్పవచ్చును. అతని శైలి 
సాధారణముగ లఖ్నో శైలికి కొంత భిన్నము. అతడు అలంకారములు మటియు 
శబ్దసౌందర్యముతోపాటు భావములకును ప్రాధాన్యమిచ్చుటకు ప్రయత్నించెను. కనుక 
అతనిపై దిల్లీ కవుల ప్రభావము పడిన దందురు. 


ఉదాహరణకు కొన్ని పద్యపాదములు: - 


ఎక్‌ ఖదమ్‌ జానా జిధర్‌ దుష్వార్‌ థా 
షోఖ్‌ లేకర్‌ సైంకడోం మన్టిల్‌ గయా. 1 


1 


ఏ వైపునకు ఒక అడుగు కదులుట అసంభవమో జిజ్ఞాస ఆ వైపునకే వందలకొలది 
సుజలీల వణకు నడిపించినది. 


172 ఉర్దూ సాహిత్య చరిత్ర 


తుమ్‌ లాఖ్‌ ఛిపో హమ్‌నే, మగర్‌ ఛిప్‌ నహీ సక్తే 

జో దిల్మే హై ఆంఖోంసే నిహాం హోనహీ సక్తా 2 

తేరే డర్‌పే జో ఆ పడేం హైం ఉన్సేం 

భూల్‌కర్‌ యాద్‌ ఘర్‌నహీ ఆతా. 

ఖుద్‌ చలే ఆయె వో న జాయెం జో హమ్‌ 

సద్ర్‌హీతో మగర్‌ నహీ ఆతా. 

ఆ నికల్తే హో జిస్కే ఖ్వాబ్‌ మే తుమ్‌ 

ఖ్వాబ్‌ ఉసే రాత్‌ ధర్‌ నహీ ఆతా. 8 

లఖ్నో కవులగూర్చిన ఈ ఉల్లేఖనము ముగించుటకు ముందు “అమానత్‌” పేరు 

స్మరించుట ఆవశ్యకము. అతని పేరు “ఆగాహసన్‌” ప్రారంభమున మర్సియాలు వ్రాసి 
తరువాత గజలులు వ్రాసెను. (20) ఏండ్ల వయస్సులోనే ఏదో రోగమువలన నోరు 
పడిపోయెను. పదేండ్ల తరువాత అతడు తనంత తానే మాటలాడసాగెను. కాని “నత్తి” 
విడిపోలేదు. అతడు కర్చలాకు వెళ్ళి అచటనే వాక్ళక్తి తిరిగి పొందెనని మతముపై నమ్మకము 
కలవారు కొందజందురు. అతడు క్రీ.శ. 1858లో మరణించెను. “అమానత్‌” గజలుల 
సంగ్రహమొకటి. ఒక “వాసోల్ల్‌” కొన్ని మస్నవీలు ప్రకాశితములైనవి. కాని అతనికి 
అమరకీర్తి ప్రసాదించినది అతడు వ్రాసిన “ఇంద్రసభి అను నాటకము. “అమానత్‌” 
గజలులలో సుందరశబ్దములు. రమణీయములైన అలంకారములు తప్ప ఇంకేదియు 
ఉండదు- అలంకారము లధికమగుట వలన అతని కవిత గంద్ర గోళమనిపించును. 
కాని, ఇంద్రసభ ప్రత్యేక విశిష్టత గలది. అది క్రీ.వ. 1858 ప్రాంతమున రచింపబడిన 
మొదటి ఉర్దూ నాటకము. దురదృష్టవశమున దానిగూర్చి కొన్ని భ్రాంతిమూలకములగు 
అభిప్రాయములు ప్రచారమునొందినవి. అట్టివి విమర్శనాదృష్టికి నిలుచునవి కావు. 
వాజిదలీషా ఆదేశమున ఒక (ఫ్రెంచి “ఆపెరా” ఆధారమున “అమానత్‌” ఆ నాటకమును 
వ్రాసెనందురు - “ఖైసర్‌బాగ్‌”* లో ఆ నాటకము ప్రదర్శించువారనియు అందు నాజిదలీషా 


2 నీవు లక్ష విధముల దాగినను ఆన ముందు దాగలేవు. హృదయమున నిలిచిన వస్తువ 
కనులకు మరుగగునా ? 

3 నీ గడపపై పడియున్న వారికి పొరపాటుననైన గృహము స్మృతికిరాదు. 
మేము వెళ్ళమేని ఆమె స్వయముగానే వచ్చును - కాని ఓర్మి కలుగదెట్టు ? 
ఎవరి స్వప్నమున నీవు వేంచేతువో వారికి రాత్రమంతయు నిద్రరాదు. 

* లఖ్నోలో వాజిదలీషా నివసించు సుప్రసిద్ధ భవనము. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 173 


స్వయముగా ఒక పాత్ర నగించువాడనియు అందురు. నిజమేమన “అమానత్‌ 
మూగవడియున్నప్పుడు ఒక మిత్రుడు ఊరికె కూర్చున్నందువలన ఏమియు తోచదనియు 
ఏదేని క్రొత్త రచన చేయుమనియు సలహా ఇచ్చెను. కనుక అతడా నాటకమును వ్రాసెను. 
నాటక రచననుగూర్చి అతడొక కమ్మ వచనరూపమున లిఖించెను. అది ఈ నడుమనేలభించి 
ప్రకాశితమైనందున ఇంతవజకు ఉండిన భ్రాంతులన్నియు తొలగిపోయినవి. 

ఇం(దసభవంటి నాటకము లఖ్నోలోని విలాసయుక్తమగు ఆకాలముననే 
జన్మింపదగినది. హిందూముసల్మానుల సమైక్యత వలన ఏర్పడుచున్న సంస్కృతికి 
పరిణామమే అది. ఇంద్రసభలో హిందువుల దేవుడగు ఇంద్రుడు ఈరాను చక్రవర్తివలె 
ప్రదర్శింపబడిను. ఈరానీ దేవతలు రాక్షసుల రూపము ధరించిరి. అప్పరసులు “పరీ”ల 
వలె ముస్లిమ్‌కాంతల దుస్తులు ధరించి రంగముపై ప్రవేశింతురు. ఈ నాటకములో 
గజలులు, గీతములు మటియు ఠుమీలు కలవు. నాయకుడగు “గుల్ఫామ్‌” 
ఆచారవ్యవహారములను, సంభాషణాశైలిని అనుసరించి అవధ్‌సాహజాదా (రాకుమారుడు) 
అనివించును. వాన్తవికతాదృష్టితో జూచిన ఇదొక లోవమే. కాని ఇందలి 
వాతావరణమంతయు ఆనాటి అవధుడే అని దీనిని చదివినవారు గ్రహించగలరు. ఇందలి 
భాష అతి సరళము. గీతమలు మధురమైనవి. కథ రుచికరమైనది. కనుక దీనిని చూచిన 
ఆనాటి ప్రజలు పరవశులగుచుండిరి. సంగీతము మటియు నృత్యములపై ఆధారపడిన 
ఈ రచన చారిత్రకముగా సాహిత్యదృష్టితోను మహత్తరమైనదే. దీనిని చూచి ఇంకెన్నియో 
“సభలు” రచింపబడెను. కాని ఏ సభయు దీనిస్థాయి నందుకొనలేదు. నజీర్‌ కవితలో, 
మీర్‌ హసన్‌ మస్నవీలో, ఇన్నారచనలలో కాన్సించు సాంప్రదాయక దృశ్యములే ఇందును 
కాన్సించును. 

రామపూర్‌ మజియు హైదరాబాద దర్భారులను గూర్చి సంక్షేపముగా తెల్పుట 
అవసరము. ఏలయన దిల్లీ, లభ్నో దర్చారులు మూలపడిన పిదప అనేక కవులను 
ఆదరించినవి ఈ దర్భారులే. రామపూర్‌ నవాబు యూసుఫలీఖాన్‌ “నాజిమ్‌” అను పేర 
కవితలు వ్రాసెను. తొలుత తన కవితలు మోమిన్‌కు తరువాత గాలిబ్‌కు చూపించెను. 
గాలిబ్‌ మజియు నవాబు వ్రాసికొనిన ఉత్తరప్రత్యుత్తరములు ప్రకాశితములైనవి. వాని 
వలన నవాబు ఎంతటి విద్యాఖిమానము కలవాడో విదితమగును. నవాబు 
కావ్యసం[గ్రహము ప్రకాశితమైనది. అతని కొడుకు నవాబు “కలబలీఖాన్‌” స్వయముగా 
కవియేకాక కవిపోషకుడు. అతని హయాము రామపూర్‌ చరిత్రలో స్వర్ణయుగము. ఈ 


174 ఉర్దూ సాహిత్య చరిత్ర 


చిన్న రాజ్యములోని జీవిత విభాగములనియ్ను అతని కాలమున ఉన్నతి చెందెను. గొప్ప 
గొప్ప కళావేత్తలచట ఉండిరి. ప్రసిద్ధ కవులందజును ఏదో విధముగ రామపూర్‌ దర్భారుతో 
సంబంధము కలిగియుండిరి. అసీర్‌, అమీర్‌, దాగ్‌, జలాల్‌, తస్లీమ్‌, మునీర్‌, ఖలక్‌, 
జాన్‌సాహేబు మొదలగువారు దర్చారునుండి పెద్ద పెద్ద వేతనములు పొందుచుండిరి. 
నవ్వాబు ఉన్నతమగు శిక్షణ పొందెను. ఫారసీ, ఉర్ణూ భాషలలో నైపుణ్యము సంపాదించెను. 
అనేక (గ్రంథములు రచించెను. అతడు శబ్దార్థ విచారణ, శుద్దాశుద్ద శబ్దప్రయోగముల 
గూర్చి ప్రజాదరణ పొందినవి. దిల్లీ లభ్నో కవుల కూడిక వలన రెండు శైలులు విడదీయరాని 
విధముగ కలిసిపోయెను. ఉర్జూభాష కేంద్రములనుండి వెడలి దేశమంతట లోకప్రియమై 
వ్యాపించుచుండెను. దిల్లీ లభ్నోల వేరు వేరు సంప్రదాయములకు సమైక్యత కలిగించి 
భాషా సంబంధములగు భేదభాషములను తొలగించిన కీర్తి రామపురమునకే దక్కినది. 

హైదరాబాద రాజ్యము 18వ శతాబ్ది మధ్యమున, ఒక శతాబ్ది క్రిందట గోలకొండ 
నవాబులు పాలించిన చోటనే స్థాపించబడెను. రెండవ అధ్యాయమున అచటి సాహిత్య 
జీవితమును గూర్చి తెలుపనైనది. ఆ నడుమ కొంత కాలము ఉత్సాహము సన్నగిల్లినది 
కాని సాహిత్య (స్రవంతి ఇంకిపోలేదు. క్రొత్త రాజ్యము స్థాపింపబడుటతోనే ప్రాచీన 
సంప్రదాయము పునరుజ్జీవిత మయ్యెను. అచటి రాజులును తమ ఆస్థాన శోభ నతిశయింప 
జేసికొనుటకై కవులను కళావిదులను పిలిపించుకొనిరి. నిజాముతోపాటు అతని 
మంత్రులును సాహిత్య పోషకులగుట సంతోషకరమగు విషయము. మహారాజు చందూలాల్‌ 
“షాదాలొ స్వయముగా మంచి కవి. అతడు దిల్లీ కవలును హైదరాబాదకు పిలిపించెను. 
జోఖ్‌, నాసిఖ్‌ మజియు నజీర్‌ అక్చరాబాదీలను కూడ అతడు ఆహ్వానించెను. కాని వారు 
వెళ్లలేకపోయిరి. షాహె నషీర్‌, మటియు కొందజు ఇతర కవులు వెళ్ళి సన్మానితులైరి. 
మహారాజావారి ఉర్దూ కావ్యసంగ్రహమొకటి ఫారసీ కావ్యసంగ్రహములు రెండు 
ప్రకాశితములైనవి. ఆనాడు హైదరాబాదలో సుమారు మూడు వందల మంది 
కవులుండిరట. ఇట్ల రాజా గిరిధారీ ప్రసాద్‌ “బర్ట్‌” కూడ కవియేకాక కవిజనపోషకుడు. 
అతని రచన లనేకములు. వానిలో అధికము ఫారసీ గ్రంథములే. ఆనాటి హైదరాబాద 
కవులలో ఫైజ్‌, మాయల్‌, తౌఫిఖ్‌ మజియు కైఫీ మొదలగువారు ప్రసిద్ధులు. 

పద్య రచనవలె గద్య రచనయు అభివృద్ధి చెందుచుండెను. దాని ప్రగతిని గూర్చి 
ఆధునిక రచయితలకు సంబంధించిన అధ్యాయమున వ్రాయబడును. ఇచట ఇంత 
మాత్రము తెల్పుట చాలును. దిల్లీ కాలేజీలో ఉర్జూభాషను గుటించిన చర్చ అధికమగుట 
వలన రచయితలు గద్యరచన వైపు శ్రద్ధచూపిరి. ఫారసీ ప్రభావము అధకముగా ఉన్నను 


ఉర్దూ సాహిత్య చరిత్ర 175 


ఉర్దూ భాష సాహిత్య రూపమును సంతరించుకొనెను. ఆనాటి వజకు చదువుకొనినవారు 
హిందువులైనను, ముసల్మానులైనను ఫారసీలో ఉత్తర ప్రత్యుత్తరములు నడుపుకొనుటే 
సభ్యతగా భావించుచుండిరి. కాని 19వ శతాబ్ది మధ్య భాగమునుండి ఉర్దూలో వ్రాయబడిన 
ఉత్తరములు లభించును. ఉర్దూ భాషలో ప్రఖ్యాత కవియగు మిర్జా గాలిబ్‌ పత్రరచనలోను 
ప్రముఖుడగుట విశేషము. 

“గాలిబ్‌” జీవితమును గూర్చి ఇదివజకే వ్రాయబడినది. ఇచట అతని గద్య రచనను 
గుజించియే వ్రాయబడును. గాలిబ్‌ ఫారసీ గద్య రచనలోను సిద్ధహస్తుడు. ఫారసీ భాషలో 
అంతటి పాండిత్యముగల భారతీయ రచయితలు అరుదు. అయినను ఫారసీలో వ్రాయుటకు 
అవకాశము లేనందున అతడు ఉత్తరములు ఉర్దూలోనే వ్రాసెను. కొంత కాలమైన పిదప 
అనేకులు అతని ఉత్తరములు అధికముగా ప్రశంసించుట వలన మిత్రులకును శిష్యులకును 
ఆ(శ్రయదాతలకును ఉర్టూలోనే బ్రాయసాగెను. ఫారసీ పత్ర రచన బొత్తిగా మానుకొనెను. 
అతని ఉత్తరముల సంగ్రహములు అనేకములు ప్రకాశితములైనవి. ఇంకను కొన్ని 
ఉత్తరములు లభించుచునే ఉన్నవి. ఉత్తరములేకాక అతడు కొన్ని గ్రంథ పీఠికలును 
మజటికొన్ని లఘు రచనలును ఉర్జూలోనే రచించెను. ఇదివబికు ప్రకాశితములైన అతని 
ఉర్దూ గద్య రచనలివి: “ఊదె-హిందీ”, “ఉర్జూయె-మొఅల్లా” (రెండు భాగములు) 
“మకాతిబె-గాలిబ్‌”, “ఖుతూతె-గాలిబ్‌”, “నాదిర్‌ ఖుతూతె-గాలిబ్‌”, “నామయే-గాలిబ్‌”, 
“లతాయిఫె-గాలిబ్‌” మటియు “తేగె-గాలిబ్‌”. వివరి మూడు పుస్తకములు ఒక సాహిత్య 
వివాదమును పురస్కరించుకొని వ్రాయబడినవి. ఆ వివాదమున ఆనాటి అనేక రచయితలు 
ప్రత్యక్షముగాను పరోక్షముగాను పాల్గొనిరి. 

గాలిబ్‌ వ్రాసిన గ్రంథ పీఠిక లన్నియు ఆనాటి కృతక శైలిలోనే ఉన్నవి. వానికి ఎట్టి 
గొప్పతనమును లేదు. ఇవి చాలవజకు మిత్రుల కోరికపై వ్రాయబడినవి కనుక వానిలో 
కొన్ని ప్రశంసా వాక్యములు తప్ప ఇంకేమియు లేదు. 

క్రీ.శ. 1846 ప్రాంతమున గాలిబ్‌ పత్రరచన ప్రారంభించెను. కలముచేగొని 
యథాలాపముగా ఆలవోకగా వ్రాసిన ఈ యుత్తరములే నేడు ఉర్దూ సాహిత్యమున వెలలేని 
రత్నములు. అవి సుమారు ఒక వేయి వజకుకలవు. వానివలన గాలిబ్‌ను గూర్చిన చాల 
సంగతులు తెలియును. ఆ కాలపు చరిత్రాంశములు, రాజకీయములు, సాహిత్య చర్చలు 
వానిలో కలవు. తన జీవితమునకు సంబంధించిన ప్రతి విషయమును గుతించి అతడు 
ఉత్తరములలో మనసు విడిచి వ్రాయువాడు. ఈ యుత్తరములలో కొందలి స్తుతి, కొందణి 


1/6 ఉర్దూ సాహిత్య చరిత్ర 


నిందకలదు. కొందఅపట్ల సానుభూతి మజికొందఅపట్ల ద్వేషము ప్రకటింపబడినది. 
కొన్ని యెడల అతని స్వాతిశయము ఇతరులను అధః పాతాళమునకు అణచివైచినది. 
మజటికొన్ని యెడల ఇతరుల ప్రశంసలు భూమ్యాకాశములకు ముడివెట్టినవి. ఒకచోట 
సమస్యలను గంభీరముగా సమాలోచించి వేటొకచోట జటిల విషయములను చిటకెలలో 
ఎగురగొట్టి వైచినాడు. ఒకచో మతసంబందములగు నిగూఢ తత్త్వ్వములను వివరించి 
ఇంకొకచోట మతాభిమానుల అవహేళన జరిపినాడు. ఒకప్పుడు ఆశావాదమున 
జీవితానంద (ప్రాప్తికై గురేవించి వేటొకప్పుడు నిరాశావాదిటైం జీవితము 
నంతమొందించుకొను అభిలాష వ్యక్తము చేసినాడు. ఇట్లు ఈ ఉత్తరములు గాలిబ్‌ 
స్వీయకథనేకాక ఇతర సమస్త విషయములను చేర్చుకొని యున్నవి. ఆనాటి ప్రజల 
మానసిక స్థితిని తెలిసికొనగోరువారికి గాలిబ్‌ ఉత్తరాలు చాల సహాయపడును. 

గాలిబ్‌ విప్లవ భావములు కలవాడు. అతడు పత్రరచనలో మహమ్మద్‌షా కాలము 
వటికు ప్రచారములో నున్న నియమములను ఉల్లంఘించెను. అతడు తన మదిలోని 
మాటను పత్రారంభముననే తెల్పును. అందువలన అతడు ఎవరికి ఉత్తరము 
బ్రాయుచున్నాడో అతనితో ముఖాముఖిమాటలాడి నట్లుండును. మహమ్మద్‌షాహీ పద్దతి 
తనకు నచ్చదనియు మనసులోని మాట వెల్లడించుకొనుటయే తన ఉద్దేశ్యమనియు 
అతడు తానే వ్రాసెను. అతని ఉత్తరములు ఇంతటి మనోరంజకములగుటకు అతని 
పలుకులో పర్యవసించు హాస్యరసమే కారణము. గజలులవలె అతని ఉత్తరములును 
ఉత్కృష్ట రచనలు. వానిలో నేటికిని నవ్యత గోచరించును. అతనిని అనుకరించుటలో 
కృతకృత్యులయినవారు ఈనాటికి లేరు. 

గాలిబ్‌ పత్రరచన యందు ఉత్సుకత కలవాడు. తపాలా పద్ధతులు సరిగా లేని ఆ 
కాలమున ఎన్నియో ఉత్తరములు లుప్తములైపోవుచుండెను. కనుక తాను “బేరంగులు” 
బ్రాయుచు అట్టివే తన పేర తెప్పించుకొనుచుందెను. అతనికి తన ప్రఖ్యాతిపై 
విశ్వాసమత్యంతము. ఎవరేని అతని చిరునామాను గుణించి అడిగినచో కుపితుడగు 
చుండెను. తనపేర వ్రాసి క్రింద “దిల్లీ” అని వ్రాసిన చాలునని చెప్పువాడు. దిల్లీలో 
పాదుషానుండి తపాల బంట్రోతు వణకు గల సర్వజనులు అతని కీర్తి నెటిగినవారేమరి. 
అతడు తనకు వచ్చిన ఉత్తరములకు త్వరగా జవాబులు వ్రాసి తన ఉత్తరములకును 
అట్లే జవాబులు వ్రాయవలసినదిగా కోరుచుండెను. ఈ సమస్త విషయముల వలననే 
ఉర్దూలో ఎవరికిని లేని విశిష్టవ్యక్తిత్వము “గాలిబొకు కలిగినది. 

ఖ్యాజా అమాన్‌ అను నతడు ఆ కాలమున ప్రసిద్దుడగు గద్యరచయిత. అతడు 


ఉర్దూ సాహిత్య చరిత్ర 177 


“గాలిబ్‌” బంధువు. గాలిబ్‌ తన ఉత్తరములలో పలుతావు అతనిని పేర్కొని మిత్రులకును 
శిష్యులకును అతని రచనలతో పరిచయము కలిగించెను. “అమాన్‌” ఫారసీలోని 
“బోస్తానె-ఖ్యాల్‌” అను ప్రఖ్యాత కథను ఉర్దూలో అనువదింపసాగెను. అది పది భాగములు 
గల కథ. అల్వర్‌ మహారాజు శివదాస్‌ సింహుని ఆదేశము ననుసరించి అతడు అయిదు 
భాగములు మాత్రము అనువదింపగల్లెను. అతని మృత్యువు వలన మిగిలిన భాగములు 
అనువదింప బడక అట్లే ఉండిపోయినవి. అతని భాష సరళము- మధురము. అతని 
రచన అనువాదమనిపించక స్వంత రచనయే అనిపించును. 

గాలిబ్‌ మిత్రులలో ఒకడగు ఖ్వాజా గులామ్‌ గౌస్‌ “బేఖలర్‌” మిగుల ప్రతిభావంతుడు. 
అతడు మెల్లమెల్లగా ఉన్నతి చెందుచు గవర్నరు దగ్గణ మీర్‌మున్నీ పదవి పొందెను. 
నలుబదైదేండ్లు ఉద్యోగముచేసి క్రీ.శ. 1885 లో ఉపకారవేతనము పొందెను. క్రీ.శ. 1905 
లో మరణించెను. “బేఖబర్‌” అరబీ, ఫారసీ భాషలలో గొప్ప పండితుడు. అతని ఫారసీ 
కావ్యములు ఈరాను విద్వాంసులకును అదరపాత్రములైనవి. గాలిబ్‌కంటె వయమున 
చిన్నవాడే అయినను గాలిబ్‌ అతనిని గౌరవించుచుండెను. కవితలేకాక అతని ఉత్తరముల 
సంగ్రహము “పుగానె-బేఖబర్‌” అను పూర ప్రకాశితమయ్యెను. అతని శైలి ప్రాచీన 
రచయితల వంటిది. అందు అరబీ ఫారసీ పదములతోపాటు అలంకార ప్రయోగ మధికము. 
'బేఖబర్‌ మామ మోల్వీగులామ్‌ ఇమామ్‌ “షహీద్‌” కూడ మంచి గద్య రచయిత. 
“మౌలూదె-షరీఫ్‌” మజియు “ఇన్నాయె-బహారె-బేఖిజాం ” అనునవి అతని ప్రసిద్ధ రచనలు. 
ఆ కాలమున దక్షిణములోను అనేకులు గద్య రచయితలుందిరి. వారిలో “మ్నులుమురా” 
ముఖ్యుడు. అతడు విజ్ఞాన గ్రంథముల నెన్నిటినో అనువదించి ప్రచురించెను. కాని అవి 
నేడు అలభ్యములు. 

ఈ అధ్యాయమున పేర్కొనబడిన కవులలో, రచయితలలో అనేకులు సంప్రదాయ 
బద్ధమగు మార్గమున నడచువారు. కనుక వారిని గూర్చి వ్రాయునప్పుడు యుగమున 
దృష్టియందుచుకొనుట జరుగలేదు. ఇందు 19వ శతాబ్ది మధ్యభాగము నుండి 20 శతాబ్ది 
ప్రారంభము వటికు గల సాహితీపరులు చేర్చబడినారు. అప్పుడు కవిత్వము అత్యంత 
లోకప్రియమైనది. హిందువులు, ముసల్మానులు, సిఖులు, పారశీలు, ఆంగ్లేయులు మజియు 
ఇతర ఐరోపీయులు ఉత్సాహముతో ఉర్జూకవిత వ్రాయుచుండిరి. చాలమంది ఆంగ్ల కవుల 
కావ్యసంగ్రహములు ప్రకాశితములైనవి. పద్యరచనలో ఎట్టి నూత్నగతియు కన్పించదు. 
అల్పకాలములో అత్యున్నతి చెందిన నూత్న జీవితము గద్యరచనలోనే ద్యోతితమగుచుండెను. 


178 ఉర్దూ సాహిత్య చరిత్ర 


గద్యరచనపై ఆంగ్ల భాషాభ్యసన ప్రభావము, నవజాగ్భతి ప్రభావము మణియు విజ్ఞానశాస్త్ర 
ప్రభావము గద్యరచనపై పడుచున్నను కవులధికులు పూర్వమార్గమునే అనుసరించుచుందిరి. 
రాజకీయచ విషయములును సామాజిక విషయములును పద్యములలో కాక గద్యమున 
గోచరించుచున్నవి. ము(ద్రణాయం(తములు మజియు ప్రచురణాలయములు 
స్థాపింపబడుటవలన ఉర్దూ సాహిత్యము అతివేగమున ప్రగతి చెందుచుండెను. ఈ 
విషయము “గార్సా-ద-తాసీ” రచనల వలనను వ్యాఖ్యాముల వలనను స్పష్టమగును. 
అతడు “ప్యారిస్‌” పట్టబిములోనుండి ఇచటి ప్రతి సంవత్సరపు ప్రగతిని గూర్చి తన 
రచనలలో తెల్పుచుండెను. ఈ సంక్షిప్త చరిత్రలో ప్రగతియొక్క వ్యాపకరూపమును 
ప్రదర్శించుట అసంభవము. ఆ కాలమున భారతదేశపు నవజాగ్భతి పరిణామ స్వరూపమగు 
మహాయుగము ప్రారంభమయ్యెనని చెప్పిన చాలును. ముందటి అధ్యాయములలో 
నవచైతన్యమువలన కలిగిన సాహత్య గతి విశ్లేషణ జరుపుటకు ప్రయత్నింపబడును. 
సమగ్ర చిత్రమును ప్రదర్శించుటకై ప్రాచీన సాహిత్య దృష్టి కలిగి మారుచున్న అవస్థను 
అనుసరింపజాలని ప్రవృత్తులను కూడ అటనట సూచింపబడును. 


మ ఆహనెసాల్లా 


ఉర్దూ సాహిత్య చరిత్ర 179 


తొమ్మిదవ అధ్యాయము 


నవజాగ్భతి మజియు నవ్యసాహితి 
పద్యము:- 


పందోమ్మిదవ శతాబ్ది పూర్వార్థమున భారతదేశములోని అధిక భూభాగముపై ఆంగ్ల 
ప్రభుత్వము వ్యాపించెను. దేశస్థితి చాల మార్పు చెందెను. అయినను కళలును 
సాహిత్యమును ఆ ప్రభుత్వమును సంపూర్ణముగా స్వీకరింపవయ్యెను. ఆర్థిక పరివర్తనల 
వలనను ఉత్పాదనకు సంబంధించిన భౌతిక సాధనములవలనను మానవుని ఆలోచనా 
విధానము మాజుట, వర్ణముల పరస్పర సంబంధములలో మార్పు గలుగుట తథ్యము. 
అయినను కళలయందును సాహిత్యమునందు ఆర్థిక సంస్థల వలన కలుగు పరివర్తనము 
కొన్ని సమయములలో మందగమనమును కొన్ని సమయములలో తీవగమనమును 
కలిగియుండును. ఇట్లగుటవలన రెంటి సంబంధము (గహించుటే కష్టమగును. ఈ 
పరివర్తనలు రెండును సమానముగా ఉండకపోవుటకు కారణమేమన ఒకసారి స్థాపితములైన 
సాహిత్య సంప్రదాయములు నెమ్మది నెమ్మదిగా అంతరించును. అవి ప్రజా సమూహమునకు 
అత్యంత ప్రియమైనవి అయినందున ఆర్థిక పరిస్థితులు మాటినను ప్రజల హృదయములు 
ఆ సంప్రదాయముల వైపే ఆకర్షింపబడుచుండును. 

ఆంగ్లేయులు పదునేడవ శతాబ్ది నుండి భారత వర్షమునకు వ్యాపారార్థము 
వచ్చుచుండిరి. పదునెన్మిదవ శతాబ్ది ఉత్తరార్థమున దేశములోని కొన్ని బాగములపై 
అధికారము సంపాదించిరి. ఇంగ్లాండులో వైజ్ఞానికాభివృద్ధి ఫలితముగా బెద్యోగిక విప్లవము 
జరిగెను. భారతదేశమున విజ్ఞానము వ్యాపించలేదు. ఇంటి ధనము వెలుపలికి వెళ్ళకుండ 
ఆపగలిగిన శక్తియు ఇచట లేకుండెను. కనుక ఈ దేశము ముడిపదార్థములు సరఫరాచేయు 


180 ఉర్దూ సాహిత్య చరిత్ర 


కేంద్రమగునట్టి యోగ్యతయే కలిగియుండెను. రాజకీయముగను ఆర్థికముగను చూచిన 
అది మొగలు ప్రభుత్వ పతన కాలము. ఆంగ్ల సామ్రాజ్య సంపర్మమువలనను, ఐరోపీయ 
పెట్టుబడిదారీ విధానము సంపర్మమువలనను ఉత్పన్నమైన నూతన వ్యాపార, పారిశ్రామిక 
వికాస కాలము. ఇచటి ఆర్థిక విధానము ద్వైతత్వమున కట్టువడియుండెను. ప్రాచీన 
సంప్రదాయము దానిని అదిమమగు కృషి ప్రధాన జీవితము వైపునకు గృహ పరిశ్రమల 
వైపునకును లాగుచుండెను. ఐరోపా తోడి సంబంధము దానిని నూత్నమగు యాంత్రిక 
జీవనము వైపు ప్రోత్సహించుచుండెను. అనేక శతాబ్దముల నుండి భారతదేశపు ఆర్థిక 
పరిస్థితి మజియు రాజకీయజీవనము నిలిచిపోయిన నీటివలె స్తబ్ధత కలిగియుండెను. 
కొంత కాలము క్రిందటివజకు శాంతి ప్రదములైన నైతికములగు విలువలు సామాజిక, 
దార్శనికములగు విలువలు ప్రభావ శూన్యములై పోయెను. అధిక సంఖ్యాకులగు 
భారతీయులు తమ ప్రాచీన సభ్యతను గౌరవదృష్టితో చూచుచుండిరి. కాని వారి 
రాజకీయపతనము వారికి ప్రియమైన సభ్యతను అంతమొందించుచుండెనను సంగతి 
యెజుగకుండిరి. మారుచున్న పరిస్థితులలో తమ ప్రాచీన సంపదను విఫణి వీదిలో పేర్చి 
ప్రజలను ఆకర్షించు సాహసము వారిలో లేకుండెను. ఏలయన సామాన్య ప్రజానీకము 
జీవనోపాధికై (కొత్తబాటలు వెదకుచుండెను. పందొమ్మిదవ శతాబ్లీ మధ్యభాగము వబకు 
ఎన్నియో రాజ్యములు కూలిపోయెను. వానికి సంబంధించిన సైనికులును ఉద్యోగులును 
నిరాశ్రయులై జీవిక కొణకు అన్వేషణ ప్రారంభించిరి. కొందబు నూత్న జీవితపు 
సంకటములను కొంత కొంత గుర్తించి పరిస్థితులతో రాజీ పడుటకై ప్రయత్నించుచుండిరి. 
ఆంగ్లేయుల ఆలోచనలను ఆమోదించుటే కాక వానిని గూర్చి ప్రచారము చేయగల ఒక 
వర్గమును భారతదేశీయులలోనే తయారుచేయుట కొటకే ఆంగ్లేలేయులు ప్రారంభించిన 
విద్యా బోధనము ఉద్దేశింపబడెను. 


మెల్ల మెల్లగా ఇదంతయు చేయుచున్న ఈస్టిండియా కంపినీ ఈ కాలము వణకు 
భారతదేశముపై వాస్తవికాధికారము పొందెను. భారతదేశపు స్తబ్ధజీవనమున అదొక క్రొత్త 
వాయుతరంగమును లేవదీసెను. ఈ వాయువులో ఘాతుకమగు విషమును జీవితమునకు 
నూత్నత్వము ప్రసాదించగల భావవీచికలును కలిసియుండెను. ఒక వైపు ప్రగతికి 
మటొకవైపు గతినిరోధమునకు సంబంధించిన ఈ సమ్మి(శ్రిత భావనల వలననే ఈ కాలపు 
విశ్లేషణ కఠినమైపోయినది. విమర్శకుడు ఒక పరిభావుకుడై ఆవేశముతో దానిని 
నిందించును. ఇంకనొక పరి దాని వలన ఆర్థిక సామాజిక జీవనమునకు ఎట్టి హానియు 
వాటిల్లలేదనియే ప్రశంసించును. నిజమునకు ఈస్టిండియా కంపినీ దోపిడిగాళ్ళ దండు. 
అది ఒక శతాబ్దకాలమున దేశమును పూర్తిగా కొల్లగొట్టెను. దాని వలన ఏదో కొంత 


ఉర్దూ సాహిత్య చరిత్ర 181 


లాభము కలిగినను, ఒక నవచైతన్యము కలిగినను అది తప్పించుకోరాని చారిత్రక 
కారణముల వలన కలిగినదే. బంగాళములో ప్రారంభింపబడిన నూత్న శిక్షణ కలిగించిన 
దృష్టితో బహుమూల్యమైనది. అందు ఆంగ్ల విద్యా ప్రభావమే అధికముగా పనిచేసె ననుటలో 
సందేహములేదు. అయినను జాగీర్దారీ వ్యవస్థ పతనము చెందుచున్న ఆ కాలమున మధ్యమ 
వర్గ మొకటి జన్మించుచుండెననియు దాని సముఖమున జీవన సమస్య లుండెననియు 
మటవరాదు. సంస్మారమునకు, నవజాగృతికి రాజారామ మోహనరాయలు చక్కని 
ప్రతీకవంటి వాడు. అతని బారతీయత నూతన జ్ఞానము వలన ఇంకను దివ్యమయ్యెను. 
ఈ నవీన శిక్షణ హిందూ మమ్మదీయుల సంఘముపై ఎట్టి ప్రభావము చూపెనో దానిని 
వివరించుట ఇచట అసంభవము అయినను భారతీయులలో అల్పసంఖ్యాకులు మాత్రమే 
ఈ నూత్న జీవనమును చైతన్య పూర్వకముగా గ్రహింప గలిగిరనుట మటివరాని విషయము. 
అధిక సంఖ్యాకులు ఆర్థికముగా అణగద్రొక్కబడుచున్నప్పటికిని తమ ప్రాచీన 
సంప్రదాయములనే అంటెపెట్టుకొని యుండిరి. 

భావికాలపు రాజనీతిని దృష్టియందుంచుకొని చూచినచో ఆంగ్లవిద్య మజియు 
ఈస్టిండియా కంపినీతోడి సంపర్మము కలుగజేసిన మహత్తర పరివర్తనములలో నవీనమగు 
మధ్యమ వర్గపు ఉత్పత్తి యొకటని తెలియును. ఈ నవీన మధ్యమవర్గము ఆంగ్ల 
సామ్రాజ్యము ఏర్పజచిన సంప్రదాయము ననుసరించియే తమ దేశోన్నతిని 
వాంఛించుచుండెను. దాని దృక్పథము ననుసరించి అది ప్రాచీన సంప్రదాయములతో 
అది సంతుష్టమై లేకుండెను. ఈ సంపర్మము ఘనిష్టమైన సందర్భమున ఈ నవీన మధ్యమ 
వర్గము ప్రాచీనమగు కృషి ప్రధాన జీవనము నధిగమించుట కనుగొనగలము. ఈ వర్గమే 
విదేశీయమగు నవచైతన్యమును, పారశ్రామిక విధానమును పెట్టుబడిదారీ పద్ధతిని 
స్వీకరించెను. ఇట్లు ఈ నాటబడిన విత్తనములు కొలది కాలముననే మొలకెత్తి పెటిగి 
విశాల వృక్షములయ్యెను. 

ప్రాచీన సంప్రదాయములు కొన్ని పురాతనములైనందున స్వయముగా 
నశించిపోవుననియు, మటికొన్ని నూత్న పరిస్థితుల ఒత్తిడి వలన సమాప్రములైన 
పోవుననియు చరిత్ర శాస్త్రజ్ఞులు ఎజుగుదురు. భారతదేశమున సామ్రాజ్యములు 
పడిపోవుచుండెను. పూర్వకాలపు రాజదర్భారులు తమ సంప్రదాయములతో నశించి 
పోవుచుండెను. ఉన్నత వర్గమునకును మధ్యమవర్గమునకు సంబంధించిన ముసల్మానులు 
పట్టుదలతో సామ్రాజ్యముల శవములను పట్టుకొని వేలాడుచుండిరనుటలో 
సందేహములేదు. కాని నవచైతన్యమునకు సంబంధించినంత వణకు వారికిని 
హిందువులకును అంతగా అంతరము లేకుండెను. ఇరుతెగల వారిలో ఎవరును మారుచున్న 


182 ఉర్దూ సాహిత్య చరిత్ర 


ఈ అధ్యాయమున మదీయములగు ఇతర రచనల సహాయము పొందనైనది. 
రాజకీయ సమస్యలను, ఆర్థిక సమస్యలను సంపూర్ణముగా గ్రహించినవారు లేకుండిరి. 
దీని పరిణామమెమైనదన భారతదేశము కృషి ప్రధానమగు ఆర్థిక దశకును, ఉద్యోగ 
ప్రధానమగు ఆర్థిక దశకును నడుమ కొట్టుమిట్టాడుచుండెను. సామ్రాజ్య కాలమునాటి 
సంప్రదాయములు మజల కోలుకోలేని విధమున నూత్న భావములలో లయమొందెను. 
ఇది జటిలమైన పరిస్థితి. దీనిని సంపూర్ణముగ (గ్రహింపని యెడల నూత్నజీవనమును 
మటియు నవ్యసాహిత్యమును గుతించిన వివరణ ఆవేశపూరితమై పోవును. 

సామ్రాజ్యకాలపు టవశేషశక్తులు ఆంగ్ల ప్రభుత్వమునుండి విడివడువకై క్రీశ. 
1857వ సంవత్సరమున సాయుధయత్నము చేసెను. ఆంగ్ల ధనాఢ్యులకు విరుద్ధముగా 
జాగీర్జారులును స్వాతంత్ర్య వాంఛకలవారును సాగించిన ఈ సంఘర్షణమును ఆంగ్లుల 
విజయముతో సమాప్తమయ్యెను. భారతదేశపు సామాన్య ప్రజానీకము ఈ సంఘర్షణమున 
సరిగా పాల్గొనదయ్యెను. సామ్రాజ్యవాదులలోనే చీలికలు కలిగెను. కొందజు జాగీర్జారులు 
ఆంగ్లులకు సహాయపడిరి. మటికొందటు వారికి విరుద్ధముగా నిలిచిరి. అప్పటికి ఆంగ్లులు 
మన సామాజిక, సాంస్కృతిక, మత సంప్రదాయములను నశింపజేయగలరను భయమునే 
వారియెడ అసహ్యభావము రేకెత్తుచుండెను. ఆర్థికముగా కూడ వినాశము జరుగుచున్నదను 
భయమును అస్పష్టరూపమున ఉండెననుటలో సందియము లేదు. అదియే ముందు 
స్పష్టరూపమున ప్రకటమై ఆంగ్లేయులకు విరుద్ధముగా తుఫానువలె చెలరేగెను. ఈ 
సమరములో ముందు నడచిన ముసల్మాను జాగీర్ణారులును జమీందారులును 
అతిక్రూరముగ అణగద్రొక్కబడిరి. అయినను జాగీర్దారీ వ్యవస్థ ఇంకను నిలిచియుండెను. 
ఆంగ్లేయులు పూర్వపు జాగీర్ణారుల స్థానమున ప్రభుభక్తులగు జాగీర్ణారుల వర్గమును 
సృష్టించిరి. ముసల్మానులపై మతపరమై యుండియు రాజకీయ లక్షణములుగల “షహాబీ” 
ఆందోళనము లేవదీసినారను నేరము మోపబడెను. ఆంగ్లేయులు ముసల్మానుల రాజ్యములు 
అధికముగా కబళించియుండిరి కనుక, వారును ముసల్మానులును ఒకరినొకరు 
పరస్పరము అనుమానించుచునే ఉండిరి. క్రీ.శ. 1885వ సంవత్సరమున కాంగ్రెసు సంస్థ 
స్థాపింపబడినంత ఆంగ్లులకు క్రొత్త సమస్య ఎదురయ్యెను. భారతీయులలో కలిగిన 
దేశభక్తిని, రాష్టీయతను అరికట్టుట ఆవశ్యకమనిపించెను. కనుక ముసల్మానులతో మైత్రి 
చేయుటయే ఉచితమని తలంచబడెను. సర్‌ సయ్యద్‌ మతియు కొందటు నాయకులు 
ప్రయత్నించి తమ ప్రభుభక్తిని బుజువుపరచుకొనిరి. విప్రవానంతరము ఈస్టిండియా 
కంపినీ పాలనము సమాప్తమై భారతదేశము ఆంగ్రప్రభుత్వ వశమయ్యెను. విక్టోరియా 
మహారాణి ఈ రాజ్యము లభించినంతనే మతస్వాతంత్ర్యము ఈయబడినట్లు ప్రకటించెను. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 183 


ఉన్నతవర్గమునకును మధ్యమవర్గమునకును సంబంధించిన హిందూ ముస్లిములు దీనికి 
లోలోన స్వాగతము పలికిరి. భారత చరిత్రలో రాజవంశములు మారుట పరిపాటి. ఒక 
రాజవంశము నశించిన తరువాత ఇంకొక రాజవంశము అధికారము పొందును. 
సామాన్యప్రజలు ఈ పరివర్తనమునుకూడ అట్లే భావించిరి. మొగులులు బలహీనులైరి. 
వారి స్థానమున ఆంగ్లేయులు వచ్చిరి. వారు ఎన్నియో సదుపాయములు కలిగించిరి. 
రాజ్యములోని వ తివ్యక్తిని నమాన భావముతో చూడగలముని, అంద 
మతసంరక్షణచేయగలమని మాట యిచ్చిరి- ఇవన్నిటివలన తమ దేశమును చీడవలె 
తినివైచుచున్న ఆంగ్లేయులు ఆర్థిక దుర్నీతిని గొప్ప గొప్ప విద్వాంసులే గ్రహింలేక పోయిరి. 
ఈ అనభిజ్ఞత కారణముననే భారతీయుల హృదయములలో ఆంగ్లులపట్ల సంపూర్ణముగా 
అసహ్యభావము కలుగలేదు. రచయితల దేశభక్తి మజియు (ప్రభుభక్తి నడుమ 
భ్రమించుచుందిరి. 

భారతదేశములోని అన్ని భాషల సాహిత్యములను ఈ భూమిక ననుసరించియే 
చూడవలెను. ప్రతి రచయితయు, కవియు ఒక నూత్న దశలో ఉండెను. భారత దేశము 
ఇట్టి పరివర్తనము చెందుచున్నప్పుడు దానిని అర్ధము చేసికొనలేక పూర్వ రాగములనే 
ఆలాపించు రచయితలును ఉండిరి. వారి దృష్టిలో సాహిత్యమనగా కొన్ని ఎన్నుకోబడిన 
సంప్రదాయముల సమూహము. వారు సాహిత్యమును శాశ్వతమైనదనియు 
మార్చులేనిదనియు నమ్ముచుండిరి. జీవితమునకును సాహిత్యమునకును గల సంబంధమును 
గ్రహించిన రచయితలు మాత్రము తమ జాగృతిని, చైతన్యమును అనుసరించి 
భావములలోను సాహిత్యరూపములలోను పరివర్తనము కలిగించుటకు వెనుదీయువారు 
కారు. జీవితము మారుచుండుట చూచి వారు సాహిత్యములోను మార్చుతెచ్చుటకు 
వాంఛించుచుండిరి. ఈ నవ్యచైతన్య వికాసము హిందీలో భారతేందుకాలమునను 
ఉర్దూలో ఆజాద్‌ మటియు హాలీలకాలమునను చూడగలము. నేటి ఆధునిక సాహిత్యదృష్టితో 
ఇదియు ప్రాచీనమే అనిపించును. కాని క్రొత్త ప్రాతల మేలు కలయికకు ఇంతకంటె 
మంచి ఉదాహరణము మణి యెచటను దొరకదు- వారిది విపఫ్లవకాలము కాదు. మెల్లమెల్లగా 
పరివర్తనము కలిగించు సంస్మారవాదుల కాలమది. ఆ కాలమును కొన్ని విషమతలు 
ఉండెను. వర్గచైతన్యము పనిచేయుచుండెను. అయినను అవి ప్రతిచోట సమానరూపమున 
ప్రదర్శితమలు కాలేదు. అది ప్రజాసామాన్యమునకు సంబంధించిన యుగమును కాదు. 
మధ్యమవర్దపు యుగమది. అభివృద్ధిచెందుచున్న ధనికవర్గపు యుగమది. అట్టి కాలమున 
సామ్రాజ్యవాదమును నిరసించి జెద్యోగిక కాలమును ప్రోత్సహింపదలచిన వారును ప్రగతి 
శీలురే అనవచ్చును. 


184 ఉర్దూ సాహిత్య చరిత్ర 


భారతదేశమున ఆంగ్ల ప్రభుత్వకాలము ప్రపంచ చరిత్రలో అన్నిటికంటె చీకటి 
కాలమని ఈ వణకు చాలచోట్ల చెప్పబడినది. అయినను ఆంగ్లేయుల వలన 
భారతదేశమునకు వైజ్ఞానిక శాస్తముతోను, తదావిష్మరణములతోను పరిచయము 
కలిగెననుట నిరాకరింపరాని సత్యము. స్తబ్బమైయున్న భారతదేశపు ఆర్థిక జీవనమున 
ఉత్పాదనమునకు, ప్రగతికి సంబంధించిన యంత్రములు క్రొత్త అలలు రేపెను. ఈ 
పరిస్థితి కొంత నైరాశ్యమును కూడ కలిగించెను. కొందజు భారతీయులు పెటిగిపోవుచున్న 
ఆలోచనలకు వెజచి తిరిగి తిరిగి వెనుకకు చూచుచు తమ భూతకాలమున 
లీనమగుచుండిరి. మజికొందజు నవీనతయొక్క ఇంద్రజాలమున చిక్కుకొని తమ 
ప్రాచీనేతిహాసమును అసహ్యించుకొనుచు ఆలోచన లేకయే పాశ్చాత్యుల భావములను 
సర్వదా స్వీకరించుచుండిరి. కొందజు అల్పసంఖ్యాకులు మాత్రమే తమ బుద్ధి నుపయోగించి 
యుగధర్మమును గుట్తించి దేశోన్నతికి సంబంధించిన భావములు కలిగి తదనుకూలముగ 
క్రియారూపమున వ్యవహారించుచుండిరి. భారతేందు (హరిశ్చంద్ర) మణియు 'హాలీ 
ఇట్టివారని నా అభిప్రాయము. వీరు ఒకవైపు మార్చును నిరాకరించు వారితోను మటొకవైపు 
పాశ్చాత్య సభ్యతను కనులు మూసికొని స్వీకరించువారితోను ఘర్షణ చిహ్నములు వీరి 
రచనలలోనే గోచరంచును. వర్గ సంఘర్షణ దృష్టితో ఈ యుగమును చూడదలచితిమేని 
అప్పుడు ప్రతివర్గపు చైతన్యమును, మానసికస్థితిని స్పష్టముగా గ్రహింపదగిన విధముగా 
వర్గముల వ్యవస్థీకరణ లేకుండెనని మజల ఒకతూరి నొక్కి చెప్పగలను. కనుక ఒక 
రచయిత ఒకవైపు తన ప్రజలపట్ల ప్రేమ ప్రకటించుచు ఆ నోటనే ఆంగ్ల ప్రభుత్వమును 
ప్రశంసించుట చూచి మనము చికతులము కా బనిలేదు. ఆ పరిస్థితులలో ప్రభుభక్తిలేదా, 
ఆంగ్లుల ప్రశంస అనగా ఆధునిక యుగపు టాలోచనలను గ్రహించుటయే. విప్లవము 
మటియు వాని తరువాత జరిగిన దురంతములు భారతీయులలో పరాజయ వాదమును, 
నిరాశాభావమును కలిగించెను. నూత్నమగు ఆర్థిక విధానమును స్వీకరించి, లేదా కనీసము 
దానిని వ్యతిరేకించక భారతేందు మతియు హాలీ మహాకవులు తమ తమ ధార్మిక 
క్షేత్రములలో నిలిచి నిరాశాభావమును, అపాయశంకను దూరముచేసి పూర్వపు కీర్తిని 
స్మరించుచు గర్వించి ఆశాపూర్వకముగా జీవితసమరమున పాల్గొని భవిష్యత్తును 
స్వహస్తములతో తీర్చి దిద్దుకొనుటకై ప్రోత్సహించుట చూడగా ప్రభుభక్తి యనగా జీవించి 
పురోగమించుట కొక ఆలంబనమే అని స్పష్టపడును. ఆంగ్లులు భారతీయులకు శత్రువులను 
భావమున వారిని ప్రశంసింపలేదు. వారి భాష హిందూ ముసల్మానుల భావుకతను మృత్యు 
ముఖమునుండి కాపాడినది. అది మాత్రము సామాన్యమా ? 

క్రొత్తగా జరిగిన మధ్యమవర్గపు ఉత్పత్తియొక్క ప్రభావము అతి వ్యాపకము. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 185 


భారతీయులక మత స్వాతంత్ర్యము లభించెను. అది వారిని అనుచిత మార్గమున 
పడవైచెను. వారు తమ సమస్యలను సామాన్యమగు రాష్ట్రీయ దృక్పథముతో చూచుటకు 
బదులుగా బూటకపు మత స్వాతం(త్యమును చాటుగొని తమ మతస్థులతోనే 
పురోగమించుటకై ప్రయత్నించుచుండిరి. వారు ఆంగ్ల ప్రభుత్వపు ఒత్తిడి వలనను, 
సమానములగు ఆర్థిక సమస్యల కారణమునను హిందూ ముస్లిముల సమైక్యతా దృష్టితో 
ఆలోచించవలసిన వారయ్యును వూటొకవైపు తమ తమ మతసీమలలోనే ఉన్నతికి 
సంబంధించిన ఆలోచనలు చేయుచు సంకుచితత్వమునకు గురియగుచుండిరి. భారతేందు 
మతియు అతని అనుచరులు ఒకవిధముగా ధర్మభీరువులు. వారు హిందువులను మాత్రమే 
అభివృద్ధి పథమునకు ఆహ్వానించిరి. అట్లే హాలీ, నజీర్‌, అహమద్‌, షిల్లీ మటియు అక్బరు 
మధ్యమ వర్గీయులగు ముస్లిముల ప్రాతినిధ్యమే వహించిరి. ఒకవైపు ఆర్యసమాజి 
కాందోళము మొదలయ్యెను. రెండవవైపు ముస్లిమ్‌ సంస్కారోద్యమము బయలుదేరెను. 
ఈ రెంటి ఆలోచనలలో చాల వబకు సమానత గోచరించును. ఈ విషయమునే ఆంగ్ల 
సామ్రాజ్యోన్నతి ననుసరించి చూచినచో సంస్కార వాదపు మూలమును, వేజు వేటు 
అభివృద్ధి చెందవలెనను భావములును దానితో ఎంతవబకు సంబంధించియున్నచో 
వెంటనే బోధపడును. ఆనాటి మత సంస్కర్తలే కాక మంచి మంచి కవులును, 
రచయితలును, “హిందీ- హిందూ- హిందూన్మాన్‌” అను నినాదములు చేసిరనిన మనము 
చకితులము కానవసరము లేదు. ఇట్లే ముసల్మానులు ఉద్యోగములకై ముసల్మానులకు 
కేటాయింపబడిన స్థలములను అసెంబ్లీలో నియమితమగు సంఖ్యను, శిక్షణను గుణించి 
ప్రయత్నించుటే కాక ఆంగ్లేయులనుండి ఉదార వ్యవహారమును అభ్యర్దించుచుండిరి. 
అయినను సాహిత్యములో కన్పించునట్టి ధార్మిక భావములు వాస్తవమునకు జాగ్భతికి 
ప్రతిబింబములే అనవచ్చును. ఇది శక్తి సంపాదించుట కొక యెత్తు. ఆనాటి ఉర్దూ 
హిందీ రచయిత లందజలో ఈ ద్వైత విధానము కన్పించును. ఒకవైపు వారు రూఢి 
వాదులకు, ఛాందసులకు వ్యతిరేకముగా పోరుచు మజొకవైవు మతాదర్శముల 
ద్వారమునను, ప్రాచీన గౌరవమును గానముచేయుట ద్వారమునను జాగృతి 
కలిగించుచుండుట చూడగలము. 

దేశభక్తి, ఛాందసభావ విరోధము, ఉద్యోగ వ్యాపారాదుల ప్రోత్సాహము, సాంఘిక 
సంస్మరణ, విద్య, నీతి భావములలో పరివర్తనము మొదలగునవి ఆ యుగ గర్భమునుండి 
ఉత్పన్నమైన ప్రగతిశీల శక్తుల క్షేత్రమునుండి ప్రేజణ పొందినవే. ఈ భూమిక 
ననుసరించియే కవిత, విమర్శనము, జీవన చరిత్ర, నాటకము, చరిత్ర, ఉపన్యాసములు 
వ్రాయబడుచుందెను. రచయితలు దీని ప్రకాశముననే నూత్న భావముల సహాయమున 


186 ఉర్జూ సాహిత్య చరిత్ర 


మతమును క్రొత్త మార్గమున ప్రదర్శించి రూఢివాదుల క్రోధమునకు గురియగుచుండిరి. 
సామాజిక సంస్మరణ సంబంధమునను, రాజకీయ సంస్మరణ సంబంధమునను వారినోట 
ఒకేరీతి భావములు వెలువడుచుండెను. అయినను చారిత్రక సంప్రదాయములలో విభిన్నత 
ఉండుటవలన కొంత భేదమును కాన్పించును. ఈ కాలపు ఉర్దూ, హిందీ సాహిత్యముల 
నడుమ కనిపించు గొప్ప అంతరమును చూడవలసి యున్నది. ఆధునిక హిందీ సాహిత్యమున 
గల లోక గీతుల సంప్రదాయములు తమ సంబంధమును భారతదేశపు అన్య భాషలతో 
నిలుపుకొనినవి. ఉర్దూలో ఇట్లగుట కష్టము. దీనిప్రభావము ప్రజాసాహిత్య వికాసముపై 
ఇప్పటికిని పడుచున్నది. భారతేందు లోక సాహిత్య మహత్వమును గూర్చి చాల వ్రాసెను. 
ఉర్దూ సాహిత్యమున అట్టి రచనలు అతిస్వల్పము. “హాలీ? మీరఠ్‌లోని ప్రజాకవి యగు 
“దర్‌మీర్‌” కావ్యసం[గ్రహముపై ఒక వ్యాసము వ్రాసెను. దాని వలన ఉరూ 
సాహిత్యమునందును ఆ కాలమున ప్రజావాణి ఉపయుక్తమగు చుండెనని తెలియును. 
కాని ఈ రచనలు ముందు ముందు కాన్సించవు. నేడు వ్రాయబడుచున్న గీతములు 
మాత్రము ఉర్దూ హిందీ భాషలలో ఒకే శైలి కలవి. 

రాజకీయస్థితి యెట్లుండెనన మధ్యమ వర్గము మూలవిహీన మయ్యును శక్తి 
సంపాదించుకొనుచుండెను. ఒకప్పుడది ఆంగ్ల ప్రభుత్వముతో రాజీపడి మటొకప్పుడు 
కత్తులు దూసి యుద్దమునకు సిద్ధమగుచుండెను. పందొమ్మిదవ శతాబ్బాంతము నాటికి 
భారతీయులగు విద్యావంతు లందజలో రాష్ట్రీయ భావములు దృఢపడెను. 

ఆర్థిక దృక్పధము ననుసరించి అభివృద్ధి చెందుచున్న భారతీయ ధనికవర్గము 
ఆంగ్లులనుండి శక్తి పొంది ఇచటి ప్రజలను బాధింపసాగెను. ఈ ప్రజల రక్తమునే 
నూరుండ్లకు పైగా ఆంగ్లేయులు పీల్చివైచిరి. ఇచటి ధనికులును తమ అధికారము 
సాగింపజూచిరి. ఆంగ్లేయులు ఇచటి గ్రామీణ ఆర్థికస్థితిని బలహీనపరచి ఇచటి 
పరిశ్రమలను నశింపజేసిరి. అంతేకాదు ఇచటి ప్రజలలోని మత విశ్వాసమును అదృష్టము 
మీది విశ్వాసమును కూడ సడలజేసిరి. భారతీయులను సంతోష పజచుటకు వారికడ 
ఇంకేదియు మిగులలేదు. దినదినము ప్రజ దరిద్రమగుచుండెను. కజవు కాటకములును, 
మహామారి మొదలగు వ్యాధులును ప్రకోపించి తమ కార్యము నిర్వర్తించుచుండెను. స్వతంత్ర 
వ్యాపారము వలన భారతదేశము సామ్రాజ్యవాదుల విఫణివీధి యయ్యెను. కర్షకులు 
భూమిలేనివారై పట్టణములలో జీవిక నన్వేషించుచు తిరుగుచుండిరి. దేశములోని ఈ 
పరిస్థితులు ఆ నవ్య చైతన్యమును ఆసరాగాగొని వివ్లవాత్మకమగు ప్రజాందోలనమును 
ఉత్పన్నముచేసెను. ప్రథమ ప్రపంచయుద్దము, చైనా, ఈరాను మటియు టర్కీ దేశముల 
రాజకీయ విప్లవములు రష్యాయొక్క మహా విప్లవము ఇవన్ని భారతీయ స్వాతంత్ర్య 


ఉర్దూ సాహిత్య చరిత్ర 187 


సమరమునకు శక్తి కూర్చి జాగృతి భావములను ఉత్తేజపరచెను. దానివలన ఆంగ్లుల 
పట్ల అసహ్యభావలహరులు లేచుటే కాక ప్రజలను శాసించి పైకి రాదలచిన ప్రతి 
వర్గముతోను సంఘర్షణము ప్రారంభమయ్యెను. రచయితలలోను, కవులలోను ఈ సమస్త 
విషయములు మనము కనుగొన గలము. భారతదేశములోని ఏ భాషను చూచినను ఈ 
మహనీయమగు జాగ్భతికి సంబంధించినంత వజకు సమాన భావములే కన్పించును. 
ఒకటే భూమిక, స్వాతంత్రాందోళనము. ఆర్థిక సమానత మతీయు క్రాంతి కొణకు 
సంఘర్షణ ఇవియే కలవు. కనుక ఒకేరీతి సాహిత్యము ఉత్పన్నమగుచున్నవి. ఇందలి 
అధిక భాగము తాత్మాలిక ప్రభావము కలదగుట వేటు విషయము. 

రాజకీయ పరివర్తనమును, సామాజిక పరివర్తనమును జరుగుచున్న ఆ కాలమున 
ఒక విధముగ ధార్మిక, సామాజిక, రాజకీయ నాయకు లనదగిన సాహితీపరులు జన్మించిరి. 
ఏలయన వారు సాహిత్యమును, జీవితమును జోడించిరి. తమ మానసిక శక్తిని విశిష్టములగు 
ఉద్దేశ్యముల ప్రచారమునకే వినియోగించిరి. ఈ నూతనాందోళనమునకు సర్‌ సయ్యద్‌ 
నాయకుడు. అతడు సాహిత్యములో ఆజాద్‌, హాలీ, నజీర్‌ అహమద్‌ మతియు షిల్లీలకు 
తరువాతి వాడే కాని ఇతర సమస్త విషయములలో అందబకంటె గొప్పవాడు. అందుకొబకే 
ఈ యుగము సర్‌ సయ్యద్‌ యుగమనబడును. ఈనాటి ఉత్తమ గద్య రచయితలును, 
పద్య రచయితలును మానవజాతిని బంధవిముక్తము చేసి జెన్నత్యము నందింపగల 
వ్యాకులతను, ఉద్విగ్నతను తమ సాహిత్యము ద్వారమున చిత్రించుచుండిరి. రచయితయొక్క 
చైతన్యము మణియు వర్గ విభజితమగు సమాజమున అతనికిగల స్థానము సంపర్మము 
మొదలగు వానిపై సాహిత్యము ఆధారపడియుండును. కనుక ఒకే యుగమున నానా 
ప్రకారముల వాణి వినిపించును. ఈ విభిన్నత రచయితల వక్తిత్వవిశేషము కాదు. ఇది 
ఆనాటి సామాజిక చైతన్యముయొక్క భావమయ రూపము - ఈ అధ్యాయమున సంప్రదాయ 
బద్భులును నవ చైతన్యముచే ప్రభావితులైన వారును అగు మహాకవుల గుణించి 
వ్రాయబడును. మోలానా మొహమ్మద్‌ హుస్సేన్‌ ఆజాద్‌ నవ్యకవితా నిర్మాత. * విప్లవమునకు 
ముందు అతడు లాహోరులోని విద్యావాఖలో ప్రభుత్యోద్యోగిగా ఉన్నప్పుడు ఎందరో ఆంగ్ల 
విద్వాంసుల సహవాసమున మెలగెను. అతడు దిల్లీ కాలేజీ విద్యార్థిగా ఉన్నవాదే. నవ్య 
విజ్ఞానము నెటిగినవాడు. నూత్న భావములు కలవాడు. అతడు ఆంగ్ల విద్వాంసుల సమ్మతి 
ననుసరించి నవ్వ కవిత యొక్క రూపురేఖలను తన సహచరులకు భారత ప్రజలకును 
ప్రదర్శించెను. క్రీశ. 1867 ఆగష్టు మాసమున అతదొక ఉపన్యాసమున పూర్వుల 
కావ్య రచనలోని ముఖ్యముగా ఉర్టూ ఫారసీ భాషలలోని రచనలందు గల దోషములను 

ఇతని జీవిత చరిత్రము ముందటి అధ్యాయమున వ్రాయబదును. 


188 ఉర్దూ సాహిత్య చరిత్ర 


ఎత్తి చూపుచు కవిత అతనగా మానవ జీవితము మటియు ప్రకృతికి సంబంధించిన 
ప్రతి విషయమును వెలుగులోనికి తెచ్చుటయే అని వక్కాణించెను. “మన కవిత కొన్ని 
విషయముల వజకే పరిమితమై ఉన్నది. మన పూర్వులు గొప్ప రచనలే చేసిరి. కాని 
మనము వారు త్రొక్కిన త్రోవనే త్రొక్కుచు వారి ఉచ్చిష్టసేవనమే చేయుచున్నాము. మన 
ముందున్న క్రొత్త సమస్యలవైపు కన్నెత్తియైన చూచుటలేదు.” ఈ భావములనే ఆజాద్‌ 
హృదయమును కదిలించునట్టి సుందర శైలిలో విపులముగా వివరించెను. మన కవులు 
తమ చీకటి గదులనుండి వెలువడి (క్రొత్త వాతావరణమున క్రొత్త మార్గములపై నడువ 
వలసినదని సలహా యిచ్చెను. 

నూతన శిక్షణ మణియు నవ్యసామాజిక చైతన్యము వలన మాబుచున్న 
ఆర్థికస్థితియొక్క పరిణామము ననుసరించి ఆజాద్‌ భావముల వ్యర్థములైపోలేదు. 
కొలదికాలములోనే లాహోర్‌లో “అంజుమనె-పంజాబ్‌” యొక్క పునాదులు గట్టి పడెను. 
క్రీ.శ. 1874 వ సంవత్సరమున మే ఎనిమిదవ తేదీన నవ్యకవితాగానము చేయబడిన 
ప్రథమ కవి సమ్మేళనము జరిగెను. అందు మొట్టమొదట మోలానా ఆజాద్‌ ఒక 
విజ్ఞానాత్మకమును, సందరమును అగు భాషణము చేసెను. కవితలో వాస్తవికతను మజియు 
దేశీయతకు ప్రాముఖ్య మొసగవలెనని నొక్కి చెప్పెను. మతియు ఇట్లనెను; “మనము 
కోకిల, చంపకము, తీగమల్లె, అర్జునుడు, భీముడు, గంగ, యమున, హిమాలయము 
మొదలగు వానిని బొత్తిగా విస్మరించినాము. మానసికస్థితి చెడిపోయిన తరువాత సూఫీ 
తత్త్వమునకు సంబంధించిన గజలులు మజల వ్రాయ ప్రారంభించెను. అందు అధికముగా 
నష్టపడినవి. 


రన 


ఉదాహరణ కొబకు అతని కవితలోని రెండు భాగములు చూడుడు: - 


హై సామ్నే ఖులా హువా మైదాం చలే చలో 

బాగే మురాద్‌ హై సమర్‌ - అఫ్నాం చలే చలో 

దర్యాహో బీచ్‌మేకి బయాబాం చలే చలో 

హిమ్మత్‌ యే కహ రహీ హై ఖడీ, హాం చలే చలో 
చల్నాహి మస్లెహత్‌ హైమెరీ జాం చలే చలో- 

హిమ్మత్‌కే షహ సవార్‌ జో ఘోడే ఉఠాయేంగే 

దుష్మన్‌ ఫలక్‌ భీ హోంకీ తరహ్‌ సర్‌కో ర్సుకా యేంగే 


ఉర్దూ సాహిత్య చరిత్ర 189 


తూఫాన్‌ బుల్బులోంకీ తరహ్‌ బైర్‌ జాయేంగే 
నేకీకే జోర్‌ ఉర్‌కే బదీకో దబా యేంగే 
బైరోన తుమ్‌, మగర్‌, సీ ఉన్వాం చలే చలో- 1 

ఈ యుగపు కవులందజలో అగ్రగణ్యుడు “హాలీ”. అతడు నవ్యసాహిత్యపు 
పునాదులను దృఢపజచెను. క్రీ.శ. 1837వ సంవత్సరమున పానీపత్‌ (పానిపట్టు) లో 
జన్మించెను. అతని పూర్తి పేరు ఖ్వాజాఅర్హాఫ్‌ హుస్సేన్‌. తొమ్మిది సంవత్సరముల ప్రాయము 
వచ్చునప్పటికి అతని తండ్రి గతించెను. తల్లి మొదటినుండియు హృద్రోగముచే 
బాధపడుచుండెను. కనుక అన్నలే అతనిని పోషించి చదివించిరి. కొలది కాలములోనే 
అతడు ఆనాటి పఠనీయగ్రంథములన్నిటిని చదివెను. అతనికి పదునేడు వర్షములు 
వచ్చునప్పటికి అన్నలు వివాహము చేసిరి. ఇంకను విద్యాభ్యాసము చేయగోరుచున్న హాలీకి 
వివాహసంబంధము దుర్భరమే అయ్యెను. ఒకరికి ఇద్దబియిన తరువాత అన్నలపై భారము 
మోపుట అసమంజసమనిపించెను. అదృష్టవశమున అతని భార్య సంపన్నుల యింటి 
బిడ్డ. ఈ పరిస్థితిని సదుపయోగముచేసికొని భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు తాను ఎవరికి 
చెప్పకుండ కాలినడకనే దిల్లీకి పయనమయ్యెను. అచట దైన్యస్తితిలోనే విద్వాంసులవెంట 
తిరిగి విద్యాభ్యాసము చేయసాగెను. అప్పుడే దిల్లీ కాలేజీ స్థాపింపబడెను. ప్రజలు అందు 
నూత్న విద్య అభ్యసించుచుండిరి. కాని 'హాలీకి అందు (ప్రవేశము లభింపదయ్యెను. 
దిల్లీలో ఉన్నప్పుడే అతడు అరబీభాషలో మత సంబంధమగు ఒక పుస్తకము వ్రాసెను. 
అది చిన్నదే అయినను ఒక గొప్ప రచయితయొక్క ప్రారంభ కృషి. అతని గద్యరచనల 
ప్రసక్తి ముందు ముందు వచ్చును. ఇచట క్రమము తప్పిపోకుండుటకై అతని రచనలన 
పేర్మొనబడును. 

అప్పటికి సిపాయీ విప్లవము జరుగలేదు. దిల్లీ తన అంతిమ శోభతో 
వెలుగొందుచుండెను. గొప్ప గొప్ప కవులును విద్వాంసులును అచట నివసించుచుండిరి. 
అందటిలో మిర్జా గాలిబ్‌ కీర్తి ప్రతిష్టలు కలవాడు. “హాలీ” కవిత్వము వ్రాయుట 
ప్రారంభించెను. అతడు ఏదోవిధముగా గాలిబ్‌ను సమీపించి తన కవితలను వినిపించెను. 


పే ఎదుట విశాలమైన మైదానము కలదు. ముందుకు నడుపుడు. 

వాంఛల తోట పలోన్ముఖమైయున్నది- నది అడ్డమైనను అరణ్యము అడ్డమైనను నడుపుడు- 
ధైర్యము నడుపుడనియే ప్రోత్సహించుచున్నది. నడచుటయే కర్తవ్యము. నడుపుడు. 
ధైర్యవంతులు అగు రౌతులు గుజ్జముల నధిరోహించినంతనే ఆకాశవంటి శత్రువులైనను 
తలపంచుకొందురు. 

చెలరేగిన తుఫానులు కూడ నీటి బుడగల వలె అణిగిపోగలవు. సచ్చక్తి విజృభించి దుష్టశక్తి 

నణచగలదు. 

మీరు ఏ విధముగనైనను కూర్చుండవలదు- నడువుడు. 


190 ఉర్జూ సాహిత్య చరిత్ర 


పదునేడు పదునెన్మిదేంథ్ల యువకుని నోట అంత అందమగు గజలు విని 
గాలిబ్‌ చకితుడయ్యెను. అతడిట్లనెను; “నేను గజలులు వ్రాసి కాలహరణము చేసికొనుటకై 
ఎవరికిని సలహా ఈయను. కాని నీ విషయమున నా అభిప్రాయము మార్చుకొనుచున్నాను. 
నీవు ఇంతటితో విరమించితివేని అపచారము చేసినవాడవగుదువు.” ఆ మాటల వలన 
హాలీకి కావలసినంద సాహసము లభించెను. అతడు నాటి నుండి దిల్లీలోని 
కవిసమ్మేళనములలో స్వీయ కవితాగానము చేయసాగెను. అతడు దిల్లీలో ఉన్నసంగతి 
తెలిసికొని అతని అన్నలు ఇంటికి వెంబడించుకొని వెళ్ళిరి. “హాలీ” క్రీ.శ. 1856 లో 
జీవనోపాధికై బయలుదేరి “హిస్సారు” లోని డష్టీకమిష్పర్‌ కార్యాలయమున ఉద్యోగము 
సంపాదించెను. తరువాత కొన్ని దినములకే విప్లవము జరిగెను. అతికష్టముమీద అతడు 
ప్రాణము దక్కించుకొని పానిపట్టుకు చేరుకొనెను. కాని అతని ఆరోగ్యము చెడిపోయెను. 
ఈ అనారోగ్యము ఆమరణాంతము అతనిని విడువలేదు. ఇంటికి చేరి అతడు మజల 
అధ్యయనము ప్రారంభించెను. గ్రంధావలోకనము వలన విజ్ఞానాభివృద్ధి చేసికొనెను. 

విప్లవము ముగిసిన పిదప మజల జీవనోపాధికై దిల్లీకి వెళ్ళెను. ఈ సారి 
అతనికి “షేఫ్తా”తో పరిచయము కలిగెను. అతడు తన కుమారుని విద్యాబోధనకై హాలీని 
నియమించెను. వద్యాబోధన పేరునకు మాత్రమే. 'షేప్తా హాలీతో సాహిత్య చర్చలతోనే 
కాలము గడపుచుండెను. షేఫ్లా యొక్క విద్వత్త మటియు విమర్శనాజ్ఞానముచే లాభము 
పొందు అవకాశము 'ాలీకి కలిగెను. క్రీ.శ. 1869లో షేస్తా మటియు గాలిబ్‌ ఇరువురును 
మరణించిరి. అప్పుడు దిల్లీ 'హాలీకి పాడుపడినట్లుతోచెను. అతడు లాహోరువైపు వెడలెను. 
అచట “పంజాబు గవర్నమెంటు బుక్‌డిపో”లో అతనికొక చిన్న ఉద్యోగము దొజకను. 
ఆంగ్లము నుండి అనూదితములయిన [గ్రంథము లందలి భాషను సంస్క్మరించుట అతడు 
చేయవలసిన పని. 

ఈ పనిలో అతనికి క్రొత్త వెలుగు కనిపించినట్లు అతడే వ్రాసికొనెను. 
ఆంగ్లసాహిత్యమున ఆకర్షణీయములగు గుణము లన్ని అతనికి గోచరించెను ఫారసీ 
ఉర్దూ కవితలలోని దోషములను ప్రదర్శించుటలో అతనికి ఆనందము కలిగెను. హాలీ 
యొక్క ఆంగ్ల భాషా జ్ఞానము అతి స్వల్పము. అయినను అతడు అందలి గుణములను 
ఇప్పుడు వానివైపు శ్రద్ధ చూపవలెను”- ఆజాద్‌ పూర్వమునుండి వచ్చుచున్న 
సంప్రదాయములకు విముఖుడు కాడు. మన నలువైపుల వ్యాపించియున్న జీవితమునే 
కవిత ప్రతిబింబింప జేయవలయునని అతడు అభిప్రాయపడెను. ఉపన్యాసానంతరము 
ఆజాద్‌ రాత్రి యొక్క విభిన్నరూపముల నభివర్ణించిన తన కవితను వినిపించెను. ఆజాద్‌ 
మహాకవికాడు. నూత్న శైలిని సృష్టించి నందున మహనీయుడు-లాహోరులోని ఈ కవి 


ఉర్దూ సాహిత్య చరిత్ర 191 


సమ్మేళనములు 'హాలీ'ని కూడా ఆకర్షించెను. అతడు ఈ సమ్మేళనముల కొజకే కొన్ని 
గొప్ప కవితలు వ్రాసెను. కొలది కాలములోనే ఈనూత్న శైలి భారతదేశ మంతటను 
వ్యాపించెను. ఏ కార్యమునకేవి చారిత్రకములు. సామాజికములు అగు కారణముల వలన 
అనుకూల పరిస్థితులేర్పడునేని ఆ కార్యము పుష్పించి ఫలించుటకు ఆలస్యముకాదు. 
అప్పటి భారత దేశము రాష్ట్రీయ భావములను దేశభక్తిని ప్రకటించుటకును; విప్లవము 
తరువాత కలిగిన నైరాశ్యమును దూరము చేయుటకు సిద్ధపడి యుండెను. కనుక 
రూఢివాదులెంత వ్యతిరేకించినను నవ్యసాహిత్యము జన్మించెను. ఆజాద్‌ కవితా సంగ్రహము 
“నజ్మె-ఆజాద్‌” అను పేర ప్రకాశితమైనది. అందుపైన పేర్కొనబడిన రెండు 
ఉపన్యాసములును ప్రకటించబడినవి. ఆజాద్‌ జోఖ్‌ శిష్యుడు. ప్రారంభమున అతడును 
సాంప్రదాయకములగు గజలులే వ్రాసెను. కొన్ని ఖసీదాలును మర్సియాలును వ్రాసెను. 
కాని పైన పేర్కొనబడిన నవ్యకవితలే సారవంతములైనవి. చివరికి అతని చక్కగా 
ఆకళింపుచేసికొన గల్గెను. ఆ సమయమునే “ఆజాద్‌” నెలకొల్పిన క్రొత్తరకపు కవి 
సమ్మేళనములు జరుగుచుండెను. హాలీ ఆ నవ్య సాహిత్యోద్యమమున సంపూర్ణముగా 
లీనమయ్యెను. అతనిలో గొప్ప పరివర్తనము కలిగెను. సాహిత్యమునకు కవిత్వమునకు 
సంబంధించిన అతని దృక్మోణము మాటిను. 

లాహోరులో ఆరోగ్యము చెడిపోవుట వలన అతడు దిల్లీకి వెళ్ళిపోయెను. దిల్లీ కాలేజీలో 
అతనికి ఉద్యోగము దొజికెను. దిల్లీలో నివసింపవలెనని వాంఛయు తీజెను. అంతవజకే 
అతడు ఎన్నియో మహత్తరములగు కవితలను, వచన [గ్రంథములను వ్రాసెను. అతని 
వచన రచనలను గుతించి ముందటి అధ్యాయమున వ్రాయబడును. ఇచట అతని 
పద్యరచనలనే సూచింపబడును. దిల్లీలో నివసించు కాలమున అతనికి సర్‌సయ్యద్‌తో 
పరిచయ మేర్చడెను. విప్లవము తరువాత ముసల్మాను లందఅకును సర్‌సయ్యద్‌ గొప్ప 
నాయకుడు. అతడు ముసల్మానుల వృద్ధిక్షయములను గూర్చి కవిత బ్రాయుడని హాలీని 
కోరెను. హాలీ “మద్దొా-జజరె-ఇస్లామ్‌” అను తన సుప్రసిద్ధ కవితను అప్పుడే వ్రాసెను. 
అది “ముసద్దసె-హాలీ” అను పేర ప్రఖ్యాతము. సర్‌సయ్యద్‌చే స్థాపింపబడిన “ముస్లిమ్‌ 
ఎడ్యుకేషనల్‌ కాంగ్రెస్‌” సమావేశములలో హాలీ తన కవితలను వినుపించుచునే 
ఉండెను. కాని “ముసద్దన్‌” రచన వలన అతని కీర్తి నలుదెసల వ్యాపించెను. క్రీ.శ. 
1887లో అతడు తన రెండవ కవిత “మునాజాతె-బేవా” వ్రాసెను. ఇట్లే ఒకటి వెనుక 
ఒకటి చొప్పున సంస్మరణ భావములు కల కవిత లెన్నియో వ్రాసెను- 

“ముసద్దన్‌” అనేక పర్యాయములు అచ్చయినది. అదికాక అతని కావ్య సంగ్రహము 
లెన్నియో పలుతడవలు (ప్రకాశితము లైనవి. “దీవానె-హాలీ” అతని గజలులును 


192 ఉర్దూ సాహిత్య చరిత్ర 


లఘుకృతులును, మజ్ముఅయె-నజ్మె-హాలీ” లో అతని ఇతర రచనలన్నియును 
సంకలితములైనవి. దీర్ణకవితలు వేరు వేరుగా అచ్చయినవి. హాలీ తన రచనలను గూర్చి 
స్వీయాది ప్రాయములను స్పష్టముగా ఉపోద్దాత రూపమున ప్రకటించెను. అవి అతని 
రచనల సమీక్షలో చాల సహాయపడును. చివరికాలమున హాలీకి హైదరాబాద ప్రభుత్వము 
గౌరవవేతనము నిర్ణయించెను. దాని వలన సంతుష్టుడై రచనా వ్యాసంగమున 
నిమగ్నుడయ్యెను. క్రీశ. 1904 వ సంవత్సరమున అతనికి “షమ్నులులమా” అను 
ఉపాధి లభించెను. మాలీ దానిని స్వీకరించెను. కాని దానివలన ప్రసన్నుడు కాడయ్యెను. 
క్రీ.శ. 1914లో అతడు మరణించెను. 

ఆనాటి ఆచారము ననుసరించి హాలీ మొట్టమొదట గజలులే వ్రాసెను. తాను 
మీర్‌; గాలిబ్‌ మటియు షేష్తాలచే ప్రభావితుడైనట్లు వ్రాసికొనెను. ఈ మువ్వురు కవులు 
గజలులలో వాస్తవికతను, హార్దిక భావములను అతిసుందరముగా ప్రకటింతురు. కనుక 
హాలీ గజలులు కూడా చాల సుందరమైనవి. అతని పద్యములు అమ్ములవలె హృదయమును 
దూసికొన పోవును. మనోభావములను, (పేమ భావములను ఉల్లేఖించునపుడు అతని 
సరళ శబ్దములలో పిడుగులు దాగి యున్నట్లనిపించును. ఇవన్నియు ప్రారంభ కాలపు 
మాటలు. నవ్య కవిత నాదరించిన తరువాత అతని గజలులలోను నైతిక సంస్మరణ 
మటియు రాష్టీయతకు సంబంధించిన భావములే చూడనగును. అతని దీర్హ కవితలలో 
“ముసద్దస్‌”, “మునాజాతె -బేవా”, “బర్జారుత్‌”, “హుబ్బే-వతన్‌”, “చుప్‌కీదాద్‌” 
మొదలగునవి సర్వోత్తమ రచనలుగా పరిగణింపబడును. వీనిని చదువుట వలన హాలీయొక్క 
సహృదయత మటియు గంభీరత తెలియుటయే కాక ఆనాడు భారతదేశమున 
సంస్మారోన్నతుల పట్ల చూపబడుచున్న ఉత్సాహమును దృష్టిగోచర మగును. అతడు 
కవిత్వము ద్వారమున దేశమున మేల్ళొలుప దలచిన సంగతి తన కవితలలో పలుచోట్ల 
వెల్లడించెను. హాలీ మధ్యమ వర్గపు ముసల్మానులకు చెందినవాడు. అప్పుడు ఈ వర్గము 
నెదుర్మొనుచున్న క్లిష్ట పరిస్థితులు అనేకములు. ప్రాచీన సంప్రదాయముల నుండి విడివడి 
క్రొత్త ఆర్థిక క్షేత్రమున ప్రవేశించి క్రొత్త శిక్షణ పొందవలెనని వారును కోరుచుండిరి. 
క్రాంతిగల దృక్పధము లేనందున ఈ అభివృద్ధి భావము సంస్మార వాదముగానే పరిమితమై 
పోయెను. కనుక హాలీ కూడ ద్వైధీభావమున చిక్కుకొనినట్లే కనిపించును. అతడు 
దేశభక్తుడును, రాజభక్తుడును కాదలచెను. ఆనాడు రాజభక్తి ద్వారముననే పురోగమించు 
అవకాశ ముండెననుటలో సందియము లేదు. ఏలయన విప్లవము తరువాత 
ముసల్మానులలో కలిగిన నైరాశ్యమును తప్పించుకొనుటకై నవ్య జీవనమును స్వీకరించి, 
ఆంగ్లేయులతో పోరాడి ప్రయత్నించుట మేలని తలంపబడెను. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 193 


“హాలీ” కవిత్వము ద్వారమున జాగృ్భతీ సందేశ మీయదలచెను. అపుడు కావ్యరచన 
పతనావస్థలో నుండెను. కేవలము శబ్దాడంబరము, అలంకార ప్రయోగము మటియు 
చమత్యార భాషణమే కవిత్యోద్దేశ్యమని తలంపబడుచుండెను. అట్లగుట “హాలీ” కవితకు 
వ్యతిరేకతయే లభించెను. అతని రచనలు పరిహసింపబడెను. అతని దృక్పధము నిశితముగా 
విమర్శింపబడెను. అయినను హాలీ తన పట్టుదల వదలలేదు. తన మార్గము తప్పలేదు. 
ఉన్నతికి సంబంధించిన శక్తులు అతని వెంటనంటి యుండెను. కనుక మద్యమ వర్గపు 
విద్యావంతులు అతని కవితలను మహదానందముతో పరించుచుండిరి. “హాలీ” స్వభావతః 
ఉపదేశకుడు. శిక్షకుడు. సురుచిరము, సుందరము, మనోహరము కాని కవిత ఉపదేశమును 
శిక్షణను వహింపజాలదు. హాలీ తన కవితలో సౌందర్యమును మనోరంజ కత్వమును 
కలిగించుటలో అప్పుడప్పుడు కృతకృత్యుడు కాజాలకుండెను. కనుక అతని ఉపదేశములను 
సహింపని వారు అతని కవిత నీరసమని నిరసించిరి. అతని హృదయములోని భావములే 
అతని నోటినుండి వెలువడుచుండెను. అతని మృదయమున ప్రజ్వరిల్లు చుండిన జ్వాలను 
గ్రహించినవారు కడు కొలదిమంది. అతడు తన దూరదర్శిత్వముచే ఎట్టి భవిష్యత్తును 
ప్రత్యక్షము చేసికొన గల్లెనో దాని రూపురేఖలను ఊహింప గల్లినవారే లేకుండిరి. కనుక 
అనేకులు అతని కవితను ఉపదేశముల సంగ్రహమని మాత్రమే తలచిరి. 

“హాలీ? కవియే కాక గొప్ప విమర్శకుడు. అతడు అంతవజకు ప్రచారమున నున్న 
కావ్యరచనా శైలి ననుసరించి చౌకరకపు కీర్తిని పొందుటకు ఇష్టపడకుండెను. నూత్న 
కావ్యరచనా శైలిని ఆవిష్మరింప సమకట్టెను. కనుక వ్యతిరేకతను, విమర్శలను లెక్కింపక 
తన ఉద్దేశ్య ప్రచారమునకు అనువైన కావ్యశైలిని ప్రచారము చేసెను. అతని భాష సరళము. 
భావములు గంభీరమైనవి. శైలి నవీనము. అతడు జీవితమునకు సాహిత్యమునకు గల 
సంబంధము నెతిగినవాడు-కనుక కావ్యరచన కొజకే ఎన్నడును కవితలు అల్లలేదు. 
ఆధునిక కాలమున ఈ దృక్పథమునే “ఆదర్శము” అను చున్నారు. కాలము గడచిన 
కొలది అతని గౌరవాదరములు పెజుగుచున్నవి. అతడు నవ్యకావ్య రచనకు నాంది 
పలికినవాడు. అతని కవితలో కొన్ని లోపములు లేకపోలేదు. అయినను అతని పురోగమన 
భావములు అవిశ్వాసమునను సందిగ్గమునను పడి కొట్టు మిట్టాడునట్టి వారికి నేటికిని 
మార్గదర్వకము లగుచున్నవి. అతని కవిత లెన్నియో ఇతర భాషలలో పరివర్తింపబడినవి. 

ఇచట కొన్ని పద్యపాదములు ఉదాహరణ కొజకు ఈయబడుచున్నవి. 
“మునాజాతె-బేవా” అనుకవితలో అత డిట్లనును: - 


రేత్‌ కీసీ నావార్‌హై దున్యా 
ఓఛే కాసా ప్యార్‌హై దున్యా 


194 ఉర్దూ సాహిత్య చరిత్ర 


సాథ్‌ సొహాగ్‌ బెర్‌ సోగ్‌హై యాంకా 
నావ్‌ కాసా సంయోగ్‌ హై దున్యా. 
హార్‌ కభీ బెర్‌ జీత్‌ కభీహై 
ఇన్‌ నగరీ కీ రీత్‌ యహీహై 
తేరే సివా యాం ఐ మేరే మౌలా 
కోయి రహాహై జెర్‌న రహేగా. 1 
“ముసద్దస్‌” లోని రెండు పద్యములు: - 
బన్‌ ఐనా ఉమ్మీదీ! నయూం దిల్‌ బురూ తూ 
రులక్‌ ఐ ఉమ్మీద్‌ | అప్నీ ఆఖిర్‌ దిఖా తూ 
జరానా ఉమ్మీదోంకో ధారన్‌ బంధా తూ 
ఫసుర్దా దిలోంకే దిల్‌ ఆఖిర్‌ బధా తూ 
తేరే దమ్‌సే ముర్దోమ్మే జానేం పడీహైం 
జలీ ఖేతియాం తూనే సర్సబ్డ్‌ కీ హైం. 2 
బొహత్‌ డూబోంకో తిరాయాహై తూనే 
విగడోంకో అక్సర్‌ బనాయాహై తూనే 
ఉఖడ్తే దిలోంకో జమాయాహై తూనే 
ఉజడ్తే ఘరోంకో బసాయాహై తూనే 
బొహత్‌ తూనె పస్తోంకో బాలా కియాహై 
అంధేరేమె అక్సర్‌ ఉజాలా కియాహై. 3 
1 ప్రపంచము ఇసుక గోడ వంటిది. నీచుని ప్రేమ వంటిది. 
ఇందు శుభమును, శోకమును కలిసియున్నవి - నావలోని సంయోగము వంటిది. 
ఒకప్పుడు ఓటమి- ఒకప్పుడు జయము- ఇచటి విధానమే ఇంత- 
ఓ ప్రభువా ! నీవు తప్ప ఎవరును లేరు- ఉండబోరు. 
2 ఓ వైరాశ్యమా ! హృదయము నిక కృంగదీయకుము- చాలును. 
ఆశా! నీ కాంతి ఇక ప్రసరింపజేయుము. 
నిరాశపడిన వారిని ఆశ్వాసింపుము- అణగారిన హృదయములను ఉత్సాహపజణచుము. 
నీ వలనే మృతులలో జీవములుపడినవి. నీవేకాలిపోయిన పొలములను సస్యశ్యామలముచేసితివి. 
3 మునిగిపోవు వారి నెందఅనో నీవు తరంపజేసితివి. 
చెడిపోవు వారి నెందజినో నీవు సరిచేసితివి. 
జారిపోవు గుండెలను నీవు కుదుటబడజేసితివి. 
విచ్చిన్నములగు ఇండ్లను నీవు పొందించితివి. 
నిగ్నమతుల నెందజినో ఉన్నతి కల్లించితివి. 
చీకటిలో బహుధా వెలుగు కల్లించితివి. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 195 


గజలులనుండి మూడు చరణములు వినుడు: - 
హై జుస్తజూకి ఖూబ్‌సే హై ఖూబ్‌ తర్‌ కహాం 
అబ్‌ రైర్తీ హై దేఖియే జాకర్‌ కహాం. 1 
ఖఫస్‌మే జీ నహీ లగాకిసీ తర్ష్స్‌ 
లగాదో ఆగ్‌కోయీ ఆష్యాం మే. 3 
ఖలఖ్‌ జెర్‌ దిల్మా సివా హోగయా 
దిలాసా తుమ్హారా బలా హోగయా. 8 


“హాలీ? బాహాటముగా భారతదేశపు రాజకీయాలలో పాల్గొనలేదు. తన కవిత్వములో 
రాజకీయ సమస్యలను స్పష్టముగా వర్ణింపనులేదు. సమయము గడచిన కొలది 
భారతదేశములోని జీవితమునకు మతియు కళలకు గల సంబంధము, బాహాటముగా 
రాజకీయ పరిస్థితులను ఉల్లేఖించునంత వజకును వాస్తవికము కాజాలదని స్పష్టయ్యెను. 
నవచైతన్య పరిణామ స్వరూపముగా క్రీ.శ. 1885వ సంవత్సరమున కాంగ్రెసు జన్మించెను. 
ఇది అణగారిన నిప్పు రవ్వవంటి దైనను ఆర్థిక దుర్దశ మటియు సామాజిక దుర్దశ అను 
వాయువులచే ప్రజ్వరిల్లి జ్వాల అయ్యెను. కొలది కాలముననే భారత ప్రజలందజును 
దాని వైపు ఆశాపూర్ణదృక్కులతో చూడసాగిరి. అప్పటికి దానిని ఉచ్చవర్గీయుల సానుభూతి 
సంపూర్ణము లభింపకుండెను. నిమ్న వర్గీయులందు చేరకుండిరి. (బ్రిటిష్‌ ప్రభుత్వ 
(పేరణవలన సాంప్రదాయక సంస్థలును రూపొందుచుండెను. ఇరువదవ శతాబ్దారంభమున 
“ముస్లిమ్‌ లీగ్‌ మజియు 'హిందూమహాసభి తమ సాంప్రదాయకములగు పతాకలగొని 
రంగమున ప్రవేశించెను. ఇది ఆంగ్లేయుల ఘన విజయము. ఏలయన దీని వలన ఒక 
వైపు రాష్ట్రీయ భావము సన్నగిల్లుచుండెను. ఇంకొక వైపు జన సమూహము తన ఆర్థిక, 
సామాజిక సమస్యల పరిష్కారము ఈ ధార్మిక సంస్థల ద్వారముననే చేసికొన జూచుచుండెను. 
ఇరువదవ శతాబ్దారంభపు భారతదేశ పరిస్థితిని చూచినచో, రాజనీతి మజియు 
సాంప్రదాయకతను కలిపి సంస్మారోన్ముఖముగా చేయబడు ప్రయత్నము రాష్ట్రీయ 


శ్‌ ఉత్తమముకంటె ఉత్తమ తరమైన దానిని గుతించి అన్వేషించుచుంటి. దృష్టి ఎందు నిలువగలదో 
చూడవలెను. 

* ఏ విధముగానైనను చెజలో మనస్సు లగ్న మగుటలేదు. గూటికి అగ్ని పెట్టుడు. 

న్‌ అశ్వాసనము అపత్మరమే అయినది. హృదయ వ్యధ అధికమైనది. 


196 ఉర్టూ సాహిత్య చరిత్ర 


భావమును దృఢపజిచుటకు చేయబడు ప్రయత్నమువలెనే సాగుచుండెనని తెలియును. 
ఇచట ఇంకొక విషయము జ్ఞాపకముంచుకోవలెను. అదేమన ధార్మిక భావములు కలిగి 
యుండుటలోను సాంప్రదాయిక భావములు కలిగి యుండుటలోను చాల అంతరము 
కలదు. ఈ అంతరమును చూపు ఉదాహరణలు భారతదేశ చరిత్రలో ఎన్నేనికలవు. ధార్మిక 
సంస్థలెన్నియో విదేశీయ ప్రభుత్వమునకు విరుద్ధముగా స్వాతంత్ర్య సమరమున పాల్గొనెను. 
కాని సాంప్రదాయిక సంస్థలు ఏదోవిధముగా ఆంగ్ల ప్రభుత్వమునకు బాసటగానే నిలిచెను. 
ఉర్దూ కవితలో స్వాతంత్ర్య భావలహరి ఉద్ద తముగా లేచినది. సాంప్రదాయిక 
పేలవముగనే ఉన్నది. ఈ యుగమున మతమును జీవితపు ముఖ్యాంగముగా భావించు 
ఇరువురు మహాకవులు 'షిఖ్లీ, మజియు 'అక్చర్‌' అను వారు ఆంగ్ల ప్రభుత్వమునకు 
వ్యతిరేకముగా భావప్రకటన చేయుటలో ఎవరికిని తీసిపోవు వారు కారు. 


మోలానా షిల్లీ ఉరూ ఫారసీ భాషలలో మహాకవి. అతనిని గూర్చి గద్య రచయితల 
భాగమున వ్రాయబడును. “ముస్లిమ్‌ లీగ్‌ ఏర్పడి ముసల్మానులను రాష్ట్రీయతకు దవ్వుల 
నుంచుటకై ప్రయత్నించుచుండెను. మోలానా షిల్లీ తన అనేక కవితలలో అత్యుత్సాహముతో 
“లీగును విమర్శించెను. అతడు ఆంగ్ల ప్రభుత్వమును వ్యతిరేకించుట మతధర్మమని 
భావించెను. ముసల్మానులను మేల్మొల్పి దాస్య శృంఖలములను (తెంచుకొనుటకై దెబ్బ 
తీయుటలో వ్యంగ్యము మంచి సాధనము. అతని ఈ శైలినే కొన్ని దినముల తరువాత 
మోలానా జఫరలీఖాన్‌ చాల మెజుగపెట్టి వందలకొలది కవితలలో ఆంగ్ల ప్రబుత్వమును, 
దాని అన్యాయములను అక్రమములను నిశితముగా విమర్శించి పలుతడవలు జైలుకు 
వెళ్ళెను. మోలానా షిల్లీ కవితలు అధికముగా వ్రాయలేదు. వ్రాసినంత వణకు అతని 
కావ్యసంగ్రహము పఠన యోగ్యము. అతడు “సుబహె ఉమ్మీద్‌” అను ఒక మనస్నవీ 
వ్రాసెను. అందలి విషయము హాలీ వ్రాసిన “ముసద్దనును పోలియుండును. అతని 
కవితలలో “అదలె-జహాంగీరీ” మజియు “షహరె-అఫోబె-ఇస్లామ్‌” అనునవి 
ప్రఖ్యాతములు. ఉదాహరణ కొఅకు కొన్ని పద్యములు: ఆంగ్లేయులను సంబోధించి 
ఇట్లనుచున్నాడు. 


కోయీపూఛేకి ఐ తహజీబె-ఇన్సానీకె ఉస్తాద్‌! 
ఎజుల్మారాయి యాం తాకై, యె హష్ష్‌ అంగేజియాంకబ్‌తక్‌. 


యెమానా తుమ్‌కొ తల్వారోంకి తేజీ ఆజ్మానీహై 
హమారీ గర్జనోం పర్‌ హోగా ఇస్కా ఇంతెహాం కబ్‌తక్‌. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 197 


యెమానా ఖిస్సయే గమ్‌నే తుమ్హారా జీ బదల్ల్తా హై 

సునాయేం తుమ్‌కో అప్నే దర్దె-దిల్‌కీ దాస్తాంకబ్‌తక్‌ 1 
సమర్సుకర్‌ యేకి ధుంద్లేసే నిషానే-రప్రగాం హమ్‌ హై 
మిటావోగే హమారా ఇన్‌తర్జానామో-నిషాం కబ్‌తక్‌. 2 


“సయ్యద్‌ అక్బర్‌ హుస్సేన్‌ “అక్బర్‌ ఇలాహాబాదీ హాస్యరసమును ఆదరించిన 
మహాకవి. అతడు క్రీ.శ. 1846 వ సంవత్సరమున ఇల్లాబాదలోని తాలూకాయగు 'బారా'లో 
జన్మించెను. ప్రాథమిక పాఠశాలలోనే ప్రాథమిక విద్య నేర్చెను. క్రీ.శ. 1846 వ సం॥న 
“'ముఖ్లారీ పరీక్షలో ఉత్తీర్ణుడై 'నాయబ్‌-తహసీల్దారుగా నియమింపబడెను. క్రీ.శ. 1870 
వ సంవత్సరమున హైకోర్టులో ఒక స్థానము దొటికెను. అప్పుడే న్యాయవాద పరీక్షయందు 
ఉత్తీర్ణుడయ్యెను. కొంత కాలము న్యావాదిగా పనిచేసి పిదప 'సబ్‌జడ్జి పదివి పొందెను. 
క్రీ.శ. 1903 వజకు ఏదోవిధముగా కోర్టుకు సంబంధించియే ఉండును. ఈ 
మధ్యకాలమున అతనికి 'ఖాన్‌-బహాదుర్‌' ఉపాధిలభించెను. అతడు ఇలాహాబాద 
విశ్వవిద్యాలయమున “ఫెల్లో'గా కూడ ఎన్నుకోబడెను. క్రీ.శ. 1921 వ సంవత్సరమున 
మరణించెను. 

అతడు “వహీద్‌” ఇలాహాబాదీ శిష్యుడు. తొలుత గజలులే వ్రాసెను. అతని 
గజలులలో సూఫీతత్వము అచటచట కన్సించును. అయినను మొత్తముమీద అతని కవితపై 
లఖ్నోజైలి ప్రభావమే గోచరించును. యౌవనమున అతనికి సంగీత శాస్త్రమునందు అభిరుచి 
కల్లను. అప్పుడే కోందజు మిత్రుల సహవాసము వలన చెడు అలవాట్లు కలిగెను. అయినను 
అతని స్వభావములోని మతాభిరతి వలన త్వరలోనే ఆ అలవాట్ల నుండి విముక్తి 
పొందగలిగెను. హాస్యప్రియుడైనను మతమును, మతసిద్దాంతములను ఎల్లప్పుడు 
గౌరవించుచుండెను. అక్బరు క్రీ.శ. 1806 వ సంవత్సర ప్రాంతము నుండి కావ్యరచన 


"మానవ సభ్యతకు ఆచార్యులారా! ఈ దురంతములు, ఈ అన్యాయములు ఎంతవణకు? 
మీ కత్తుల పదును పరీక్షించుట అవసరమే అని ఒప్పికొందుము. కాని, ఈ పరీక్ష మా 
కలఠములపై ఎంత వజకు? 

వ్యధిత హృదయాల గాధ వినుట వలన మీ హృదయము మాజునని ఒపకొందుము కాని, 
మా వ్యథాభరితమగు గాథ మీకు వినిపించుట ఎంతవజకు ? 


జి మమ్ము మా పూర్వులకు గుజుతులుగా మాత్రమే భావించి మా పేరును చిహ్నములను 
చెజిపివైన జేయుట ఎంతవజకు ? అని ఎవరేని ప్రశ్నింపవలెను. 


198 ఉర్దూ సాహిత్య చరిత్ర 


ప్రారంభించెను. అతని జీవిత కాలమునందే అతని కావ్య సంగ్రహములు మూడు 
పలుతడవలు ప్రకాశితములయ్యెను. నాలుగవ సంగ్రహము ఇప్పుడు అచ్చయినది. ఇంక 
కొన్ని కవితలు అతని వంశీయుల కడ కలవు. 

అక్చరు యుగము భారతీయ జీవనమున మహా పరివర్తనములు కలిగించిన 
యుగము. ఆ నాటి వివిధ సంఘర్షణలను (గ్రహించి స్వల్పము లయినను అధికములయినను 
ఆ సంఘర్షణలను తన కవితా వస్తువులుగా స్వీకరించుటయే అక్చరు ఘనత. అతడు 
ప్రతిదినము జరుగుచుండెడి సన్నివేశములను హాస్యరూపమున, వ్యంగాత్మకముగా 
సుందరములగు కవితలలో వర్ణించి కృతకృత్యుడయ్యెను. అదొక క్రొత్త రకపు వాస్తవికత. 

అకృరు యౌవన కాలమున భారతదేశము సంపూర్నముగా ఆంగ్లేయుల 
అధికారమునకు లోబడెను. సిపాయీల విప్లవము తరువాత మధ్యమ వర్గపు ముసల్మానులు 
ఆంగ్ల ప్రభుత్వముతో రాజీపడిరి. అకృరు కూడ ప్రభుత్వోద్యోగము చేయుచుండెను. 
అయినను అతడు ఇతరులవలె కనులు మూసికొనలేకపోయెను. దేశపు దుర్దశను 
చూడలేకపోయెను. నవజీవనపు క్లిష్ట సమస్యలను చూచి అతడు వానికి విముఖుడై 
భూతకాలము వైపు మజలి అందులోనే ఒకప్పుడు తన్మయుడగుచుండెను. మజొకప్పుడు 
నవజీవనము ముందు ఓడిపోయినట్లయి నైరాశ్యమును ప్రకటించుచుండెను. ఆరంభమున 
అతని కవితలో వ్యంగ్యమును, హాస్యమును కాన్పించవు. క్రీ.శ. 1885 నుండి అతడు ఆ 
రెంటినే అవలంభించెను. ఆనాటి సమస్యలను సమగ్రముగా అర్థము చేసికోదగినంతటి 
శిక్షణ అతడు పొంది యుండలేదు. అతడు మెలగుచుండిన పరిసరములును అందుకు 
అనువైనవి కావు. కనుక అతడు జ్ఞానమును కాక ఆంతరంగిక ప్రేరణను విశ్వసించి 
తన విచారముల ననుసరించియే నవజీవనపు సమస్యలను విడదీయ సమకట్టెను. అతడు 
ప్రాకృశ్చిమములను తన భావముల కనుకూలముగా విభజించుకొనెను. దార్మికత మతజియు 
నూతికత అంతయు అతనికి ప్రాగ్గేశములందే కాన్సించెను. అతని భావముల ననుసరించి 
పశ్చిమ దేశములు తమ పశు బలముచే ప్రొగ్గేశముల గొంతు నులుముచుందడెను. 
పాశ్చాత్యులు ఈ దేశపు భౌతిక సాధనములనేకాక ఆధ్యాత్మికతను కూడ నష్టపబిచు 
చున్నారని శంకించెను. అతడు తన లేఖినిలోని సమస్తశక్తిని, బావములలోని ఆవేశమును, 
శబ్ద్బములలోని విషయమును వినియోగించి (ప్రాగ్షేశములను ప్రాశ్చాత్యదేశములకు 
దూరముగా ఉంచుటకై ప్రయత్నించెను. వ్యావహారిక జీవనమున పాశ్చాత్య దేశముల 
నుండి దిగుమతియైన ఆలోచనలచే లాభము పొందుట అనివార్యమనిపించుటచే అక్బరు 
ఈ “తూఫాను” ఆపరానిదని తలంచెను. కనుక అతని భావములు విజ్ఞానమును 
లాభదాయకమని అతడేలాగును నమ్మువాడు కాడు. ఇది అధ్యాత్మిక దృక్పథము యొక్క 


ఉర్దూ సాహిత్య చరిత్ర 199 


పరిణామ స్వరూపమగు ఒకరీతి ఆదర్శవాదమే. అతనిలోని సూఫీ భావములును అతనిని 
ఆదర్భవాదిగా చేసెను. అతడు జీవితములోని పరివర్తనములను తుచ్చములుగా భావించెను. 
నవచైతన్యమునకు సహకరించు వారు నైతిక సిద్ధాంతములకు గొప్ప అఘాతము 
కలిగించుచున్నారని భావించెను. ఇట్టి భావముల పరిణామ మేమయినదనగా అతడు 
ఆంగ్ల విద్య, విజ్ఞాన శాస్త పరిచయము, స్త్రీ విద్య, ప్రీ స్వాతంత్ర్యము మెషీనులు మొదలగు 
ప్రతి విషయమునకు శత్రువయ్యెను. డార్విన్‌ స్పెన్సర్‌, మిచ్‌ మొదలగు తాత్తికులను 
పరిహసించెను. అదృష్టమును నమ్మిన వాడగుట మారుచున్న పరిస్థితులను వైజ్ఞానిక 
దృష్టితో అనుసంధానింప గలుగకుండెను. అతని అంతిమాశయము మతము. ఆ 
మతమునకు దేని నుండి అఘాతము కలుగు నను భయముండినను దానిని వ్యతిరేకించి 
వ్యంగ్యాత్మకములగు బాణములు వదులుచుండెను. 

అక్బరు ఆంగ్ల ప్రభుత్వపు ఆర్థికములగు దోపిళ్లను గ్రహించెను. వారి సభ్యత యొక్క 
పైతళుకులను కృత్రిమమని తలంచెను. సాంప్రదాయకతను కలిగించుటకై వారు చేయు 
ప్రయత్నమును దుయ్యబట్టెను. ఇట్లు హాస్యమును అద్దుచేసికొని అతడు ఆంగ్ల ప్రభుత్వముపై 
విషలిప్తములగు అమ్ములు ప్రయోగించెను. రాజకీయోద్యోగి యైనను నోటికి వచ్చిన 
మాటలాడుటకు వెనుదీయకుండెను. ఎదలోని మాటను స్పష్టముగా చెప్పుటవలనుపడదని 
అతడెజుగును. ఒక పద్యపాదమున ఇట్లనెను. 


మద్దూలయే గవర్నమెంట్‌ “అక్ళర్‌' అగర్‌ నహోతా 
ఉస్మోథీ ఆప్‌పాతే గాందీకె గోఫియోయే. 1 


అక్బరు కవితను బాగుగా గ్రహించుటకై ముసల్మానుల మతమును, వారి సంస్కృతిని, 
భారతదేశ చరిత్రను, ఇరువదవ శతాబ్దపు రాజకీయములును, సామాజికములును అగు 
సన్నివేశములను (గ్రహించుట చాల అవసరము. ఏలయన హాస్య రూపముననె అతడు 
సంకేత పజిచు విషయములను తెలిసికొన కుండ అతని కవితలోని వ్యంగ్యము వలన 
ఆనందము పొందజాలము. అతడు అరబీ, ఫారసీ మటియు హిందీ శబ్దములను చాల 
స్వతంత్రించి ప్రయోగించుచుండెను. తన మనసులోని మాటను హాస్యరూపముననే 
వెలువరించుచుండెను. అతడు ఉర్దూలో ఒక మహాకవి. హాస్యరసమును పోషించినవారిలో 
అందఅకంటె గొప్పకవి. 

ఉదాహరణకు కొన్ని పంక్తులు: - 


1 “అక్బరు” రాజకీయోద్యోగియే కానియెడల అతనిని మీరు గాంధిగారి గోపికలలోనే 
చూచియుందురు. 


200 ఉర్దూ సాహిత్య చరిత్ర 


బంగ్లాభీహై పాట్‌భీహై సాబూన్‌ఖీ హై 
లేకిన్‌ హై తుర్సుసే పూఛ్తా హూం హిందీ ! 
యూరప్‌క తెరీ రగోమ్మే కుఛ్‌ ఖూన్‌భీహై ! | 
గోల్యోంకే జోర్‌సే కర్తే హైం వో దున్యాకో హజ్‌ 
ఇన్‌సే బెహతర్‌ ఇన్‌ గిజాకె వాస్తే చూరణ్‌ నహీ. 2 


హర్‌చంద్‌కి కోట్‌ఖీహై పత్తూన్‌భీహై 


క్యా కహూం ఇస్మోమై బద్బనల్సీయే-నేషన్‌ కే సివా 
ఇస్మ్కో ఆతా నహి అబ్‌ కుఛ్‌ ఇమిటేషన్‌ కే సివా. 3 


ఖౌమ్‌కే గమ్‌మే డినర్‌ ఖాతే హైం హుక్కామ్‌కే సాథ్‌ 
రంజ్‌ లీడర్‌కో బొహత్‌ హై, మగర్‌ ఆరామ్‌కే సాథ్‌. 4 


హమ్‌ క్యా కహేం అహ్పాబ్‌ క్యా కారే-సుమాయాంకర్‌గయే 
బి. ఎ. హోవే, నౌకర్‌హువే, పెన్షన్‌మిలీ, జెర్‌ మర్‌గయే. 5 


కోథీమే జమాహై న డిపాజిట్‌హై బ్యేంక్స్‌మే 
ఖల్లాన్‌ కర్‌ దీయాముర దో చార్‌ థ్యాంక్స్‌మే. 6 


"కోటు కలదు, పట్లాముకలదు, బంగ్లా (భవనము) కలదు, పాత్రలు (పాట్‌) సబ్బు మొదలగు 
నవన్నియు కలవు. కాని ఓ భారతీయుడా ! నీ రక్తనాళములలో బరోసా రక్తమేమైనకలదా? 

2 వారు గోలీలు (మందుగుండ్లు-మందుగోలీలు) ఉపయోగించి ప్రపంచమును జీర్ణించుకొందురు. 
ఈ ఆహారమునకు అంతకు మించిన చూర్ణములేదు. (అరగుటకై) 

* దీనిని జాతియొక్క దురదృష్టమునక ఏమందురు. దీనికిపుడు అనుకరణ తప్ప ఇంకేదియురాదు. 
(ఇందలి ఆంగ్రపద ప్రయోగము చూడవలసినది). 

* జాతి యెడగల వ్యథను పురస్కరించుకొని అధికార్లతో కలిసి విందులు గడుతురు. నాయకులకు 
విచారము విశేషముగా కలదు. కాని ఆ విచారము సౌఖ్యముతో కూడినది. 

మిత్రు లే యే ఘనకార్యములు సాధించిరో ఏమని చెప్పవలెను. బి.ఎ., చదివి ఉద్యోగులై 
పెన్షనుపొంది చివరికి మరణించిరి. 

$ డబ్బు భవనమున నిలువలేదు. బెంకులలో నిలువలేదు. మూడు నాలుగు “థ్యాంక్స్‌” చెప్పి 


(ఆమె) నన్ను డబ్బులేనివానిగా జేసివైచెను. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 201 


కర్‌ దియా కర్‌జన్‌నే జన్‌ మర్గోంకి సూరత్‌ దేఖియే 
ఆబ్రూచెహరేకీ సబ్‌ ఫైషన్‌ బనాకర్‌ ఛీన్‌ లీ. 1 
పాకర్‌ ఖితాబ్‌ నాచ్‌కాభీ జోఖ్‌ హోగయా 

“సర్‌” హోగయేతో “బాల్‌” కా భీ షోక్‌ హోగయా. 2 


ఇరువదవ శతాబ్దారంభము తరువాత ఎందటో కవులును రచయితలును 
దర్శనమిత్తురు. వారిలో కొందఅను గూర్చి మాత్రమే వ్రాయబడును. రాజకీయ, సామాజిక, 
దార్శనిక కవితలతో పాటు క్రొత్తరకపు గజలులును వ్రాయబడుచుండెను. కొందజు ప్రముఖ 
కవులు గజలుల ద్వారముననే జీవన సమస్యలను విరచించిరి. వారి దృక్పథమును వారి 
భావములును వెనుకటి కవుల కంటె భిన్నమైనవి. కాని గజలులలో కలుగు పరివర్తనములు 
స్పష్టరూపమున తెలియవు. అయినను ఆధునిక కాలపు గజలులను చదువునప్పుడు క్రొత్త 
వాణి వినిపించును. జీవన సమస్యల పట్ల క్రొత్త దృక్పథము కనిపించును. ఇచట 
ప్రముఖులయిన కొందజను గుతించియే వ్రాయబడును. ఈ కాలపు కవులలో అనేకులు 
గజలులే కాక ఇతర విధముల రచనలలోను నిపుణులు. అయినను వారి ఖ్యాతికి కారణము 
ఏదో ఒక విధమగు రచనయే- పండిత రతన్‌నాథ్‌ “సర్షారొ కవి కూడ. అయినను 
అతడు గద్య రచయితగానే ప్రఖ్యాతుడు. ఇట్లే మున్నీ దుర్గాసహాయ “సురూర్‌”. పండిత 
బ్రజనారాయణ “చక్చస్తి” మజియు డా.ఇక్సాల్‌ మొదలగు వారు అందమగు గజలులు 
వ్రాసిరి. అయిన వారి రచనా వైశిష్ట్యము ఇతర కవితలలోనే గోచరించును. 

దుర్జాసహాయ “సురూర్‌” జహానాబాద నివాసి. అతని ఇంట చిరకాలము నుండి 
వైద్యమే వృత్తి. అచట అరబీ, ఫారసీ, ఉర్దూ సాహిత్య చర్య జరుగుచుండెడిది. అతడు 
క్రీ.శ. 1873వ సంవత్సరమున జన్మించెను. అతని ఆర్థికస్థితి మంచిదికాదు. అయినను 
ఆత్మగౌరవము కలవాడగుట అతడు ఆ స్థితిలోనే సంతృప్తుడై యుండెను. అతడు 
బాల్యమునుండియే కవితలు వాయుచు ప్రసిద్ధములగు పత్రికలలో (ప్రచురించుచుండెను. 
మద్యపానమునకు అలవాటు పడి ఆరోగ్యమును కోల్పోయెను. ముప్పదేడేండ్ల వయముననే 
క్రీ.శ. 1910 లో మరణించెను. 


" కర్ణన్‌ మగవారిని ఆడవారుగా జేసెను. ఫైషనను మిషచే ముఖగౌరవమును నశింపజేసెను. 
2 ఉపాధి లభించినంతనే నృత్యముపై అభిలాష కలిగెను. 
సర్‌ (ఇంగ్లీషు 51 అను ఉపాధి మటియు ఉర్దూలో తల) అయినంతనే బాల్‌ (ఇంగ్లీషు 
Ball మజియు ఉర్దూలో వెండ్రుకలు) అభిలాష కలిగెను. 


202 ఉర్దూ సాహిత్య చరిత్ర 


“సురూర్‌” కవితలు కరుణారస ప్రధానమైనవి. దేశభక్తికి సంబంధించిన భావములను 
ప్రకటించుపట్ల లేదా విషాద సన్నివేశములను చిత్రించుపట్ల అతని భావుకత ప్రబలముగా 
ప్రదర్శితమగును. అతడు మత సంబంధములును ఐతిహాసికములును అగు విషయముల 
గూర్చియు వ్రాసెను. ప్రకృతి చిత్రణమును చేసెను. 'సురూర్‌ ఆంగ్లభాషాజ్ఞానము 
అతిసామాన్యము. అయినను అతడు సుమారు ఇరువది ఆంగ్ల కవితలకు మూలమునకు 
హాని వాటిల్లకుండ పద్యానువాదము చేసెను. అతడు సర్వకాల సర్వావస్థలయందు కావ్య 
రచనయందే మగ్చుడై యుండువాడు. కనుక స్వల్పకాలముననే అనేక రచనలు చేసెను. 
“జామె-సురూర్‌” మటియు “ఖుమ్థానయే-సురూర్‌” అను రెండు కావ్య సంగ్రహములు 
ప్రకాశితములైనవి. ఉర్దూ కవితయొక్క నూత్న శైలిని పురోగమింప జేయుటలో, దేశభక్తి 
భావములను ప్రోత్సహించుటలో “'సురూర్‌ కవితలు చాల పాల్గొనెను-బాల్యమున ఫారసీ 
బాగుగా చదివినవాడగుట అతని భాష ఫారసీ పద భూయిష్టమైనది. అలంకార ప్రయోగము 
ఇంకను కాఠిన్యము కలిగించినది. 

మున్నీజ్వాలా ప్రసాద్‌ “బర్ట్‌. మహారాజా కిషన్‌ ప్రసాద్‌ “షాద్‌. పండిత అమర్‌నాథ్‌ 
“సాహిర్‌ మొదలగువారు ఈ యుగమునకు చెందినవారే. అయినను 'చక్ళస్త్‌” మజియు 
“ఇక్సాలు” లకు కలిగిన మహత్వము ఇంకెవరికిని కలుగలేదు. పండిత బ్రజ్‌నారాయణ 
“చకృస్త్‌ ఒక కాళ్ళీర బ్రాహ్మణ కుటుంబమునకు సంబంధించిన వాడు. అతడు 
క్రీ.శ. 1882వ సం॥న జన్మించి క్రీ.శ. 1905 లో కేనింగ్‌ కాలేజీ నుండి బి.ఏ.లో ఉ 
త్తీర్డుడై క్రీశ. 1908 నుండి (వకాలతు) న్యాయవాద వృత్తి ప్రారంభించెను. కొలది 
కాలములోనే అత డచటి ప్రముఖ న్యాయవాదులలో లెక్కింపబడెను. క్రీ.శ. 1926 లో 
అకస్మాత్తుగా అతడు దివంగతుడయ్యెను. 'చక్ళస్త్‌” బాల్యము నుండియు కవిత్వము 
వ్రాయుచుండెను. అతిష్‌ గాలిబ్‌ మటియు అనీసుల కవితలను శ్రద్ధ్దాభిమానములతో 
వఠించుచు వారిచేతనే వపభావితుడ యను. ఆనాడు భారతదేశములోని 
రాజకీయాందోళనము మతియు స్వాతంత్ర్య సమరమునకు 'చక్ళస్త్‌” కవిత ప్రతీకవంటిది. 
అప్పటికి రాష్ట్రీయత పాదుకొనినది. కాని ఆంగ్లేయుల నుండి రాజ్యము లాగికొని వారిని 
దేశమునుండి బహిష్మరింప జేయునంతటి స్వాతంత్ర్య భావన ఉత్పన్నము కాలేదు. కనుక 
చక్చస్త్‌ తన కవితల ద్వారమున ఆంగ్ల ప్రభుత్వ చ్చాయలోనే “హోమ్‌రూల్‌” ప్రాప్తినొందుటకై 
ఉపదేశించెను. అతని కవితలు హిందూ ముస్లిముల సమైక్యతా మతటియు దేశభక్తి 
భావములతో నిండియున్నవి. ఈ రెండు భావముల నతడు అతి సామర్థ్యముతో 
ప్రకటించెను. నేటివబికు అట్లు ప్రకటించుటలో అతనికి సమానులనదగిన వారు అరిది. 
గొప్ప గొప్ప దేశనాయకులు బంధితులైనప్పుడు మటియు మరణించినప్పుడు అతడు 


ఉర్దూ సాహిత్య చరిత్ర 203 


హృదయమును కరగించునట్టి కవితలు వ్రాసెను. దేశ గౌరవమును కాపాడుటకై 
దేహత్యాగము చేయుటకైన వెనుదీయరాదని ప్రబోధించెను. అతడు ఆలోచనా స్వాతంత్ర్యము 
నారాధించువాడు. ఆనాడు రచనలపై ఉపన్యాసముల పై విధింపబడిన ఆంక్షను దృఢముగా 
వ్యతిరేకించెను. మత సంబంధములును నైతిక సంస్కరణకు సంబంధించినవియును 
అగు కొన్ని కవితలు వ్రాసెను. ఆనాటి పరిస్థితుల ననుసరించి చూచినచో అతడు గొప్ప 
విప్లవ కవియని రూఢియగును- దేశపు ప్రాచీన గౌరవమును తెలిపి, వర్తమాన కాలపు 
ఆర్థిక దుర్దశను ప్రదర్శించి, భావికాలపు స్వరాజ్యమును సూచించి దేశీయులను 
పురోగమింపజేయ ప్రయత్నించెను. అతనిది లభ్నోలోని శిష్టవ్యావహారిక భాష. “చకృస్త్‌” 
గొప్ప గద్యరచయిత కూడ. అతని గద్యరచనల సంగ్రహము ప్రకాశితమైనది. దానివలన 
అతని జ్ఞానము, ఆలోచనా శక్తి, చారిత్రక, సామాజిక దృక్పథము విశదమగును. 
మరణించుట కంటె కొన్ని దినములు ముందే తన కావ్య సంగ్రహము “సుబహె-వతన్‌” 
అను పేర ప్రకాశించుటకై పంపును. కాని అది అతని మరణానంతరము ప్రకాశితమైనది. 
అది దేవనాగరి లిపిలోను అచ్చయిరి. భారతవర్ష ప్రశంసలో అతడు వ్రాసిన ఒక కవితలోని 
కొన్ని భాగములు చూడుడు: - 


ఐఖాకె-హింద్‌ తేరీ అజ్మత్‌మేం క్యా గుమాం హై 
దర్యాయె-ఫైజె-ఖుద్‌రత్‌ తేరేలియే రవాం హై 

తేరీ జబీంసె నూరే-హుస్నే-అజల్‌ అయాం హై 
అల్లాహరె జేబొ-జీనత్‌ క్యా ఓజె-ఇజ్లొ-షాం హై 
హర్‌ సుబహ హై యె ఖిద్మత్‌ ఖుర్నీదె-పుర్‌-జియాకీ 
కిరణోంసే గూంధ్లా హై జోటీ హిమాలయాకీ 
గౌతమ్‌నె ఆ(బ్రూదీ, ఇన్‌ మాబదే-కుహన్‌ కో 
సర్మద్‌నె ఇస్‌ జమీంపర్‌, సద్చే కియావతన్‌ కో 
అక్చర్‌ంనె జామె-ఉల్ఫత్‌ బఖ్నా ఇస్‌ అంజుమన్‌ కో 
సీంచా లహూసే అప్నే రాణానె ఇస్‌ చమన్‌ కో 
సద్‌ సూర్‌ వీర్‌ అప్నే ఇస్‌ ఖాక్‌మేం నిహాం హై 
టూటేహువే ఖడ్డర్‌ హైం, యా ఉన్మి హద్దియాం హై 
బర్బోంసే హోరహా హై బర్హమ్‌ సమాం హమారా 
దున్యాసె మిట్‌రహా హై నామో-నిషాం హమారా 
కుఛ్‌ కమ్‌ నహీ అజల్‌సే ఖ్యాబే-గిరాం హమారా 
ఇక్‌ లాషె-బేకఫన్‌ హై హిందూస్తాం హమారా 


204 ఉర్దూ సాహిత్య చరిత్ర 


ఇస్మేభరే ఖజానే బర్బాద్‌ హోరహే హైం 
జిల్లత్‌ నసీబ్‌ ఖ్యాబే-గప్లత్‌మె సోరహే హైం 1 


ఉర్దూ సాహిత్యమున వర్తమాన కాలము గద్యయుగ మనదగినది. అయినను దర్శన, 
తర్క చారిత్రక, సామాజిక విజ్ఞానముల ద్వారమున జీవన సమస్యలను అర్థముచేసి 
కొనుటకు ప్రయత్నించు కవులను ఈ కాలమే జన్మింపజేసినది. ఆలోచనాపరులగు 
రచయితలు తర్మ్శవితర్మముల అనంతరము సిద్ధాంతరూపమున వ్యసములు వ్రాసిన 
విధముగా ఈ కవులును మానవ జీవితమునకు సంబంధించిన ఆర్థిక, సామాజిక 
భావములను ఉల్లేఖింతురు. కవికి కల్పన మజియు భావుకత ఆలంబనము. దాని 
ద్వారమున అతడు హృదయపు లోతులో ప్రవేశించి మానవజాతిలో సమాజము మటియు 
ప్రకృతి వలన కలుగు అన్యాయమునకు విరుద్ధముగా చెలరేగిన ఆంతరంగిక 
సంఘర్షణమును పసికట్టును. ఇట్టి సర్వోత్మృష్టమగు సుందర వర్ణన “ఇక్సాలు” కవితలో 
లభించును. అనేక కారణముల వలన “ఇక్బాలు” రచనలు వివాదగ్రస్థ విషయములైనవి. 
ఏలయన ప్రతిక్రియావాదులగు ముసల్మాను లొకవైపు అతనిని లాగుకొందురు. రెండవ 
వైపు అభ్యుదయవాదులు అతని రచనలలో ఆనవతను గూర్చిన శ్రేష్టములును 
ఉత్తమములును అగు ఉపదేశములను దర్శింతురు. ఆ ఉపదేశములను ఎట్టి ప్రత్యేక 
మతమునకు అంటగట్టరాదని వారు తలంతురు. మూడవ వైపు అతనిని కవిగా 
భావించవలెనా లేక దర్శనశాస్త్రవేత్తగా భావించవలెనా అను అంశముపై తగాదా జరుగును. 
ఇచట ఈ వాదోపవాదములతో పనిలేదు. ఏలయన “ఇక్బాలు” రచనలలో ధార్మిక, 


"ఓ భారతావనీ !నీ డ్రేష్టత పట్ల అనుమాన మెక్కడిది. భగవదనుగ్రహము అనునట్టి నది నీ 
కొజకే ప్రవహించుచున్నది. నీ ఫాల భాగమున అదికాలపు కాంతి ప్రజ్వరిల్లుచున్నది. ఆహా! నీ 
విలాసమెంత గౌరవాస్పదమై అతిశయిల్లుచున్నది; ప్రకాశమానుడగు భాస్కరుడు అహరహము 
ప్రభాతకాలమున హిమాలయ మనబడు నీ జడను కిరణములచే ముడుచుటయందు నియుక్తుడు. గౌతముడు 
ఈ పురాతన మందిరమునకు ఇతోధికమగు మాన్యత కలిగించెను. సర్మద్‌ (జెరంగజేబు కాలమున 
భారత భూమికి వచ్చిన ఒక పర్షియా సూఫీ భక్తుడు) ఈ భూమి కొబికు తన జన్మ భూమిని త్యజించెను. 
ఈ సమాజమునకు అక్బరు (పేమ పాత్రను అందించెను. ఈ యుద్యానమున రాణాప్రతాపుడు తన 
రక్తముచే వేచనము చేసెను. మన వూరులు, వీరులు ఈ భూమిలోనే అణగి యున్నారు. ఇప్పుడు 
శిథిలములు మటతియు ఎముకలే మిగిలి యున్నవి. చాల కాలము నుండి మన పరిస్థితి తల్లక్రిందు 
లగుచున్నది. మన పేరు ప్రతిష్టలు ప్రపంచమునుండి లోపించి పోవుచున్నవి. మన గాఢ నిద్ర 
మృత్యువుకంటె తక్కువది కాదు. హిందూదేశము 'కఫను (శవముపై కప్పు గుడ్డ) లేని శవమువలె 
నున్నది. పరిపూర్ణములగు దీని నిధులు వినష్టమగుచున్నవి. అదృష్ట హీనులు దూర్భాగ్యులు అగు 
మనవారు ప్రమత్తత అను నిద్రలో మునిగియున్నారు. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 205 


సామాజిక, ఐతిహాసిక, దార్శనిక భావప్రవాహము లనేకములు సంగమించును. కనుక 
వానిని విడదీసి పరిశీలించుట నాలుగైదు పుటలలో సంభవమగు పనికాదు. అతని కవితకు 
మూలాధారములగు అంశములను అతని కవితలోని విశేషములను మాత్రము ఇచట చర్చించుట 
సంభవము. “ఇక్పాలును గులించి ఆంగ్రభాషలోను ఉర్చూలోను శతాధిక గ్రంథములు రచింపబడినవి. 
“ఇక్బాలును అధ్యయనము చేయదలచినవారు చాల చదువవలసియుండును. 

“ఇక్బాల్‌” క్రీశ. 1874 వ సంవత్సరమున సియాల్‌కోట (పంజాబు) లో జన్మించెను. 
అతని పూర్వీకులు కాళ్ళీర (బ్రాహ్మణులు. ఈ విషయమును “ఇక్సాలు” తన కవితలలో 
సగర్వముగా చెప్పికొనెను. అతడు ప్రాథమిక విద్య సియాల్‌కోట తోనే పడసి తరువాత 
లాహోరుకు వెళ్ళెను. విద్యార్థి దశయందే అతడు తాను చదువుచున్న విద్యాలయములోని 
సర్వోత్తమ విద్యార్థిగా పరిగణింపబడెను. తత్త్వ దర్శన, శాస్త్రమున ఎం.ఏ. పట్టము పొంది 
అతడు వివేష విద్యకై లండనునగరమునకు వెళ్ళెను. అచట అతడు బ్యారిస్టరీలో 
ఉత్తీర్ణుడై జర్మనీనుండి దర్శనశాస్తమున ఎ.ఎచ్‌.డి. పట్టము పొందెను. ఐరోపా యాత్ర 
అతని జీవితమున విప్లవాత్మకమైనది. ఆ యాత్ర వలన రాజనీతి మటియు ఇతర 
విషయముల యెడ అతని దృక్పధము పూర్తిగా మారిపోయెను. మాతృదేశమునకు తిరిగి 
వచ్చి అతడు లాహోరులో బ్యారిష్టరీ చేయసాగెను. కొంత కాలము కొకు ఒక కళాశాలలో 
అధ్యక్ష పదవికూడ నిర్వహించెను. పంజాబు రాజకీయాలలోను కొంత కొంత 
పాలుగొనుచుండెను. క్రీ.శ. 1981వ సంవత్సరమున ముసల్మానుల ప్రతినిధిగా “రౌండు 
టేబిల్‌ కాన్‌(ఫెన్సు”లో పాల్గొనుటకై లండను వెళ్ళెను. అతని స్వాస్థ్యము మాటి మాటికి 
చెడిపోవుచుండెను. క్రీ.శ. 1986 వ సంవత్సరమునుండి ఆరోగ్యము పూర్తిగా చెడిపోయెను. 
కీ.శ. 1938 వ సంవత్సరము ఏప్రిల్‌ మాసమున మరణించెను. 

ఇక్బాల్‌ జీవితములో ఎత్తుపల్లము లంతగా లేవు. కాని ఆలోచనాపరుడగుట వలన 
లోలోన విపరీతమగు పరివర్తనపొందుచు ప్రతి సన్నివేశము వలన ప్రభావితుడయ్యెను. 
మతముపై అధికాసక్తిగల అతని తండ్రి బాల్యమునుండియు ఫారసీలోని మత గ్రంథములను 
అతనిచే చదివించి వానిలోని రహస్యార్థములను గూర్చి చర్చ చేయువాడు. అతని 
గురువులును అతనిపై ప్రబల ప్రభావము చూపునట్టివారే లభించిరి. “ఇక్బాల్‌” మధ్యమ 
వర్గ ముసల్మాను కుటుంబమున జన్మించెను. జీవిత సమస్యలన్నిటిని ఆ దృష్టితోనే చూచెను. 
భారతదేశమున పెద్ద పెద్ద సంఘటనలు జరుగుచుండెను. గొప్ప గొప్ప పరివర్తనలు 
కలుగుచుండెను. ముసల్మానులలో ఒక విధమగు జాగృతి కలిగెను. వారు పలుదెసల 
ఆకృష్ణులగుచుండిరి. భారతదేశము వెలుపల గల ముసల్నాను రాజ్యముల మీద 
వినాశమేఫుములు ఆవరించుచుండెను. దరిదాపు అన్ని దేశములును ఐరోపా 
పదనంముట్టనచే నష్టపడుచుండెను. ఐరోపవీయ సభ్యత ఆశియా సభ్యతను 


206 ఉర్దూ సాహిత్య చరిత్ర 


నశింపజేయుచుండెను. నైతిక గుణములను పొందదగిన శక్తి మానవజాతినుండి లుప్తమై 
పోయినట్లు అనిపించుచుండెను. ఇక్బాల్‌ పరిస్థితులన్నిటిని గ్రహించెను. ఐరోపాలో 
నివసించుచు అచటి అధికారవర్గపు భావములను తెలిసికొను అవకాశము కలిగినప్పుడు 
అతడు ఏ విధముగా ఐరోపా ఆశియా రక్తమునంతటిని పీల్చుటకై ఉంకించుచున్నదో 
తన కనులతో చూచెను. ఆశియా మజియు అన్యదళిత దేశములపై అధికారము పొందుటతో 
సౌలభ్యము ఏర్పడుటకై ఐరోపా తన సభ్యతా ప్రచారమును మిషచే ఆయా దేశముల 
ఆత్మశక్తిని నష్టపజచుట ఆవశ్యకమని తలంచుచుండుటయు “ఇక్బాల్‌” తెలిసికొనెను. 
భారతదేశమున అభివృద్ధిచెందుచున్న జాతీయ భావమును చూచి ఆదిలో అతడు 
ముగ్గుడయ్యెను. కాని ఐరోపా పర్యటనము వలన అతని విచారములు మార్చు చెందెను. 
రాష్టముల మధ్యగల పరస్పర ద్వేషభావమును చూచి జాతీయతపట్ల భిన్నహృదయుడై 
సంకీర్ణతతో కూడిన దేశభక్తి మటియు జాతీయత మానవజాతియొక్క ఐక్యతను వికాసమును 
నష్టపబజిచుననియే అని తలంచెను. ఇందుకు ఎన్నియో కారణములు కలవు. కాని అతడు 
ఎట్టి పరిస్థితులలో ఈ భావమును ప్రకటించెనో వాని వలన అతనికి విరుద్ధముగా 
అనేకములగు భ్రాంతులు కలుగుటకు అవకాశ మేర్చడెను. రానురాను అతడు 
ప్రతిక్రియావాదులగు ముసల్మానుల నాయకుడుగా భావింపబడెను. ఏలయన అతని 
ఆలోచనలు ముసల్మానుల ఏదో విధముగా భారతదేశములోని ఇతర జాతులకు వేరు 
చేసి అన్యదేశీయులగు ముసల్మానులతో సంబంధింపజేయు నట్టివిగా తోచెను. అతడు 
తన ఆలోచనలను తాత్త్విక రూపమున వెల్లడించెను. ఎవరిని ప్రతిఫుటింపక 
దళితజాతులను, ముఖ్యముగా ముసల్మానులను సర్వవిధముల అన్యాయములనుండి 
కాపాడుటకై అతడు బద్ధకంకణుడైనట్లు విశదమయ్యెను. అందువలన భారతదేశపు 
స్వాతంత్ర్య సమరముపట్ల అతని అభిప్రాయ మెట్టిదో చెప్పుట కష్టము. స్వాతం త్రసిద్ధికై 
జరుగుచున్న ఎట్టి ఆందోళనమునందును అతడు బాహాటముగా పాల్గొనలేదనుటలో 
సందేహములేదు. అయినను మానవజాతియొక్క ఆత్మస్వాంత్ర్యమును గుతించి అతడు 
మహోదాత్తములును, ఉత్తమములును అగు భావములనే ప్రకటించెను. 

చారిత్రక దృష్టితో ఇక్భాలు రచనలను పరిశీలింతుమేని అతడు సర్‌సయ్యద్‌ మజియు 
హాలీల సంస్మరణోద్యమము వలన రూపొందిన సంప్రదాయమునే పురోగమింప 
జేయుచుండెనని తెలియును. అతని కవితలో అక్సర్‌ అలహాబాదీని స్మరింపజేయు శైలియు 
కొంత కలదు. ఉర్దూ కవులందబివలె అతడు ప్రారంభమున గజలులు వ్రాసి దిద్దుటకై 
దాగ్‌ మహాకవికి చూపించెను. కాని కొలది నాళ్ళలోనే అతడు తన స్వంత శైలిని 
ఏర్పజచుకొని క్రీ.శ. 1899 లో మొదటి మహత్తర కవిత “హిమాలయా” అనునది 


ఉర్దూ సాహిత్య చరిత్ర 207 


వ్రాసెను. ఆపైన ప్రకృతి సౌందర్యము, హిందూ ముస్లిముల ఐక్యత. అంతరంగిక సంఘర్షణ 
మొదలగు వానిని గూర్చి సుందరములగు రచనలు చేసెను. వీనిలో నలువైపుల 
దృశ్యమాసమగు సౌందర్యమును చూచినప్పుడు సహృదయునిలో కలుగు ఆశ్చర్యము, 
మటియు ప్రతిపదార్థమునందు ఈవిత రహస్యాన్వేషణ చేయు ఉత్సుకత ప్రకటింపబదెను. 
ఆదిలోని ఈ ఆశ్చర్యమే రాను రాను దార్శనికమును, ఆధ్యాత్మికమును అగు వృత్తాంతముగా 
రూపొంది ఇక్సాలును ఉర్లూలోని సర్వాధికుడగు తాత్విక కవిగా చేసెను. 

ఇక్భాలు యొక్క విశిష్టత యేమన అతడు ప్రాకృశ్చిమముల దర్శన, ధర్మ శాస్త్రములను 
వైజ్ఞానిక శాస్త్రమును చరిత్రను రాజకీయ పరిస్థితులను సంపూర్ణముగా ఎటిగినవాడు. 
అతనిని అర్థము చేసికోవలెనన్న ఇస్లాము మతవిచారముల పరిజ్ఞానము మాత్రమే సరిపోదు. 
ఇతర సమస్త మతములను, సిద్ధ్దాంతములను, విజ్ఞానశాస్త్రమును తెలిసికొనుటకు 
అవసరము- ప్లేటో, నిట్‌షో, బర్గ్‌సాం మటియు ఐన్‌స్టయిన్‌ లను గుణించి బాగుగా 
తెలిసికొననివారు ఇక్సాలు కవితను గ్రహింపలేదు. అనగా అతడు కేవలము సుప్రసిద్ధ 
తత్త్వవేత్తల భావములనే కావ్యరూపమున ప్రకటించినాడని అనుకోగూడదు. వారిని అతడు 
కొన్నిపట్ల వ్యతిరేకించెను. విమర్శించెను. తన దృక్పథమునకు పుష్టి కలిగింపజాలు 
సిద్ధాంతములను మాత్రమే స్వీకరించెను. అతని దృక్పథ మెట్టిది? ఈ ప్రశ్నకు సంక్షిప్తముగా 
జవాబు చెప్పుట కష్టము- పరిచయము కొజకై స్థూలముగా ఇట్లు చెప్పవచ్చును. అతడు 
ఇస్లామీయ సిద్ధాంతములపై ఆధారపడినది. ఐక్యతను ప్రబోధించునది. మానవజాతిలో 
ఎట్టి భేదభావములకును ఎడమీయనిది అగు వ్యవస్థను, అనుశాసనమును వాంఛించెను. 
ఇంక “మానవుడు ఈ ప్రపంచముననే కాదు, చంద్ర, సూర్య, నక్షత మండలములలో 
అధికారము పొందవలెను. అతని అంతరాత్మ పవిత్రమైనదిగా ఉండవలెను. అతడు 
ప్రపంచములోని ఎట్టి భౌతిక శక్తిముందును తలవంచ గూడదు. మానవుడు తన 
ఇచ్చానుసారముగా జీవితము గడపు కొనుటకు సమర్టుడై యుండవలెను. కాని 
భగవదాజ్ఞలను ఎన్నడును జవదాట గూడదు. మానవుని ఆత్మశక్తి అనంతమయినది. 
మానవుడు ఆత్మశక్తిని గుట్తిజీగి, ఆత్మసంయమనము ద్వారమున దానిని 
వికసింపజేసికొనినచో అతడు ఈశ్వరుని రచనాత్మక కార్యక్రమమున సహాయపడుటకును 
సమర్థుడగును. ఏలయన ఈశ్వరుడు మానవుని మించిన వస్తువేదియు సృష్టించలేదు. 
సృష్టిని కూడ మానవుని కొజకే నిర్మించినాడు- అనియు చెప్పెను. ఈ ఆత్మశక్తిని గుటించి 
అతడు చాల చాల చెప్పినాడు. అదంతయు అప్పుడప్పుడు ఆధ్యాత్మిక కల్పన అనిపించును. 
దానిని సాధించు మార్గములు కాన్సించవు- ఇదియే ఇక్సాలును యదార్థవాదులకు 
దూరముచేసి ఆదర్శవాదులకు దగ్గజగా చేసిన విషయము- అతడీ పరివర్తన మంతయు 


208 ఉర్దూ సాహిత్య చరిత్ర 


వాస్తవికమగు భౌతిక జీవనమున కాక కాల్చనికమగు జీవితమున అభిలషించుచుండెనేమో 
అనిపించును. అహంకారమును నశింపజేసికొనుటే ఈశ్వర సాయుజ్యమునకు మూలమను 
సూఫీ సిద్ధాంతమును ఇక్సాలు నిశితముగా ఖండించెను. మానవుడు తనలోని శక్తులన్నిటిని 
ఉపయోగించుకొని భగవదంశ తనలో కలిగించుకొనినప్పుదే ఈశ్వరుడు చేరువకు 
రానిచ్చునని అతడు భావించెను. అయినను ఆధునికకాలపు ఆధ్యాత్మిక భావమనబడు 
ఒక క్రొత్తరకపు “తసవ్వుఫ్‌” అతనిలో లేకపోలేదు. ఇక్సాలు జీవితమునకు సంబంధించిన 
ప్రతి గంభీర విషయమును స్పృశించెను. అతడు తడవని విషయములు క్వచిత్తుగా వుండును. 
ముఖ్యముగా ఆత్మశక్తి, మానవజ్ఞానము, సకలగుణ సంపన్నుడగు అలౌకిక పురుషుడు. స 
ప్రకృతిపై మానవుని విజయము. వ్యక్తికి మతము మథటియు సమాజముతో గల 
సంబంధము- ప్రాకృశ్చిమ తత్త్వ శాస్త్రములు. ఈ మొదలగు విషయముల గూర్చి ఫారసీ, 
ఉర్దూ భాషలలో అతడు అనేక కవితలు వ్రాయుటే కాక తన ఆంగ్లోపన్యాసములలో 
గంభీరభావములను వెల్లడించెను. 

“ఇక్బాల్‌” ఉర్దూ కావ్య సంగ్రమములు నాలుగు. “బాంగే-దరా”, “బాతె-జిట్రీల్‌”, 
“జర్భే-కలీమ్‌” మతియు “అర్ముగానె-హిజాజ్‌” అనునవి. అతని ఫారసీ రచనలనేకము. 
అని ఉర్దూ రచనలకంటె శ్రెష్టతరములు. అతని భాష సరళమైనది కాదు. కాని అతని 
భావ (ప్రకటనకు ఆభాషయే సమంజసమైనది. కావ్య సౌందర్య దృష్టితో అతని రచనలు 
ఉర్దూ ఫారసీ భాషలలోనే కాక ప్రపంచ భాషలన్నిటిలోను ఉన్నత స్థానమును పొందుటకు 
అర్హమైనవి. “ఇక్బాలొ” మానవుని శక్తిపై సంపూర్ణ విశ్వాసము కలవాడు- మానవుని 
భవిష్యన్నిర్మాణమును గూర్చిన గీతములు ఆలపించెను. వానిని చదువువారు అతని 
బావమయసంగీత ప్రవాహమున తేలిపోదురు. అతని కవితలు సంపూర్ణముగా వ్రాయుటకు 
వీలులేదు. ఆయా కవితలనుండి కొన్ని చరణములు మచ్చుతునకలుగా ప్రదర్శింపబడును: - 


కోయీ అబ్‌తక్‌ నయే సమా కి, ఇన్సాం 
కహాం జాతాహై, ఆతాహై కహాం సే 2 
దిల్‌మె కోయీ ఇన్‌ తరహకీ అర్జూ పైదాకరూం 
లోట్‌జాయె అస్మామేరే మిటానేకేలియే 3 
1 స్థిత ప్రజ్ఞుడు. 
* మానవుడు ఎచటి నుండి వచ్చెను ? ఎచటికి వెళ్ళును ? అను సంగతి ఇంత వణకు ఎవరును 


తెలిసికొనలేదు. 
3 అకాశము నన్ను నశింపజేయ నుద్యమించునట్లు మనస్సులో నేవేన్సి సంకల్పము చేయుదు గాక. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 209 


న పూఛో ముర్సుసే లజ్జత్‌ ఖానుమాం-బర్బాద్‌ రహ్హేకీ 
నషేమన్‌ సైంకడోం మైనే బనాకర్‌ పూంక్‌ దాలే హైం 1 


శక్తిభీ శాంతీభీ భకోంకే గీత్‌మే హై 


దర్తీకే బాసీయోంకీ ముక్తీ ఫ్రీత్‌మే హై. 2 

ఉరూజే ఆదమే ఖాకీసె అన్దుమ్‌ సహమె జాతే హైం 

కి యే టూటా హువాతారా మహేకామిల్‌ న బన్‌జాయే. 38 

న, తూ జమీఆ లియే హై, నం ఆస్మాంకె లియే 

జహాం హైం తేరే లియే, తూనహీ జహాంకెలియే. 4 

సితారోంసేఆగే జహాం జెర్‌భీ హైం 

అభీ ఇప్మ్‌కే ఇమ్తెహాయ జెర్‌ భి హైం. ర్‌ 

ఇరువదవ శాబ్దమున ఉరూ సాహిత్య చరిత్రలో స్థానము పొందదగిన కవులెందబో 

జన్మించిరి. కొందజగూర్చి ఇదివజకే వ్రాయనైనది. మతికొందజినుగూర్చి ఈ సంక్షిప్త 
చరిత్రలో సవిస్తరముగా వ్రాయుట అసంభవము. అనగా వారి రచనలు చదువ తగినవి 
కావని తాత్పర్యము కాదు. “షాద్‌” అజీమా బాదీ, జ్వాలా ప్రసాద్‌ “బర్ట్‌”, నౌబత్‌రాయ్‌ 
“నజర్‌, మహారాజ బహదూర్‌ “బర్ట్‌, జగత్‌ మోహన్‌ లాల్‌ “రవాం” “అమర్‌నాథ్‌” 
సాహిర్‌, “రియాజ్‌” ఖై రాబాదీ, మోలానా శల్య” “ఫ్రెంద్స్‌? “అజీజ్‌”, “సాఖ్రిబ్‌”, “సాయిల్‌, 
“అర్జూ” “ీమాభ్‌”, “అస్టర్‌” గోండ్వీ, “జరీఫ్‌”, “హస్రత్‌” మోహానీ, మొదలగు కవులు 
కీర్తిశేషులు. త్రిలోక చంద్‌ “మహరూమ్‌”, పండిత్‌ “తెఫీ”, “జిగర్‌”, “మురాదాబాదీ”, 


పే గృహనివాశము వలన కలుగు సంతుష్టిని గూర్చి అడుగడుకు ఇంతవణకు ఎన్నియో గూళ్లు 
నిర్మించుకొని నశింపజేసితిని. 

2 భక్తుల గీతములలో శక్తి కలదు. శాంతి కలదు. ఇహలోక వాసులకు ప్రమమూలముననే 
ముక్తి కలదు. 

శ. మట్టితో నిర్మింపబడిన ఈ మానవుని అభివృద్ధిని చూచి, రాలిన ఈ నక్షత్రము పూర్ణ చంద్రముడయి 
పోవునేమో అని చుక్కలు భయపడుచున్నవి. 

*నీవు భూమి కొణకు కాదు. ఆకాశము కొఅకు కాదు. నీవు సృష్టికొణకును కావు. సృష్టియే నీ 
కొణకు. 


5 నక్షత్రముల అవతల ఇంకను ప్రపంచములు కలవు. ఇంకను (పేమ పరీక్షలు కలవు. 


210 ఉర్దూ సాహిత్య చరిత్ర 


“యగానా”, “చంగేజీ”, “అసర్‌”, “లఖ్నవీ”, “జోష్‌” మలిస్యానీ, మొదలగువారు జీవితులు" 
కాన వారిని కొన్ని కారణముల వలన క్రీ.శ. 1930 వణకు గల కవులలో లెక్కింపదగును. 
వీరి కవితలో ఆధునిక కాలపు నవ్యత కలదు. కాని విపల్లవముతో సహాయకారి యగు 
చైతన్యము కాని, సంప్రదాయములను ఉల్లంఘించు సాహసము కాని అంతగా లేదు. 
ముందటి అధ్యాయమున ఈ యుగపు వ్యాకులతను, ఉద్విగ్నతను, విచారమును, 
స్వప్నమును మజియు ఆశను చిత్రించిన కవులను గూర్చి వ్రాయబడును. పైన పేర్కొనబడిన 
కవులలో అనేకులు గజల్‌ మజియు అన్యప్రకారముల కవితలు వ్రాసినవారు. తమ యుగపు 
సంప్రదాయములను నవ్యతవైపు మరలించుటలో పాల్గొనినవారు. వారిలో కొందటు 
సంప్రదాయములకు కట్టువడి యుండియు తమ వ్యక్తిత్వమును నిలుపుకొని సాహిత్య 
చరిత్రలో తమ స్థానమును పొందినవారును కలరు. 

“షాద్‌” అజీమా బాదీ, బీహారు ప్రాంతపు ప్రథమశ్రేణి కవులలో లెక్కింపబడును. 
అతడు గొప్ప విద్వాంసుడు. పూర్వ సంప్రదాయములను కూలంకషముగా గుర్తించినవాడు. 
అయినను నవ్యతను వ్యతిరేకించువాడు కాడు. అతడు తన గజలులలో విశేషముగా 
వాస్తవిక భావములను, భావ పూర్ణములగు (ప్రేమానుభూతులను ఉల్లేఖించెను. దీర్చాయువు 
పొంది అతడు క్రీ.శ. 1927 లో పరలోకగతుడయ్యెను. అతడు అనేక గ్రంథములు 
వ్రాసెను. అతని మరణానంతరము అతని కావ్య సంగ్రహము “నగ్మయే-ఇల్లామ్‌” అనుపేర 
ప్రకాశితమైనది. అతని కవిత సుందరమైనది. మాధుర్యగుణము కలది. 


రెండు మూడు పద్య పాదములు చూడుడు: - 


మై జెర్‌ సైరె లాల-వొ-గుల్‌ హిజైయార్‌మేం 

కైసీ బహార్‌, ఆగ్‌ లగాదో బహార్‌మే 2 
తమన్నానోమ్మే ఉల్హాయా గయాహూం 

ఖిలోనే దేకె బహెలాయాగయా హూం 3 


* ఇట జీవితులని పేర్కొనబడిన వారిలో “కైఫీ” “జిగర్‌” మొదలగువారు ఈ అనువాదము 
నాటికి కీర్తిశేషులు. 

2 ప్రియా వియోగమున ఉద్యాన విహారమేమిటి? ఇట్టి వసంతమునకు చిచ్చు పెట్టుడు. 

* వాంఛలలో చిక్కుకొన జేయబడినాను. ఆటవస్తువ లిచ్చి ఓదార్చ బడినాను. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 211 


ఏ బజ్మె-మై హై యాంకౌతాహ దస్తీమేహై మహరూమీ 
జొ బధ్‌కర్‌ ఖుద్‌ హాథ్‌మే మీనా ఉసీకాహై 1 


జ్వాలా ప్రసాద్‌ “బర్భ్‌” సీతాపూర్‌ నివాసి. “జడ్జి పదవి నిర్వహించుచు క్రీశ. 
1911 లో దివంగతుడయ్యెను. అతడు గద్య పద్య రచనలలో నిపుణుడు. సరళభాషలో 
భావ ప్రకటనచేయుట అతనికి తెలిసిన విద్య. వసంతర్తువును గుజించి సుందరమగు 
ఒక మన్నవీ రచించెను. అతని ప్రసిద్ధికి మాత్రము గజలులే కారణము. నౌబత్‌ రాయ్‌ 
“నజర్‌” (1899-1923) లభ్నోలో నొక ప్రసిద్ధకవి. అనేక పత్రికలకు సంపాదకుడుగా 
పనిచేసెను. అతని జీవితమంతయు గష్టములలో గడచెను. ఆరోగ్యము సరిగా 
ఉండునదికాదు. కుటుంబ వ్యథలును అతనిని విడిచిపెట్టునవి కావు. “నజర్‌” 
గద్యరచనలోను, పద్యరచనలోను గణనీయుడు. లభ్నోయొక్క కృత్రిమ శైలిని తొలగించి 
కవితను సంస్కరించుటకై సఫల ప్రయత్న మొనర్చినవాడతడు. బాహ్య సౌందర్యము కాక 
అంతరంగిక వ్యథలను చిత్రించుటయే కవిత్వమని భావించువాడు. 


అతని రెందు మూడు పద్యములు: - 


అభీ మర్నా బొహత్‌ దుష్వార్‌ హై గమ్‌కీ కషాకష్‌సే 

అదాహో జాయెగా యే ఫర్డ్‌ ఖీ పుర్సత్‌ అగర్‌హోగి. 2 
అబ్‌నాహీ మాలూమ్‌ క్యా దున్యామె హై రంగే-బహార్‌ 

ఇక్‌ జమానా హోగయా ఛూటే హువే గుల్లార్‌ సే 3 
యూం తొ దిల్‌కో కహీ ఖరార్‌ న థా 

అబ్‌ బొహత్‌ బేఖరార్‌ రహతా హై. 4 


"ఇది మద్యపానోత్సవము. ఇచట చేతులు ముడుచుకొని యున్నవారు వంచితులగుదురు. ముందున 
కరిగి చేతగొను వానిదే మధు కలశము. 

* ఈ కష్ట పరంపరలో మరణించుట కూడ కష్టమే. ఎప్పుడేని తీజిక కలిగినచో ఆ విధియు 
నెబివేర్చుకోబడును. 

* ఇపుడు వసంతశోభ యెట్లుండునో తెలియదు. పుష్పవాటికను విడిచిపెట్టి చాల కాలమయ్యెను. 

* హృదయమునకు ఏనాడును స్తిమితము లేదు. అయినను ఇప్పుడు మజియు వ్యాకులత 
పొందియున్నది. 


212 ఉర్దూ సాహిత్య చరిత్ర 


వెనుకటి అధ్యాయమున చెప్పబడినట్లు ఆ యుగపు కవులందజును ఏదో విధముగ 
పూర్వశైలిని సంస్క్మరించుటకే ప్రయత్నించుచుండిరి. ముఖ్యముగా లఖ్నోశైలిలో విశేష 
పరివర్తనము జరుగుచుండెను. ఆనాటి కవులు పూర్వ సంప్రదాయములను పూర్తిగా 
పరిత్యజించుచుండిరని తాత్పర్యముకాదు. కాని వారు కవితను కేవలము శబ్దాడంబరమే 
కానీయక తద్దారమున గంభీర విషయములను ప్రకటించుట ఆవశ్యకమని భావిచుచుండిరి. 
“సాహిర్‌”, “సాయల్‌”, “బేఖుద్‌” మొదలగు కొందజు ప్రాచీన సంప్రదాయములను 
ఏమాత్రము ఉల్లంఫించుటకును ఇష్టపడకుండిరి. అయినను వారి కవితలను 
పరిశీలింతుమేని పూర్వకవులకంటె వారిలో కొంత నూత్నవైతన్య ముండెననియే తెలియును. 
ఆనాటి కవులు, ప్రాచీన కవులలో “మీర్‌”, “గాలిబ్‌, '“అతిష్‌ మటతియు 'అనీస్‌” 
మొదలగువారిని నవ్వులలో “హాలీ”, “ఇక్బాల్‌ మతియు 'సురూర్‌” ప్రముఖులను 
అనుసరించుచుండిరి. మహారాజ్‌ బహాదుర్‌ “బర్ట్‌” (1884-1936) వంశమున 
తరతరముల నుండి కావ్యరచన చేయబడుచుండెను. అతడు ఆంగ్ల కవులచేతను 'సురూర్‌ 
జహానాబాదీ చేతను ప్రభావితుడు. గజలులు స్వల్పముగా వ్రాసి అతడు ఇతర విధములగు 
కవితలనే అధికముగా వ్రాసెను. అతని భాష కఠినము. ఫారసీ పద జహుళము. అతని 
కవితా సంగ్రహములు రెండు ప్రకాశితములైనవి. గజలుల నుండి రెండు చరణములు: - 


జర్ఫె-మై టూట్‌కే భీ హోనేన పాయే బేకార్‌ 
హో షికిస్తా కోయీ షీషాతో వొ పైమాన బనే. i 


ఖుల్లీ నహీ హఖీఖతె - దున్యాయె-బేసబాత్‌ 
ఇక్‌ ఖ్యాబ్‌సాహై బీదయే-హైరాయె సామే, 


రం 


'సఫీ' లబఖ్నవీ (1863-1950) లభ్నోలోని సుప్రసిద్ధ కవి. అతడు నాలుగేండ్ల 
క్రిందట మరణించెను. అయినను అతనిని ఆ యుగముననే చేర్చుచున్నాము. అతడు 
ఫారసీ అరబీ భాషలలో గొప్ప విద్వాంసుడు. ఆంగ్ల భాష నెటిగినవాడు. లభ్నో కావ్యశెలిలో 
గొప్ప పరివర్తనము తెచ్చినవాడు. అతడు సుమారు అరువదేండ్ల వజకు అన్ని రీతుల 


* మధు కలశము పగిలిపోయి వ్యర్థము కాకూడదు. విటిగిన గాజుబుద్దితో పానపాత్ర చేసికోవలెను. 


2 మాయారూపమగు ప్రపంచ సత్యము తెలియదు. చకిత నేత్రముల నమ్ముఖమున అదొక 
స్వప్నము వంటిది. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 213 


కవితలు వ్రాసెను. కావ్యశాస్త్ర పారంగతుడు. స్వభావతః నమత కలవాడు కనుక, అతనిని 
ప్రసిద్ధ నగరములను సుదీర్షములగు కవితలలో సుందరముగా వర్ణించెను. కొన్ని కవితలలో 
అతడు “హాలీ”కి సన్నిహితుడుగా కాన్పించును. అతడును హాలీవలెనే సంస్కారము 
ద్వారమున జీవితమును అభివృద్ధి పజుప ప్రయత్నించెను. అతని కవితా సంగ్రహములు 
అనేకములు. కాని కొన్ని మాత్రమే ప్రకాశితములైనవి. అతడు వ్రాసిన ఒక మస్నవీకి 
“హిందూస్టాని -అకాదమీ” పురస్మారము లభించినది. చివరి కాలమున అతడు “ఉ 
మరె-ఖయ్యామ్‌” రుబాయీలను ఉర్జూలో అనువదించి వానికి పరిశోధ నాత్మకమగు 
వ్యాఖ్యానము వ్రాసెను. అతడు పూర్వ సంప్రదాయమునకు చెందినవాడే అయినను నవ్యతను 
ఆదరించి స్వీకరించు ప్రయత్నము చేసెను. 


214 


ఉదాహరణకు అతని పద్య పాదములు కొన్ని 


దిల్‌మే రహరహకే ఖటక్‌ హోతీహై 

ఖలిషే-దర్దె-మొహబ్బత్‌ హోగి. 1 
ఆకర్‌ జోనహీజాతీవోహై షబె-తన్లాయీ 

జాకర్‌ జోనహీ అతీవో ఉమై-గురేజాంహై. 2 
కల్‌హమ్‌ ఆయీనేమే రుఖ్‌కీ య్లుల్టియాం దేఖాకియే; 
కార్వానే-ఉమైరషఫ్లా కే నిషాం దేఖాకియే 

జోర్‌హీ క్యాథా జఫాయే బాగ్బాం దేఖాకియే 

ఆషియాం ఉజ్జాకియా హమ్‌నాతబాం దేఖాకియే. 3 


మిర్జా మొహమ్మద్‌హాదీ “అజీజ్‌” (1880-1935) లభ్నోలోని ప్రసిద్ధ కవులలో 
ఒకడు. అచటి కవితలో భావుకత చేర్చి నూత్నత్వము కలిగించిన వారిలో ప్రముఖుడు. 


1 


2 


తి 


హృదయమున ఉండి యుండి “కలుకు మను చున్నది. ఇది పేమ వ్యధ కావచ్చును. 
వచ్చిపోకుండ ఉండునది విరహనిశి. పోయి, రాకుండ ఉండునది పరుగిడుచున్న జీవితము. 
నిన్న అద్దములో ముఖము మీది ముడుతలు చూచితిమి. 

కడచిన జీవితపు పదాంకములు చూచితిమి. శక్తి చాలనందున తోట కాపు చేయుచున్న 
అన్యాయ క్రౌర్యములను చూచితిమి. గూడు కూలిపోవుచుండగా బలహీనులము మేము 
చూచితిమి. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 


అతడు మీర్‌ మటియు గాలిబుల అనుయాయి. వారివలెనే గంభీరములగు విషయములను 
భావపూర్ణముగా ప్రకటించువాడు. గజలులేకాక ఉచ్చత్రేణికి చెందిన ఖసీదాలు కూడ 
వ్రాసెను. అతని ఖసీదాలు మతప్రవక్తల ప్రశంసాత్మకములు. “గుల్‌-కదా” మజియు 
“సహీనయే-విలా” అను రెండు కావ్య సంగ్రహములు ప్రకాశితములైనవి. షిల్లీ, అక్బర్‌, 
షరర్‌, ఇక్సాల్‌ మొదలగు వారు అతని గజలులను కొనియాడిరి. 


రెండు మూడు పద్య పాదములు ఉదాహరణకు: 


పహిలె అయీనా ఇక్‌ నజర్‌ దేఖా 

ఫిర్‌ మెరాదిల్‌ మేరా జిగర్‌ దేఖా 1 
హాయ్‌ మజ్బూరియాం మొహబ్బత్‌కీ 

చాహియే జోనథా కియామైనే 2 
విజిల్‌పీ ఎక్‌ సామ్మే అకర్‌ నికల్‌ గయీ 

కాం దేఖ్లేహి దేఖ్లే దునియా బదల్‌ గయీ 8 


అప్నే మర్శజ్‌కి తరఫ్‌ మాయిలె-పర్వాజ్‌హై హుస్న్‌ 
భూల్తాహీ నహీ ఆలమ్‌ తేరీ అంగ్గాయికా. 4 


మిర్జా జాకిర్‌ హుస్సేన్‌ “సాఖిబ (1869-1946) లభ్నో లోని ప్రఖ్యాత కవి. 
తండ్రి వెంట ఉద్యోగ వశమున అలాహాబాద, భూపాల్‌ మజియు ఆగ్రాలలో వసించెను. 
కాని అధిక సమయము లఖ్నోలోనే గడపెను. ఎప్పుడును కావ్యరచనలలో తన్మయుడై 
యుండువాడు. అధికముగా అతడు గజలులే వ్రాసెను. మీర్‌ మజియు గాలిబ్‌ల మార్గమున 
నడచుటయే గర్వకారణమని తలంచువాడు. అతని కవితలో కొంత కొంత లఖ్నో యొక్క 
కృత్రిమశైలి కాన్సించును. అయినను హార్దిక భావ చిత్రణమే అధికముగా కలదు. అతని 
కావ్య సంగ్రహము “దీవానె-సాఖీబొ” అనుపేర ప్రకాశితమైనది. 


"తొలుత ఒక చూపు అర్థమును చూచి మరల నా హృదయమును చూచును. 

2 పేమ వలని పరాధీనతచే నేను చేయకూడని వన్నియు చేసితిని. 

౩ మెజిపువలె ఎదుటికి వచ్చి కదలిపోయినది. చూచుచుండగనే ప్రపంచము మాతిపోయినది. 

* సౌందర్యము తన కేంద్రము వైపు లేచి పోవుటకు సన్నద్ధమయ్యెను. నీవు ఒడలు వితిచిన 
దృశ్యము మజవలేను. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 215 


కొన్ని చరణములు: 


బాగ్భాంనే అగ్‌దీ జబ్‌ అష్యానే కో మేరే 

జిన్‌ పెతక్యాథా వహీ పత్తే హవా దేనే లగే. 1 
తడ్చాదియా హై దిల్‌కో, షాబాష్‌ హమ్‌-సఫీరో 
యూంయహీ ఫిర్‌ ఇక్‌ సదాదో టూటాఖపస్‌, చలామై. 2 
దువాయీం దే మెరేబాద్‌ ఆనెవాలే మేరీ వహషత్‌కో 

బహూత్‌ కాంటేనికర్‌ ఆయే మెరే హమ్‌రాహ్‌ మంజిల్‌సే. ౩3 


అస్టర్‌ హుస్సేన్‌ “అస్టర్‌” గొండ్వీ (1884-1936) వర్తమానకాలపు కవులలో తన 
సూఫీ తత్త్వరచనల వలన సువిఖ్యాతుడు. బాల్యమున సరియైన శిక్షణ పొందలేదు కాని 
స్వంత పరిశ్రమచే గొప్ప విద్వాంసులలో చేర్చ దగినంత విద్య గడించెను. సూఫీ తత్త్వము 
పట్ల అభిమాన ముండుట వలన తన కవితలో ఆ గూఢ విజ్ఞానమునే వెల్లడించెను. 
అప్పుడప్పుడు వచనమును వ్రాసెను. ఉర్దూ భాషలోని ప్రసిద్ధ మనస్నవీ “గుల్ల్జారెనసీమ్‌” 
అతని టికా సహితముగా ప్రకాశితమైనది. గజలులే అధికముగా వ్రాసెను. భాష ఫారసీ 
శబ్దభూయిష్టమైనను అతని గజలు లన్నియు సరసమైనవి. సుందరమైనవి. “నిషాతె-రుహ్‌” 
మటియు “సరోదె-జిందగీ” అను రెండు చిన్న కవితా సంగ్రహము లతనిని 
(ప్రకాశితములైనవి. అతని రెండు పద్య పాదములు చదువుడు. 


జోషో-జునూం మే ఛూట్‌గయా ఆస్తాన యార్‌ 


రోతా హుం ముూహ్‌ంసె దామనే సహరా లియేహువే. 4 


"నా గూటికి తోటకాపు అగ్ని తగిలించి నప్పుడు నా గూటికి ఆధారములైన ఆకులే గాలివీచెను. 

2 తోడి ప్రయాణీకులారా ! నా హృదయమును తల్లడిల్ల జేసితిరి. ఇట్లే ఇంకొక పిలుపు పిలువుడు- 
దాన చెజి కూలిపోగలదు. నేను ముక్తుడనై వెళ్ళిపోగలను. 

౩ నా తరువాత వచ్చువారు త్రోవలోని ముండ్లు చాల వణకు నాతోనే వచ్చినవి. 

* ఉన్మాదావేశమున ప్రియురాలి గడప విడిపోయినది. ఎడారి కొంగు మొగముపై కప్పుకొని 
ఏడ్చుచున్నాను. 


216 ఉర్దూ సాహిత్య చరిత్ర 


మై క్యా కహూం కహాం హై మొహబ్బత్‌ కహాం నహీ 
రగ్‌రగ్‌మే దౌడీ ఫిర్తీహై నష్పర్‌ లియే హువే. 1 
షాకతలీ అను పేరుగల 'ఫానీ బదాయూని ఆ కాలపు ప్రఖ్యాత కవి. ఎల్‌.ఎల్‌. బి. 

చదివి లభ్నూ ఆగ్రా మజియు అటావాలలో ప్లీడరీ చేసెను. హైదరాబాదుకు వెళ్లి 
జీవితాంతము అచటనే వివిధములగు ఉద్యోగములు చేసెను. బాల్యము నుండియు సర్వతా 
సన్నిధానమున తల వాల్చి ఇరువదేండ్ల వయము వచ్చునప్పటికి కావ్య సంగ్రహము 
సిద్ధపజిచుకొనెను. అతడు 'మిల్లన్‌' మటియు ఇతర కవుల రచనలను అనువదించెను. 
కాని ఎటులో అతని రచన లన్నియు నష్టమయ్యెను. ఆ తరువాత వ్రాసిన దంతయు 
“కుల్లియాతె-ఫానీ” అను పేర ప్రకాశితమైనది. అతడు తన జీవితము నంతటిని గొప్ప 
ఆవేదనలో గడపెను. ఈ కారణమునే అతడు పెద్ద నిరాశావాది యగు కవి యయ్యెను. 
అతని కావ్యశైలి మీర్‌ మతియు గాలిబుల శైలిని పోలి యుండును. కొంత కొంత లఖభ్నో 
ప్రభావమును కద్దు. అయినను అతని కవితలో దార్శనిక తత్త్వమును భావపూర్ణమగు 
వాస్తవికతయు అనూనముగా ఉన్నవి. అతడు ప్రథమ శ్రేణికి చెందిన కవియనుటలో 
ఎట్టి సందేహమును లేదు. అతని దృష్టిలో జీవితము ఒక బాధ. మానవ జాతి మరణించియే 
ఆ బాధనుండి విముక్తి పొందును. 


అతని కావ్యశైలి ఇట్టిది: 


అదాసె ఆద్‌మే ఖంజర్‌కి ముహ్‌ చిఫాయెహువే 

మెరీ ఖజాకో వో లాయే దుల్హన్‌ బనాయె హువే. 2 
ఎక్‌ ఫిసానా సున్‌గయే ఇక్‌ కహ్‌గయే 

మైజొ రోయా ముస్మురూకర్‌ రహ్‌గయే. 3 


" పేమ ఎచట కలదని ఎచట లేదని చెప్పవలెను. ప్రతి రక్తనాళమును సూదులవలె పరుగెత్తుచున్నవి. 
2 ఒయ్యారముగ కత్తిచాటున ముఖము దాచుకొని ఆమె నా మృత్యువునే వధువువలె అలంకరించి 


తెచ్చెను. 
౩ ఒక గాథ విని ఒకటి చెప్పి ఆమె వెడలిపోయెను. నేను ఏడ్చినంత ఆమె మందహాసము 
చేసెను. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 217 


వో హైం ముఖార్‌ సజా దే కి జజా దే “ఫానీ” 

దో ఘడీ హోష్‌మే అనేకె గునహగార్‌ హైం హమ్‌. 1 
బిజిలియా టూట్‌పడీం జబ్‌ వో ముకాబిల్‌సే ఉఠా 

మల్‌కె పల్టీథీం నిగాహేం కె దుంవాం దిల్‌ సే ఉఠా. 2 
న ఇవ్లిదాకి ఖబర్‌హై, న ఇంతిహామాలూమ్‌ 

రహాయె వహమ్‌కి 'హమ్‌హైంల' సొ, వోభీక్యామాలూమ్‌. 3 


అజీజ్‌ లఖ్నవీ శిష్యులలో సుప్రసిద్ధుడు జగత్‌ మోహన్‌ లాల్‌ “రవాన్‌” 
(1889-1934). అతడు “ఉన్నావ్‌” నివాసి. లఖ్నోలో ఎం.ఏ., ఎల్‌.ఎల్‌.బి., దాక 
శిక్షణపొందెను. ఉన్నావ్‌లో విజయవంతముగా ప్లీడరీచేయుచు కావ్యక్షేత్రమున కూడ 
ప్రఖ్యాతిగాంచుచుండెను. “రూహె-రవాం” అను కావ్యసంగ్రహమును “నబ్దె-రవాలొ అను 
ఒక మస్నవీయును ప్రకాశితములైనవి. అతడు కొన్ని కవితలు అసమగ్రముగా విడిచెను. 
అవి అతని బంధువుల కడ సురక్షితములై ఉన్నవి. అతడు గజలులును రుబాయీలును 
చాల మనోహరముగా ప్రభావసహితమగు శైలిలో వ్రాసెను. అతని కవితలు గంభీరమైనవి. 


రెండు మూడు పద్యములు చూడుడు: - 


హంసే భీ, రోయెఖీ లేకిన్‌ న సమ్‌యేు 
ఖుషీ క్యా చీజ్‌ హై, దున్యామె, గమ్‌ క్యా, 4 


" ఆమె శిక్షించుటకును క్షమించుటకును అధికారిణి. 
రెండు గడియలు స్ప ఎ్రహపొంది నందుకు నేను దోషిని. 

* ఆమె సమక్షమునుండి లేచినంత పిడుగులు పడినవి. దృష్టి కలిసి విడిపోయినంత 
హృదయమునుండి పొగ వెడలినది. 

* అది తెలియదు. అంతయు తెలియదు. మనము ఉన్నాము అను (అస్తిత్వ) భ్రాంతి మాత్రమున్నది. 
ఇదియేమో ఎవరికి తెలియును ? 

* నవ్వితిమి, ఏడ్చితిమి. కాని ఈ ప్రపంచమున సుఖమననేమో దుఃఖమననేమో తెలిసికొనలేక 


పోతిమి. 


218 ఉర్దూ సాహిత్య చరిత్ర 


రవాం! సచ్‌హై మొహబ్బత్‌కా అసర్‌ జాయానహీ హోతా 
వొ రోదేతేహై6 అబ్‌ ఖీ జిక్‌ ఆతాహై జహాం మేరా 1 


పై హమ్‌దియే వొ రంజ్‌కే ఇన్నా బనాదియా 
మిస్పత్‌ పిజీర్‌ హూం సితమె రోజ్‌గార్‌ంకా. 2 


కిసీ తరఫ్‌ నజరే యాస్‌ కర్‌కె రోదేనా 
మెరీ జుబాం మె ఇసీకో పుగాం భీ కహే హైం. 3 


సయ్యద్‌ మఖ్బూల్‌ హుస్సేన్‌ “జరీఫ్‌” లఖ్నోలో హాస్య ప్రసిద్ధకవి. అతడు రాజకీయ, 
సామాజిక, ధార్మిక విషయముల గూర్చి తన ప్రత్యేక శైలిలో కవితలు వ్రాసెను. వాని 
వలన అతని సామాజిక చైతన్యము విశదమగును. నవ్వించుచునే అతడు జీవిత 
సంస్మారమునకు పనికివచ్చు సంగతులెన్నియో చెప్పెను. అతని కావ్యసంగ్రహము 
“దివాన్‌జీ” అను పేర ప్రకాశితమైనది. 


అతని కవిత యిట్టిది: - 


వహషిత్‌మె హర్‌ ఇక్‌ నఖ్నా ఉల్టా నజర్‌ ఆతాహై 
మజ్నూ నజర్‌ ఆతీహై, లైలా నజర్‌ ఆతాహై. 4 


ముహి౯ పులాకర్‌ తిప్పకామానే-మొహబ్బత్‌ కో హుజూర్‌ 
షర్చతే-దీదార్‌కా పూరా ఘడా దేనే లగే. ర్‌ 


" ప్రేమ ప్రభావమూరకపోదు. నేటికిని ఎటనేని నన్ను ప్రస్తావింతురేని ఆమె ఏడ్చును. 

* ప్రాపంచిక బాధలకు కృతజ్ఞుడను. అంతులేని ఆ బాధలే నన్ను మనుష్యుడుగా చేసినవి. 

* ఒకవైపు నిరాశ దృక్కుల జూచి ఏడ్చుటయే నా మాటలలో ప్రణయ వ్యధా ప్రకటనము 
అనబడును. 

*1భయభ్రాంతిలో అన్ని చిత్రములు తల క్రిందులుగా కాన్సించును. మజ్నూ (స్తీవలె) కన్పించును. 
లైలా పురుషునివలె కన్పించును. 

ప్రేయసి కోపవశమున ముఖము ఉబ్బించుకొని (ప్రేమ పిపాసువులకు దర్శనామృతపు కడవనే 
ప్రసాదించుచుందెను. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 219 


కొన్ని మాసముల వ్యత్యాసముతో ఉర్దూ కవులు ముగ్గురు పరలోక గతులైరి. 
డిసంబరు, క్రీ.శ. 1950 వ సం॥న “సీమాబొ, ఏప్రిల్‌, క్రీ.శ. 1951 వ సం॥న 
“అర్జూ”, మే, క్రీ.శ. 1951 వ సం॥న 'హస్రతొ మోహానీ ఇహలోక యాత్ర చాలించిరి. 
“'సీమాబొ (1880-1950) ఆగ్రాలోని ప్రసిద్ధ కవులలో ఒకడు. ప్రారంభమున 'దాగ్‌” కు 
తన కవితలు చూపించెను. కొంతకాలము ఇటనట ఉద్యోగములు చేసి తరువాత సాహిత్య 
సేవలోనే జీవితము గడపెను. గద్యములో పద్యములోను చిన్నవి పెద్దవి కలిపి సుమారు 
మూడు వందల రచనలు చేసెను. అతడు చాల వ్రాసెను. అన్ని ప్రకారముల కవితలును 
అతి త్వరితగతిని వ్రాయగలవాడు. అతడు “ఆగ్రా స్కూల్‌” అను పేర ఒక కవితా సంస్థ 
నడపుటకు ప్రయత్నించెను. అతని కావ్యసం(గ్రవాములలో “కారె-ఇమోజ్‌” 
“కలీమె-అజమ్‌”, “షేరె-ఇన్ట్థిలాబ్‌” మజియు “సిదురతుల్‌-ముంతాహ్‌” అనునవి 
పర్మొనదగినవి. అతని శైలి (ప్రత్యేకమైనది కాదు. అయినను భాషపైనను 
కావ్యశాస్త్రముపైనను సంపూర్ణాధికారము కలవాడు కనుక అప్పుడప్పుడు క్రొత్త సమస్యలను 
గూర్చియు ఉల్లేఖించెను. అతని శిష్యులు వేనవేలు- వారు భారత దేశమంతటను కలరు. 


గజలుల నుండి రెండు మూడు పాదములు చూడుడు: - 


బదల్‌గయీం వొ నిగాహేం యె హాదసా కా ఆఖీర్‌ 

ఫిర్‌ ఇస్మెబాద్‌ కోయీ ఇన్టిలాబ్‌ హోన సకా. 1 
కహానీమేరి రూదాదే-జహాం మాలూమ్‌ హోతీహై 

జో సున్న్తాహై ఉసీకీ దాస్తాం మాలూమ్‌ హోతీహై 

చమన్‌కే సానహేకో ముద్దతేం గుజ్‌రీ మగర్‌ అబ్‌ఖీ 
చమక్తీహైజో బిజలీ ఆషీయాం మాలూమ్‌ హోతీహై. 2 


" ఆమె చూపులు మాణినవి. అదియే చివరి సంఘటన. ఆ తరువాత ఎట్టి పరివర్తనమును 
జరుగలేదు. 


* నా కథ జగత్మథ అనిపించును. వినువారి ఆత్మకథ అనిపించును. కోటలోని సంఘటన 
చాల కాలమైనది. 
కాని ఇప్పటికిని పిడుగుపాటుచే మెజపు దోచినచో గూడు కనుల దిరుగును. 


220 ఉర్దూ సాహిత్య చరిత్ర 


హర్‌ చీజ్‌పర్‌ బహార్‌, హర్‌ ఇక్‌ షై పె హుస్న్‌ థా 
దున్యా జవాన్‌ ధీ మెరే అహదే - షబాబ్‌ మే. 1 


సయ్యద్‌ అన్వర్‌ హుస్సేన్‌ “అర్జూ (1872-1951) లభ్నో లోని సుప్రసిద్ధ కవి. 
అతని తండ్రికూడ ఉత్తమకవి. 'అర్జూ' తొలుత జలాల్‌ శిష్యుడు. కాని కొలది కాలముననే 
కావ్యశాగస్త పారంగతుడగుట వలన గురువు తన ఇతర శిష్యులను ఇతనికే అప్పగించెను. 
“జలాల్‌ మరణించిన తరువాత 'అర్లూ అతని పీఠము నధిష్టించెను. అతని జీవితము 
చాలవజకు కష్టములలో బాధలలో గడచెను. కలకత్తా మజియు బొంబాయి ధియేటర్లకొబికు 
డ్రామాలు, మజియు ఫిల్ములకొఅకు గీతములు వ్రాసెను. అతడు గొప్ప భాషా శాస్త్రవేత్త 
- లభఖ్నో భాషయందు అసమానమగం ఎటుకగలవాడు. “పుగానె-అర్జూ” 
“జహానె -అర్టూ”,“బయానె-అర్టూ” మణియు “సురీలీ బాంసురీ” అను నాల్లు 
కావ్యసంగ్రహము లతనివి ప్రకాశితములైనవి. అవికాక వ్యాకరణమునకు అలంకార 
శాస్త్రమునకు సంబంధించిన అతని పుస్తకములనేకములు ప్రచురింపబడినవి. అతడు 
అరబీ ఫారసీ పదములులేని శుద్ద హిందూస్సానీ భాషలోను కొన్ని కవితలు వ్రాసెను. 
అట్టి సరళభాషలోను అతడు మనోభావములను అతి నిపుణతతో ప్రకటించుట ఆశ్చర్యము 
గొలుపును. లఖ్నో శైలిని సంస్కరించిన వారిలో అర్జూ ఒకడు- 


ఉదాహరణకై కొన్ని పద్యపాదములు: - 


చాహత్‌కాఫల్‌ ఐసాహై జైసే జల్‌జాయే ఖేతీ బోయీహువీ 

క్యా హోతాహై ఆన్ఫూపోంశ్నే స్ప్రే ఛిప్తీంనహిం ఆంఖేంరోయీహుబీ. 2 
హై ఏక్‌హీ హోనాతో యే అన్‌బన్‌నహీ అఛ్చీ 

మేరా సానబన్‌తో ముర అప్పాసా బనాదే ! 3 


న సమస్త పదార్థములపై వసంతము కలకలలాడు చుండెను. అన్ని వస్తువలు సుందరములయి 
యుండెను. 
నా యౌవనమున ప్రపంచ మంతయు యువాస్థలో నుండెను. 

* పెరు చల్లి పెంచిన చేను కాలిపోయినట్టిది ప్రణయ ఫలితము. 
అశ్రువులు తుడిచికొని నందున ఏనుగును, ఏడ్చిన కనులు దాచినను దాగవు. 

3 ఏకమై పోవలసిన మనకీ పొరపొచ్చములు తగవు. 


నావలె కావేని నీవలె నన్ను మార్చుకొనుము. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 221 


తారాటూప్తే సబ్‌నే దేఖా, యే నహీ దేఖా ఏక్‌నేభీ 

కిస్కీ ఆంఖ్‌సే ఆంసూ టప్కా కిస్కా సహారా టూటాహై. 1 
జో దేఖేగా రోతే ముర్సుకో, తుమ్‌కో హన్‌స్తే 

మేరీ బాత్‌ ఛోడో తుమ్మే క్యా కహేగా. 2 


భారతదేశపు ప్రసిద్ధ రాజకీయ నాయకుడు. ప్రముఖ కవి అగు సయ్యద్‌ ఫజల్‌ 
హసన్‌ “హస్రత్‌” మోహానీ (1875-1951) ఉన్నావ్‌ జిల్లాలోని మోహాన్‌ వాస్తవ్యుడు. 
అతడు ఆలీగర్‌ నుండి బి.ఏ. పట్టముపొంది అప్పటినుండియే స్వాతంత్ర్య సమరమున 
పాల్గొనెను. అతడు సంపూర్ణ స్వరాజ్యమును వాంఛించిన సాహసికుడు. అనేక 
పర్యాయములు జైలు యాత్రచేసి అధిక కవితలు జైలు వాసముననే వ్రాసెను. జైలునుండి 
విడివడినంతనే సాహిత్య పత్రికలు నడుపుచు పూర్వకవుల కావ్య సంగ్రహములను 
ప్రకాశింపజేయువాడు. ఇది మజచిపోగూడని మహత్మార్యము. “హస్రత్‌” గొప్ప సాహిత్య 
విమర్శకుడు. కవితయొక్క మంచి చెడ్డలను గూర్చి అనేక గ్రంథములు వ్రాసెను. ఆధునిక 
యుగమున సర్వోత్తముడగు గజలు రచయితగా అతనిని అందజును ఒప్పుకొందురు. 
మనోభావములను సరళశైలిలో హృదయంగమ మగురీతి అతనివలె చెప్పినవారు లేరనుటలో 
సందేహములేదు. అతని జీవితములోని పారశ్యము, సత్యము, గాంభీర్యము అతని 
కవితలలోను ప్రతిబింబించును. అతని కవితలో దార్శనిక గాంభీర్యము కాని ఆలోచనా 
వైవిధ్యముకాని లేవనుట సత్యమే. కాని కృత్రిమతలేని నిరాడంబరతయే హృదయముల 
దూసికొనిపోవును. అదియే అతని విశిష్టత. విచిత్రమగు సరళరీతి ప్రేమ భావములను 
యౌవనకాలపు అనుభూతులను అతడు వెల్లడించునప్పుడు అవన్నియు ఎల్లర 
హృదయములలోని భావములే అనిపించును. ప్రాచీన, నవీనకావ్యశైలులు రెండును ఏకమైన 
శైలి అతనిది. అతని కావ్యసంగ్రహము పదమూడు చిన్న చిన్న భాగములలో 
ప్రకాశితమైనది. అన్నియుకలిపి “కుల్లియాతె హస్రత్‌” అను పేర ప్రచురింపబడినది 
కాని అదినేడు అభించదు. 

ఈ కవులందజును ఈ యుగమునకు చెందినవారే కాని, తీవ్రగతితో నడచుచున్న 


" చుక్క రాలిపోవుట అందటును చూచిరి. కాని ఎవరికంట కన్నీరొలికెనో ఎవరి ఆశ్రయము 
తెగిపోయెనో ఎవరును చూడరైరి. 

ఖై ఏడ్చుచుండు నన్ను నవ్వుచుండు నిన్ను ఎవరేని చూచెదరేని నామాట విడువుము. 
నిన్ను గుజించి ఏమి భావింతురు. 


222 ఉర్దూ సాహిత్య చరిత్ర 


ఈనాటి జీవనమును చూచినప్పుడు వీరి వాణియు కొంత పురాతనమైనదే అనిపించును. 
వీరు నేడు లేరు. కాని వీరి కవితలు జీవితమును గ్రహించు ఇచ్చ పఠితలకు కలిగించుచునే 
ఉన్నవి. వీరి వీరి శిక్షణను పారివారిక జీవనమున అనుసరించి వీరి రచనలలో 
ప్రభావితులజేయు శక్తి ఒక్కరీతిగా లేదు. వీరిశైలిని చైతన్యమును అనుసరించి చూచిన 
వీరందజు విభిన్న సంప్రదాయములచే (పేరితులు కనుక వీరిని ఒక్కచో చేర్చి చదువుట 
సరియైన పద్ధతి కాదని కొందజు విమర్శకులు భావింతురు. అయినను చరిత్రలో వీరు 
జన్మించిన యుగముననే చేర్చవలసియుండును. వీరు సమకాలీన జీవనముచే ఎంతవజకు 
ప్రభావితులై రచనలుచేసిరో ఆ విషయము విమర్శకులు ఆలోచింపవలసినది. మీరు 
రూఢివాదులయినను లేదా సంప్రదాయములను విడిచిపెట్ట దలచినవారే అయినను 
అందుకు గల కారణములను గూడ చూడవలసి యుండును. రాబోవు చరిత్రకారులు 
వీరెంతటి మహత్వముకలవారో నిశ్చయింతురు. ఏదో రూపమున ఈ సముదాయమునకు 
సంబంధించి ఇప్పటికి జీవితులైయున్న కొందతిని గూర్చి సంక్షేపముగా ఇప్పుడు 
వ్రాయబడును. * 

పండిత బ్రజమోహన దత్తాత్రేయ కైఫీ “క్రీ.శ. 1866 వ సంవత్సరమున జన్మించెను. 
ఉర్పూ, ఫారసీ భాషలు ఇంటిలోనే చదివి, 'సేంట్‌ స్టీఫెన్స్‌ కాలేజీలో ఆంగ్ల విద్య నభ్యసించెను. 
అతడు ఐరోపా యాత్ర కూడ చేసెను. పూర్వ సంప్రదాయములకు సంబంధించిన వాడే 
అయినను ఉదార హృదయముతో నవీన భావములను కూడ స్వీకరించెను. హాలీ మజియు 
ఆజాదుల పరిచయము కలవాడతడు. బహుభాషలలో గొప్ప పండితుడు. ఉర్దూ భాషలో 
అసమానమగు విద్వత్తకలవాడు. గద్య పద్య రచనలలో నైపుణ్యము కలవాడు. గొప్ప 
గొప్ప రచనలు అనేకము చేసినవాడు. అతడు చాల కవితలును వ్రాసెను. కాని అతని 
కవితలో రసములేదు. మనోహరములగు భావములును లేవు. అతని గద్య రచనలే 
ఆలోచనాత్మకములైనవి. మహత్తరమైనవి. ఇప్పటికి ఏదో వ్రాయుచునే ఉన్నాడు. బ్రేళ్ళమీద 
లెక్కించదగిన ఉర్దూ విద్వాంసులలో అతడొకడు. 

పండిత లబ్బూదామ్‌ “జోష్‌” మలిస్యానీ, క్రీ.శ. 1883వ సం॥న పంజాబులో 
జన్మించెను. మహాకవి 'దాగ్‌” శిష్యుడు. భాషను, కావ్యశాస్త్రమును కూలంకషముగా ఎతిగిన 
పండితుడు. అతని కావ్యసంగ్రహమొకటి ప్రకాశితమైనది. ఇంకను అముద్రిత రచనలు 
చాల ఉన్నవి. అతడు అధికముగా గజలులే వ్రాసెను. అప్పుడప్పుడు ఇతర కవితలును 
వ్రాయును. గద్య రచనలో అతడు కావ్య సమీక్షచేయును. కొంత కాలము క్రిందటనే 


1 వీరిలో కొందు ఈ అనువాదకాలమునాటికి కీర్తిశేషులైరి. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 223 


గాలిబ్‌ కవితలకు వ్యాఖ్యానము వ్రాసెను. దానివలన అతని భాషాజ్ఞానము విశదమగును. 

త్రిలోకచంద్‌ “మహరూమ్‌” క్రీ.శ. 1885 వ సం॥న సర్దద్రీ ప్రాంతమున జన్మించెను. 
బి.ఏ. వణకు చదివి విద్యాశాఖలో ఉద్యోగియయ్యెను. పండ్రెండు పదమూడేండ్ల 
వయమునుండియే కావ్యరచన ప్రారంభించి ఇప్పటికి చాల వ్రాసెను. “గంజె-మఠఅనీ” 
అనుపేర అతని కావ్యసంగ్రహ మొకటి ప్రకాశితమైనది. జీవితులగు పురాతన కవులలో 
అతడు ఆదరణీయుడు. అతని కవితలో దేశభక్తి మజియు మతసామరస్యమునకు 
సంబంధించిన భావములుండును. గజలులు తక్కువగా వ్రాసెను. వ్రాసినంత వణకు 
చాల సరసముగా వ్రాసెను. కొన్ని కవితలు బాలుర కొజికే వ్రాసెను. 'కైఫీ మటియు 
“జోష్‌ మలిస్యానీల వలె అతడును ఇల్లు వాకిలి విడువవలసిన వాడై దిల్లీలో 
నివసించుచున్నారు. 

“యాగానా”, “జిగర” మతియు “అసర్‌” అను ముగ్గురు ఈనాటి మేటి కవులు. 
అయినను పైన చూపిన కారణముల ననుసరించి వారిని నవజాగృతికి సంబంధించిన 
కవులలో చేర్చుటకు వీలులేదు. తమ కవితావిశేషముల వలన వర్తమాన యుగమును 
కూడ వారు ప్రభావితము చేయుచున్నారు. కాని జీవితమును, సాహిత్యమును గుతించిన 
వారి దృక్పథము నూత్న రచయితలవంటిది కాదు. అనగా వారి రచనలు మానవ జీవితపు 
వివిధ చిత్రములను ప్రదర్శించునవి కావని తాత్సర్యము కాదు. వారి దృష్టి గంభీరము. 
మనస్తత్వ పరిశీలనము విస్తారము, కనుకనే ఏదో విధముగ వారి ప్రభావము నేటి ఉర్దూ 
సాహిత్యముపై పడుచున్నది. 

మిర్ణా వాజిద్‌ హుస్సేన్‌ “యగానా” చంగేజీ క్రీశ. 1884 వ సంవత్సరమున 
పట్నాలో జన్మించెను. అచటి గొప్ప విద్వాంసుల దగ్గ, కవుల దగ్గ విద్యాభ్యాసము 
చేసెను. ఫారసీలోనే కాక ఆంగ్రభాషలోను మంచి జ్ఞానము సంపాదించెను. ప్రారంభమున 
“యాస్‌” అను ఉపనామముతో కవితారచన చేసెను. క్రీ.శ. 1905 లో లఖ్నోకు వెళ్ళి 
అచటి సారస్వత జీవితమున కలిసిపోయి అచటివాడే అయ్యెను. సాహిత్య క్షేత్రమున 
ఒకనితో కలహించెను. ఒకనిని ఓడించెను. వేటొకనితో చెలిమి చేసెను. ఈ విధముగా 
నేటికి తన వ్యక్తిత్వమును “అహము'ను నిలుపుకొనినాడు. అతని కవితలు చదువుటవలన 
మానవ జీవితపుశక్తి బోధపడును. స్వతంత్రత, ఉద్ధతి, సబలత అతని విచారములలో 
విశిష్టగుణములు. అప్పుడప్పుడు సామాన్యములగు వ్యవహారిక భాషా శబ్దములను కూడ 
అతడు ప్రయోగించును. అతడు “గాలిబ్‌” వ్యతిరేకమున చాల వ్రాసెను. ఇతర మహాకవుల 
యెడలను అతనికి సద్భావము లేదు. గద్యరచనలతో పాటు “ఆయాతె-వాజిదీ” అను 
అతని పద్యసంగ్రహ మొకటి ప్రకాశితమైనది. 


224 ఉర్దూ సాహిత్య చరిత్ర 


అతని కొన్ని పద్యపాదము లివి:- 


ఇసీ ఫరేబ్‌సే మారాకి కల్‌హై కిత్నాదూర్‌ 

ఇస్‌ ఆజ్‌ కల్‌మే అబస్‌ దిన్‌ గవాంయేం హై క్యాక్యా. 

పహాడ్‌ కాట్నేవాలే జమీంసె హార్‌గయే 

ఇసీ జమీన్‌మే దరియా సమాయె యేం హై క్యాక్యా. 

ఖుషీమె అప్నే ఖదమ్‌ చూమ్‌లూం తో జేబాహై 

వొలగ్జిషోంపె మెరీ ముస్మురాయె హైం క్యాక్యా. 

ఖుదాహి జానె 'యగానా” మై కోన్‌ హూం క్యాహూం 

ఖుద్‌ అప్నీ జాత్‌పె షక్‌ జిల్‌మె ఆయెహైం క్యాక్యా. 1 
కై సేకై సే ఖుదా బనాడాలే 


ఖేల్‌ బందేకా హై ఖుదా క్యాహై. 2 


మిర్జా జాఫరలీ ఖాన్‌ 'అసర్‌' క్రీ.వ. 1885 వ సంవత్సరమున లభ్నోలో జన్మించెను. 
అతనిది అచటి సుప్రసిద్ధమగు విద్వత్ముటుంబము- ధనిక కుటుంబము కూడ- “అసర్‌” 
మంచి విద్య పొందెను. క్రీ.శ. 1909 లో అతనికి 'డిస్టీకలెక్టరీ లభించెను. క్రీ.శ. 
1944 వబికు అతడు పదవిలోనే ఉండెను. బాల్యమునుండి కవితలు వ్రాయుచు “అజీజ్‌” 
లఖ్నవీ శిష్యుడయ్యెను. అతడు ఆంగ్లభాషలోను, ఫారసీభాషలోను మహావిద్వాంసుడు. 
లభ్నోభాషలోని మెలకువలు తెలిసినవాడు. ఎంతటి కవియో అంతటి విమర్శకుడు. అతని 
విమర్శ గ్రంథము లెన్నియో ప్రకాశితములైనవి. అతనికి “మీర్‌” కవితమీద 
అత్యంతాభిమానము. మహాకవులందజను చక్కగా అధ్యయనము చేసి ఎతిగినవాడే కాని 
“మీర్‌”ను గుజించి అతడు చేసిన రచనలు అతని ఆలోచనా గాంభీర్యమును వెల్లడించును. 


" తీపు ఎంతదూరమను ట్రాంతివలననే నష్టపడితిని. ఈ నేడు టేపు అను చర్చలో ఎన్నియో 
దినములు వమ్మయ్యెను. 
పర్వతమును తొలచువారు భూమికి ఓడిపోయిరి. ఈ భూమిలోనే ఎన్నేని నదులు కలవు. 
ఆనంద పారవశ్యమున నా అడుగులను నేనే ముద్దిడుకొనుట ఒప్పను. నా తప్పుడడుగులపై 
అమె ఎంతయో మందహాసము చేసెను. 
నేనెవడనో ఏమో భగవానుడే ఎజుగును. నా అస్తిత్వమును గూర్చియే ఎన్నియో సంశయములు 
పొడమినవి. 

2 భక్తులు ఏ యే దేవలను సృష్టించిరి. దేవుని అస్తిత్వము భక్తుల ఆట మాత్రమే! 


ఉర్దూ సాహిత్య చరిత్ర 225 


“అసర్‌” అన్నివిధముల కవితలు వ్రాసెను. అధికముగా గజలులే వ్రాసెను. ఇతర 
కవితలును విశేషముగా ఉన్నవి. అన్యభాషలలోని (్రేష్ట కావ్యములను అతడు ఉర్దూ పద్య 
రూపమున అనువదించెను. అతని భగవద్గీతానువాదము “నగ్మయే-జావేద్‌” అనుపేర 
ప్రకాశితమైనది. అది ఉచ్చడ్రేణికి చెందిన కవిత. “అసరిస్తాన్‌” మటియు “బహారాల” 
అను గజలుల సంగ్రమములు రెండు ప్రకాశితములైనవి. ఇవికాక ఇంకను అనేక 
సంగ్రహములు ప్రకాశితములైనవి. మజటికొన్ని కానున్నవి. “అసర్‌” గజలులు నిరాడంబరమై 
సొగసుగా ఉండును. అతని భాష సరళము-మధురము-అత డప్పుడప్పుడు సూఫీ తాత్తిక 
భావములను (ప్రకటించును. అయినను (పేమభావ ప్రకటనలోనే అతని కవిత 
సరసమనిపించును. 


ఉదాహరణకొజకు ఈ పద్యపాదములు చూడుడు: - 


భూల్నే వాలేసే కోయీ పూఛ్చా 

మై తుర్ల దిల్‌సే భులావూం కిస్‌ తరహ. 1 
హమ్‌నే రోరోకె రాత్‌ కాటీ హై 

ఆంసువోమ్మే యె రంగ్‌ తబ్‌ ఆయా. 2 
యిల్‌మిలాతే హువే తారే క్యా హైం 

మల్లజే పూల్‌తెరే బిస్తర్‌ కే. 8 
కుఛ్‌ రోజ్‌ యేభీ రంగ్‌రహా ఇంతెజార్‌కా 

ఆంఖ్‌ ఉర్‌గయీ జిధర్‌ బస్‌ ఉధర్‌ దేఖ్లే రహే. 4 
తేరీ ఆంఖోంకా కుఛ్‌ ఖుసూర్‌ నహీ 

హాం మురుకో ఖరాబ్‌ హోనాథా. ర్‌ 


" నన్ను మజచిన వారిని నేనెట్లు మబివవలెనో ఎవరేని అడుగవలెను. 

* మేము ఏడ్చి ఏడ్చి రాత్రము గడపితిమి. అట్లగుట అ(శ్రువులకు ఇట్టి వర్ణము కలిగినది. 
* కళతళలాడు చుక్కలు వీపూ సెజ్జమీది వాడిన పూలు. 

* కొంత కాలము దృష్టి ఎటు మజలిన నటే చూచుచు నిరీక్షించితిమి. 

"నీ కనుల దోష మెద్దియు లేదు. బెను. నేనే పాడుకావలసి యుంటిని. 


226 ఉర్దూ సాహిత్య చరిత్ర 


బతావో క్యా తుమ్హారే దిల్సే గుజ్‌రే 
అగర్‌ కోయీ తుమ్బీసా బేవఫా హో. 1 


ఆ, కి, తుర్సు బిన్‌ ఇస్‌ తరహ ఐ దోస్త్‌! ఘబ్రాతాహుం మై 
జైసే మర్‌షైమే కిసీషై కీ కమీపాతాహుం మై. 2 


లేకె ఖత్‌ ఉన్మా కియా జబ్స్‌ బొహత్‌ కుఛ్‌ లేకిన్‌ 
థర్‌థరాతే హువే హాథోన్నే భరమ్‌ భోల్‌ దియా. 38 


సావన్‌కీ రైన్‌ అంధేరీ, తన్హాయీయోంకా ఆలమ్‌ 
భూలే హువే ఫిసానే అబ్‌ యాద్‌ ఆరహే హైం. 4 


సాఖీ కీ హర్‌ నిగాహ్‌ పె బల్‌ఖాకె పీ గయా 
లహారోంసే ఖేల్తా హువాలహరాకేపీగయా. 5 


దేఖోన ఆంఖ్‌ భర్‌కె కిసీకీ తరఫ్‌ కభీ 
తుమ్‌కో ఖబర్‌ నహీ జో తుమ్హారీ నజర్‌మెహై 6 


కుఛ్‌దేర్‌ ఫికై అలమె-బాలాకీ ఛోడ్‌దే 
ఇన్‌ అంజుమన్‌ కా రాజ్‌ ఇసీ అంజుమన్‌మెహై 7 


" నీవలెనే ఎవరేని విశ్వాసఘాతకులైన యెడల నీ హృదయ మెట్లుండునో చెప్పుము. 
* ఓ మిత్రమా! రమ్ము. నీవు లేనందున ప్రతి వస్తువలో నేదో వస్తువ వెలితియెనట్లు 
భయపడుచున్నాను. 
* ఆమె ఉత్తరమును చేతగొని వ్యధను అణచిపెట్టుకొనుటకు చాల ప్రయత్నించితిని. కాని 
గజగజలాడుచున్న చేతులు రహస్యము వెల్లడించెను. 
* శావణమాసపు చీకటి రేయి. ఏకాంతము. మజచిన గాథలు స్మృతికి వచ్చుచున్నవి. 
5 “సాఫీ” (మధుబాల) చూపులకు తట్టుకొనలేక మెలికలు తిరిగి త్రాగితిని. అలలతో ఆడుచు 
అల్లాడి త్రాగితిని. 
* నీ చూపులలో నేమి కలదో నీవెబుగవు. కనుక ఎవ్వరిని దృష్టినిలిపి చూడకుము. 
"కొంత తడవు పరలోక విచారమును విడువుడు. ఈ సమావేశ రహస్యము 
ఈ సమావేవముననే కలదు. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 227 


“జిగర్‌” మురాదాబాదీ, ఈనాటి లోకప్రియకవి. అతనిపేరు అలీ సికందర్‌. (క్రీ.శ. 1890వ 
సంవత్సరమున మురాదాబాదలో జన్మించెను. అతని తండ్రి కూడ కవియే. 'జిగర్‌” బాల్యమునుండి 
కవితా రచన చేయుచుండెను. ప్రారంభమున 'దాగ్‌'కు తన కవితలు చూపుచుండెను- “అస్టర్‌ గోంద్వీచే 


ప్రభావితుడైన పిదప తన కవితలు అతనికే చూపించెను. “దాగె-జిగర్‌” మజియు 
“షోలయే-తూర్‌” అను రెండు కావ్య సంగ్రహములు ప్రకాశితము లయ్యెను. అతని 
కవితలు విశేష ప్రకారమగు (పేమ భావములు కలవి. అతని గజలులలో రసమును 
మాదకతయు గోచరించును. కొంతకాలము మద్యపానము అతని జీవితమున 
ముఖ్యాంగమయ్యెను. అప్పటి అతని కవితపై దాని ప్రభావమే పడెను. అప్పుడప్పుడు 
అతడు సూఫీ తత్త్వమును ప్రకటించెను. కాని ప్రేమ భావములుకల అతని కవితయే 
శ్రేష్టమైనది. అతడు సౌందర్యోపాసకుడు. ప్రేమ భావములుకలవాడు. సౌందర్య ప్రేమ 
భావములను సురుచిర శైలిలో ప్రకటించుట వలననే అతని గజలులు ఆకర్షవంతములైనవి. 
అతని కొన్ని పద్యపాదములు: - 


దిల్కొ బర్బాద్‌ కల్మే బైలాహూం 

కుఛ్‌ ఖుషీభీహై, కుఛ్‌ మలాల్‌భీహై 1 
హుస్నె-బేవర్వాకో ఖుద్‌బీనో-ఖుదారా కర్‌ దియా 

క్యా కియామైనేకి ఇజ్‌హారే-తమన్నా కర్‌దియా 2 
నహీ అతీతో యాద్‌ ఉన్మీ మహీనోం తక్‌ నహీ ఆతీ 

మగర్‌ జబ్‌ యాద్‌ ఆతేహైం తో అక్సర్‌ యాద్‌ ఆతేహై 8 
బర్ధ్‌కో అట్ర్‌ కే దామన్‌మే ఛిపా దేఖాహై 

హమ్‌నే ఉన్‌ షోఖ్‌కో మజ్టూరె హయాదేఖాహై 4 


" హృదయమును నశింపజేసికొంటిని. కొంత విచారమును, కొంత సంతోషమును కలదు. 

ల్‌ స్వీయసౌందర్య పరిజ్ఞానములేని ప్రేయసిని స్వీయాభిమానము కలదిగాజేసితిని. నా వాంఛను 
ప్రకటించి నేనెట్టి పని చేసితిని ! 

5 ఆమె జ్ఞాపకము కలుగకుండిన నెలల తరబడి కలుగనే కలుగదు. కాని జ్ఞాపకము కల్గుట 
మొదలయ్యెనేని తజచుగా కలుగును. 

*మెజపును మబ్బుచాటున దాగియుండగా చూచితిమి. లజ్ఞావశివందయగు ఆమెను చూచితిమి. 


228 ఉర్దూ సాహిత్య చరిత్ర 


పర్టేసె ఇక్‌ రులక్‌ జో దిఖ్లాకెరహ్‌ గయే 


ముష్తాఖె-దీద్‌ జెర్‌భీ లల్సాకె రహ్‌గయే 1 
హమ్‌సె హర్‌ చంద్‌ వోజాహిర్‌మెఖఫా హైం లేకిన్‌ 
కోషిసే-పుర్షిషె-హాలాత్‌ చెలీ జాతీహై 2 


దిలే-ముజర్‌ కీ సాదగీ దేఖో 

ఫిర్‌ ఉస్టీసీ సవాల్‌ కర్తాహై 3 
లాఖోంహై తేరీ దీద్‌కే ముష్తాఖ్‌ మగర్‌ హమ్‌ 

నాచార్‌ తుయ్యే జీసె భులానేమె లగేహైం 4 
హై మష్టె-సుఖున్‌ జారీ, చక్కీకి మషఖ్ధత్‌ఖీ 

ఇక్‌ తుర్భా తమాషాహై హస్రత్‌కీ తబీయత్‌భి ర్‌ 


స్థలాభావము వలన స్మరింపలేక వదలిన కవుల సంఖ్యయు అల్పము కాదు. నేడు 
ఈ లోకమున లేనివారిలో “ఇస్మాయిల్‌” మీరరీ, “ముహసిన్‌” కాకోర్వీ, “రియాజ్‌” 
ఖైరాబాదీ, మోలానా మొహమ్మదలీ “జోహర్‌”, “జలీల్‌” మానిక్‌పూరీ, “అజాద్‌” అన్సారీ, 
“సాయిల్‌” దహిల్వీ మొదలగువారిని గుటించి వ్రాయవలసియుండెను. కాని వీలుకాలేదు. 
ఇట్లే జీవితులగువారిలో “అబ్లర్‌” హైదరాబాదీ, “దిల్‌” షాహజహాన్‌పూరీ, “మాహ్‌” నారవీ, 
“బేఖుద్‌” దహిల్వీ, “వహషత్‌” కలకత్తవీ, మటియు “అఫ్సర్‌” మీరఠీ మొదలగు వారిని 


" తెర చాటునుండి ఆమె మెజిపువలె దృగ్గోచరమయ్యెను. 
దిద్రక్షువులు చూచుటకై ఇంకను ఉబలాటపడిరి. 

2 పైకి జూడ ఆమె మా మీద కోపించి యున్నది. కాని మా యోగక్షేమము లరయుచునే ఉన్నది. 

స ఉద్విగ్న హృదయపు బేలతనము చూడుడు. మజల ఆమెలోనే వాంఛ ప్రకటించుచున్నది. 

4 లక్షల కొలది జనులు నిన్ను చూడ వాంఛించి యున్నారు. కాని మేము విధిలేక నిన్ను మబివ 
జూచుచున్నాము. 

* కావ్య రచనాభ్యాసముతోపాటు తిరుగలి విసరు పరిశ్రమయు సాగుచున్నది. హటప్రత్‌ స్వభావము 
వింతయైనది. ఈ పద్యము చెజసాలలో చెప్పినది. (నోటు) 


ఉర్దూ సాహిత్య చరిత్ర 229 


గుతించి కొంత కొంత వ్రాయవలసి యుండెను. కాని సంభవము కాలేదు. వీరిని గుతీంచి 
తెలిసికోదలచిన వారు వీరి సంగ్రహములను సంపాదింపగలరు. 

ఈ యుగమున బహుముఖ చైతన్యము ప్రకటమయినది. కాని హాలీ, షిల్లీ, అక్బర్‌, 
నురార్‌, చకృన్స్‌ మజీయు ఇక్చాలులు స్థావించిన నసనం(పదాయములను 
అనుకరించుచున్నవారే. ఇప్పుడు చాల హొ?పురోగమించి తమ కవితలచే క్రాంతి 
కలిగించుటయే తమ సామాజిక కర్తవ్యమని భావించుచున్నారు. వారిని గూర్చి చివరి 
అధ్యాయమున వ్రాయమడును. 


లావా అకా నపాటం 


230 ఉర్దూ సాహిత్య చరిత్ర 


పదవ అధ్యాయము 


నవ జాగృతి మజియు నవ్య సాహిత్యము 


గద్యము:- 


వర్తమాన యుగమును గద్యయుగ మనవచ్చును. గద్యము జీవిత శక్తిని 
సంఘర్షణమును సతార్మికముగా ఉల్లేఖించును. గద్యము బావరహితము కాదు. విచారముల 
పరస్పర సంఘర్షణవలన అది జన్మించును. గద్యము ద్వారమున జీవనోద్దేశ్యముల వర్ణన 
స్పష్టముగా చేయవచ్చును. అట్లగుట భారతదేశ జీవనము ఒక క్రొత్త మూసలో 
పడుచున్నపుడే ఉర్దూ గద్యము ఉన్నతిచెందినది. ఆ పరివర్తనను గూర్చి వెనుకటి 
అధ్యాయమున తెలుపబడినది. కనుక దానిని మజల తెల్పుట అనవసరము. కాని ఈ 
అధ్యాయమును చదువునప్పుడు, బారతదేశములోని వివిధ వర్గముల ముందు వివిధ 
పరిస్థితులను నిలిపి, విచారములను క్రొత్త త్రోవ పట్టించిన సమస్యలను విస్మరింపగూడదు. 
దరిదాపు విప్లవకాలమువజికు గల గద్యరచయితలను వారి రచనలను గూర్చి ఏడవ 
భాగమున సంక్షేపముగ వ్రాయనైనది. ఉన్నతి వైజ్ఞానిక విషయములు లేక, గాంభీర్యము 
లేక నీరసమైయున్న ఉర్దూ గద్యమును తమ శక్తివంతములగు రచనలచే పరిపుష్టము 
చేసి, ఉర్జూ సాహిత్యపు స్వర్ణయుగమును అవతరింప జేసిన రచయితలను గుటించి ఈ 
అధ్యాయమున వ్రాయబడును. ఈ యుగమును సాధారణముగా సర్‌ సయ్యద్‌ యుగ 
మందురు. ఏలయన అతని సంపర్మమున నున్న మహారచయిత లందజును అతనిచే 
ప్రభావితులైరి. అతనికి దూరమున నున్న వారును అతడొనర్చు ఆందోళనమును 
ఆమోదించియో, నిరోధించియో అతని ప్రభావమును అవచేతన రూపమున స్వీకరించిరి. 

సయ్యద్‌ అహ్మద్‌ ఖాన్‌: (క్రీ.శ. 1817-1898) సయ్యద్‌ అహమద్‌ ఖాన్‌ దిల్లీలో 
జన్మించెను. అతని పూర్వీకులు దిల్లీ దర్భారునందు చిరకాలము ఉన్నత పదవులలో 
ఉండిరి. అతని తల్లి వంక వారు (ప్రసిద్ధ విద్వాంసులు. అతని మాతామహుడు గొప్ప 


ఉర్దూ సాహిత్య చరిత్ర 231 


గణితశా'్రజ్జుడు- జ్యోతిష వేత్త. తల్లివంక వారును తండ్రివంక వారును దిల్లీ దర్భారులోను, 
ఈస్టిండియా కంపినీలోను మాన్యతనందినవారు. సర్‌ సయ్యద్‌ తల్లి సద్దుణవతి. స్వతంత్ర 
భావములు గల మహిళ. ఆమె పర్యవేక్షణలోనే అతన (ప్రాథమిక విద్యాభ్యాసము జరిగెను. 
అతడు దిల్లీలోని గొప్పగొప్ప విద్వాంసుల సన్నిధిలో సమస్త విద్యలందు చక్కని శిక్షణ 
పొందెను. కవుల సహవాసమున మెలగెను. మత గురువుల సమావేశములలో పాల్లొనెను. 
అతడు యౌవనము విలాసములతో గడపెను. కాని కొలది కాలముననే అతని (ప్రవర్తన 
మారెను. గంభీరము, ఆలోచనాత్మకము అగు ధార్మిక జీవనమును అవలంభించెను. 
క్రీ.శ. 1838 ప్రాంతమున కంపెనీ ఉద్యోగమున చేరెను. క్రీ.శ. 1841 లో మున్సిపు 
(మేజస్టీటు) పదవి పొందెను. క్రీ.శ. 1842 లో దిల్లీ అంతిమ చక్రవర్తి “జఫర్‌” అతని 
కెన్నియో బిరుదులు ప్రదానము చేసెను. క్రీ.శ. 1855 వ సంవత్సరమున “సదరె-అమీర్‌” 
పదవిపై “బిజనోర్‌” వెళ్ళెను. అచటనే అతని యశస్మాలము మొదలయ్యెను. అంతకుముందే 
అతడు సుమారు పదొకండు పుస్తకములు రచించెను. అయినను అప్పటికి సాహిత్య 
వేత్తలకు అతడు రచయితగా పరిచితుడు కాడు. సర్‌ సయ్యద్‌ బిజనోర్‌లో ఉండగనే 
విప్లవము జరిగెను. ఆ విప్లవమున అతడు చాల పాటుపడెను. ఆంగ్లేయాద్యోగులను 
రక్షించుటయే కాక ఆపదపాలైన ప్రజల కెందబికో సహాయపడెను. విద్రోహులగు 
సిపాయీలు అతనిని చంపివైవ జూచిరి. కాని అతడెట్లో తప్పించుకొనెను. దిల్లీచేరి తన 
ఇల్లు నష్టమైయుండుట చూచెను. అయినను ధైర్యము వీడక ఆంగ్లేయులకును, 
భారతీయులకును రాజీ’ కుదుర్చుటకై ప్రయత్నించెను. క్రీ.శ. 1858 వ సంవత్సరమున 
“సదరు-స్సుదూర్‌” పదవిపై మురాబాదకు వెళ్ళెను. అచట అనేక గ్రంథములు వ్రాసెను. 
తరువాత “గాజీపూర్‌” వెళ్ళెను. అచట “సాయింటిఫిక్‌-సొసాయిటీ” స్థాపించెను. క్రీ. శ. 
1866 లో అలీఘర్‌ చేరెను. సొసాయిటీని వెంటగొనియే వెళ్ళెను. అచట అనేక ఆంగ్ల 
(గంథములు అనువదింపజేసెను. (క్రీ.శ. 1866 లోనే “బ్రిటిష్‌-ఇండియన్‌- 
అసోసియేషన్‌” స్థాపించెను. ఆంగ్లులనుండి మైత్రివలన అధికారములు పొందుటకై ఆ 
సంస్థ ఉద్దేశింపబడినది. అప్పుడే అలీఘర్‌ నుండి ఒక పత్రిక నెలకొల్పెను. అది ఉర్దూ 
సాహిత్యమున చాల పేర్గాంచిన పత్రిక. క్రీ.శ. 1867 లో ఒక ఉర్దూ విశ్వ విద్యాలయము 
స్థాపించు ఉద్దేవ్యము ప్రభుత్వము ముందు వెల్లడించెను. కాని ఫలితము కలుగలేదు. ఆ 
సంవత్సరమే 'హోమ్యోపతీ” చికిత్సను ప్రచారముచేయు ఉద్యమము లేవదీసెను. ఆ 
కాలముననే బనారసులో హిందీ ఉర్దూ వివాదము ప్రారంభమయ్యెను. దౌర్భాగ్యవశమున 
అది నేటికిని సాగుచున్నది. సర్‌ సయ్యద్‌ ఉర్జూ పక్షమువహించి చాల వ్రాసెను. క్రీ.శ. 
1869 లో తన కుమారునితో లండను వెళ్ళెను. అచట ఐరోపాలోని విద్యా ప్రణాళికను 


232 ఉర్దూ సాహిత్య చరిత్ర 


బాగుగా పరిశీలించి అట్టి కాలేజీ ఒకటి స్థాపించవలెనను ఉద్దేశముతో తిరిగివచ్చెను. 
క్రీశ. 1870 లో అతడు సుప్రసిద్ధ పత్రిక “తహజీబుల్‌-అఖ్లాక్‌” ప్రారంభించెను. అది 
ఉర్దూలోని నవీన గద్యశైలికి మొదటి నమోనా. క్రీ.శ. 1875 వ సం॥న సర్‌ సయ్యద్‌ 
అలీఘర్‌లో ఒక విద్వాలయము స్టాపించెను. క్రీ.వ. 1876 వ సం॥న అందు కాలేజీ 
తరగతులు తెరువబడెను. (క్రీ.శ. 1883 వ సం॥ నుండి ఈ కాలేజీలో సమస్త ప్రకారముల 
ఉన్నత విద్య బోధింపబడుచుండెను. ఈ కాలముననే అతడు వైస్రాయి కౌన్సిల్‌లో 
సభ్యుడుగా ఎన్నుకోబడెను. క్రీ.వ. 1886లో “మొహమ్మడన్‌- ఎడ్యుకేషనల్‌ కాన్ఫరన్స్‌” 
నెలకొల్పెను. సర్‌ సయ్యద్‌ ముసల్మానులు కాంగ్రెసులో చేరుట ఇష్టపడని వాడు. అతడు 
ప్రభుభక్తి కల వ్యక్తులను, సంస్థలను మాత్రమే ఆదరించుచుండెను. ముసల్మానులు 
విప్లవములోనే నష్టపడినవారు కనుక మజల వారికి ఏదేని ఆపద సంభవించినచో వారు 
పూర్తిగా నశించిపోదురని అతడు అభిప్రాయపడుచుండెను. మొదట అతడు హిందూ 
ముసల్మానులు ఏక రాష్టీయులనియు, హిందూస్థాన్‌ నివాసులందటును హిందువులనబడ 
వలయుననియు భావించుచుండెను. హిందూస్థానీయులకు ఉన్నత పదవులు 
లభించవలయుననియు, వారిలోను ఆంగ్లేయులలోను అన్ని విధముల సమానత 
వుండవలయుననియు వాదించుచుండెను. కాని రాను రాను ఈ భావములు మాణినవి. 
సర్‌ సయ్యద్‌ బహు పరిశ్రమతో కూడిన జీవితము గడపి క్రీవ. 1898 వ సంవత్సరమున 
మరణించెను. 

సర్‌ సయ్యద్‌ ఈ యుగమున మహా పురుషుడు. అతడు భారతీయ జీవనమును, 
ముఖ్యముగా ముసల్మానుల జీవనమును అధికముగా ప్రభావితముచేసెను. అతని 
ప్రభావమును పూర్తిగా వివరించి చెప్పుటకు ఇది అదనుకాదు. ఆంగ్లేయుల మైత్రి ద్వారమున 
భారత దేశమును పురోగమింపజేయ దలచెను. ఆంగ్ల శిక్షణను, ఆంగ్ల సభ్యతను 
ఆ(శయించనిదే భారతదేశము పురోభివృద్ధి చెందగలదని అతడొక క్షణమైనను 
ఆలోచించువాడు కాడు. అతని అట్టి ఆలోచనల వలన ఆనాడు జీవితమున ప్రవేశించుచున్న 
నవజాగ్భతికి లాభమును కలిగెను. నష్టమును కలిగెను. అతడేపని చేసినను సంస్కార 
బుద్ధితోనే చేసెను. సర్‌ సయ్యద్‌ నిర్భీకుడు. చైతన్యవంతుడు. అలసత నెజుగని సంస్కర్త. 
విద్యావంతుడు. కార్యశూరుడు. అతని కార్య రంగములను తిలకింతుమేని అతడు ఒకడే 
అనేకులు చేయవలసిన పరిశ్రమ చేయగలవాడని తెలియును. అతడు జీవించినంత 
కాలము వ్యతిరేకించువారికి లొంగలేదు. మరణించిన తరువాత పలువురు అతని 
గుణములను దోషములను ప్రచురించిరి. 

సర్‌ సయ్యద్‌ చిన్నవి పెద్దవి ముప్పది గ్రంథములు వ్రాసెను. ఉపన్యాసములు, 


ఉర్దూ సాహిత్య చరిత్ర 233 


ఉత్తరములు మజియు వ్యాసముల సంగ్రహములు వేరే. మొట్టమొదట అత డన్నియు 
మత సంబంధములగు రచనలే చేసెను. మొదటి గొప్ప రచన “ఆసారు-స్సనాదీద్‌” 
అనునది. అందు దిల్లీలోని చారిత్రక భవనములు, వీధులు మజియు ప్రసిద్ధ వ్యక్తుల 
గూర్చి పరిశోధనాత్మకములగు విషయము లనేకము పొందుపజచెను. అంతట కెవరును 
గ్రహింపని చారిత్రకాంశముల నెన్నిటినో పరిశ్రమ చేసి సేకరించి వ్రాసెను. ఐరోపీయ 
భాషలలోను దాని అనువాదము చేయబడినది. జిల్లా బిజనోర్‌ చరిత్ర, బిజనోర్‌లో విప్లవము 
నాటి వరిన్గితులు, విప్లవ కారణములు అను పుస్తకములును “లాయల్‌ 
మొహమ్మదన్‌స్‌ -ఆఫ్‌ -ఇండియా” అను పుస్తకములును అయిదేండ్ల కాలములోనే 
రచింపబడినవి. తరువాత అతడు బైబిల్‌ వ్యాఖ్యానమును, ఖురాను వివరణమును వ్రాసెను. 
ఆ దినములలో అతడు వ్రాసిన గ్రంథములు, వ్యాసములు అన్నియు ముసల్మానులకును, 
కైెస్తవులకును సఖ్యసంబంధములు కలిగించుటకు ఉద్దేశింపబడినవే. విప్లవ కాలమున 
ముసల్మానులకు ఆపాదింపబడిన కళంకమును తొలగించుకొనుటకై అతడు ఈ మార్గమును 
అవలంబించెను. ఇది అతని రాజకీయ దృక్పథములోని లోపము. 

అతని సర్వప్రసిద్ధ రచన “ఖుతుబాతె-అహమదియా” అనునది. ఈ గ్రంథమున 
క్రైస్తవ రచయితలు ముసల్మానుల పైగంబరులపై ఆరోపించిన నేరములకు సత్మారికములగు 
సమాధానములు చెప్పబడినవి. దాని ఆంగ్లానువాదము కూడ ప్రకాశితమైనది. సర్‌ సయ్యద్‌ 
ఇట్లే ఇస్లాము మత విశిష్టతను తెలుపు అనేక గ్రంథములు వ్రాసెను. 

సాహిత్యమున వ్యాసరచనకు జన్మదాత సర్‌ సయ్యదే. అతడు స్వంత పత్రికయగు 
“తహజీబుల్‌-అభ్లాఖ్‌” లో ప్రచురించిన వ్యాసములు ఆద్యములే కాక (శ్రేష్టమైనవి. అతని 
ఆంగ్లభాషా జ్ఞానము అత్యల్పము. అయినను మంచి మంచి ఆంగ్ల వ్యాసములను చూచి 
తన పత్రికను ఆ శైలిలో నడపుటకు ప్రయత్నించెను. ఈ వ్యాసములలో ఆనాటి సమస్త 
సమస్యలు చర్చింపబడినవి. ఒకచోట వాదవివాదములు, ఒకచోట వ్యంగ్యము, ఒంకొకచోట 
ఆధ్యాత్మికములగు ప్రశ్నలకు వైజ్ఞానిక సిద్దాంతముల ద్వారమున సమాధానములు కలవు. 
ఈ వ్యాసముల వలన సర్‌ సయ్యద్‌ గొప్పతనము బోధపడును. 

క్రీ.శ. 1837 నాటికి అనగా సర్‌ సయ్యద్‌ రచనలు ప్రారంభించు నప్పటికి ఉర్దూ 
గద్యమున పూర్వశైలియే ప్రచలితమైయుండెను. కనుక అతడు తన మొదటి పుస్తకమగు 
“అసారు-స్సనాదీద్‌” ను ఆ శైలిలోనే వ్రాసెను. కాని దానిని రెండవ సంస్మరణమున 
నూత్నశైలిలో మార్చి వ్రాసెను. సాధారణముగా అతనికి తన ఉద్దేశ్యములను ప్రకటించుట 
యందే శ్రద్ధకాని భాషా సౌందర్యముపట్ల లేదు. ఉద్దేశ్యములను ప్రకటించుటలోను అతడు 
ఉత్సాహముగా హృదయ గత భావములను వివరించువాడు కనుక, అతని గద్యరచన 


234 ఉర్దూ సాహిత్య చరిత్ర 


గంభీరమై ప్రతిభావంతమై ఉండును. సర్‌ సయ్యద్‌ ఆలోచనల వలన భారతదేశమునకు 
అధిక లాభము కలుగకున్నను అతని రచనల వలన ఉర్జూసాహిత్యమునకు విశేషలాభము 
కలిగినదనియే చెప్పవచ్చును. 

మౌలానా మోహమ్మద్‌ హుస్సేన్‌ “ఆజాద్‌” ఒక మహావిద్వాంసుడును మత గురువును 
అగు మొహమ్మద్‌ బాఖిర్‌ కొడుకు. అతడు క్రీ.శ. 1888 వ సంవత్సరమున దిల్లీలో 
జన్మించెను. అతడు జన్మించిన మూడేండ్లలోనే అతని తండ్రి దిల్లీ నుండి మొదటి ఉర్దూ 
ప్రతిక తీసెను- “ఆజాద్‌” అరబీ ఫారసీలలో ఉన్నతవిద్య పొంది కవిత్వము నేర్చికొనుటకై 
“జోఖ్‌” శిష్యత్వము చేసెను. అతడు దిల్లీ కాలేజీలోకూడ విద్యనేర్చెను. విష్లవమున ఆజాద్‌ 
తండ్రి ఆంగ్లేయులచేత మరణించెను. ఇల్లు వాకిలి నష్టపడెను. తన గురువుగారగు 'జోఖ్‌ 
హస్త లిఖిత కావ్యసంగ్రహమును చేతగాని దిల్లీని విడిచి జీవనోపాధికై లభ్నో మజియు 
హైదరాబాదలకు వెళ్ళెను. క్రీ.వ. 1864 లో లాహోర్‌ చేరి శిక్షావిభాగమున నెలకు 
పదునేను రూపాయల వేతనముపై ఉద్యోగియయ్యెను. అచట పాఠ్య గ్రంథములు వ్రాసి 
పేరొందెను. శిక్షావిభాగములలో పనిచేయు ఆంగ్రేయులును భారతీయులును అతని 
విజ్ఞతవలన, అతని రచనల వలన చాల ప్రభావితులైరి. అతడు 'కాబూలు' మటియు 
“ఈరాను దేశముల యాత్రచేసి వర్తమాన ఫారసీ భాషను అధ్యయనము చేసెను. ఆంగ్లేయుల 
అనుమతితో పంజాబులో 'అంజుమనె-పంజాబ్‌' ఒక సంస్థను స్థాపించెను. ఆ సంస్థలో 
ఉర్దూలోని నూతన కావ్యములు కొన్ని జన్మించెను. “ఆజాద్‌” అనేక పత్రికలకు సంపాదకుడై 
క్రమక్రమముగా ఉర్దూ సాహిత్య రత్నములలో ఒకడుగా ఖ్యాతిగాంచెను. గవర్నమెంటు 
కాలేజి లాహోరులో అరబీల ప్రొఫెసరుగా నియుక్తుడయ్యెను కాని, ఆ పదవిపై చిరకాలము 
నిలువ లేకపోయెను. క్రీ.శ. 1887 లో అతనికి “షమ్ను-లులెమా” (విద్యదాదిత్యుడు) 
అను ఉపాది లభించెను. క్రీ.శ. 1888 లో అతనికి మనశ్చాంచల్యము కలిగెను. అది 
ఆమరణాంతము నిలిచెను. ఆ ఉన్మాదావస్థలో అతడు అనేక (గంథములు ఆధ్యాత్మిక 
విషయప్రధానములైనవి వ్రాసెను. కాని అందలి అధికభాగము అర్థముకాదు. క్రీ.శ. 
1910 వ సంవత్సరమున లాహోరులోనే అతడు మరణించెను. 

“ఆజాద్‌ రచనలు అనేకములు. వానిలో “అబె-హయాత్‌”, దర్భారె-అక్ళరీ,” “నై 
రంగీ-ఖయాల్‌” మతియు “సుఖన్‌దానె-ఫారసీ” అనునవి ప్రసిద్ధములు-“అబె-హయాత్‌” 
మొదటి ఉర్దూ సాహిత్యచరిత్ర. అందు కవి జీవితములు పరిశోధనాత్మకముగా 
చిత్రింపబడినవి. సామాజికమగు భూమికలో భాషోత్పత్తి మటియు సాహిత్యాభివృద్ధి 
వర్ణింపబడినవి. పూర్వకవులు కావ్యరచన చేసిన వాతావరణము మనోహరముగా 
ప్రదర్శింపబడినది. చాలమంది విమర్శకులు “ఆజాద్‌” అభిప్రాయములను తఅచుగా 


ఉర్దూ సాహిత్య చరిత్ర 235 


వ్యతిరేకింతురు. సమయము గడచిన కొలది, పాత పుస్తకములు లభించిన కొలది అతని 
అభిప్రాయములు సరి అయినవే అని తేలుచున్నది. “అబె-హయాత్‌” వలన అతని 
సాహిత్యవిమర్శనాపాటవము తేటపడును. “దర్చారె-అక్సరీ” అక్బరు పాదుషా 
విచిత్రజీవితకథ. అందు ఆనాటి సభ్యత సజీవముగా గోచరించును. ఆ సభ్యత హిందూ 
ముస్లిమ్‌ సమైక్యతకు నిదర్శనము- “నైరంగె-ఖయాల్‌” అను గ్రంథమున మొట్టమొదట 
ఆంగ్లేయుల '“అలీగరీ (11682011) ని ఉర్దూలో ప్రవేశపెట్టు ప్రయత్నము జరిగినది. ఈ 
గ్రంథము అతని రచనా సామర్థ్యమునకు నిదర్శనము. ఆజాద్‌ గొప్ప భాషాతత్త్వవేత్త. 
అతడు తొలుదొల్త ఉర్ణూ శబ్దముల సంస్కృతమూలములను ఫారసీ మూలములను గుర్తించి 
వ్రాసెను. అతడే నూత్న ఫక్కీలో నాటకమును వ్రాసెను. కాని అది అసమగ్రము. 

ఆజాద్‌ తన జీవితము నంతటిని విద్యార్థివలె సదాభ్యాసమున గడపెను. అతడు 
సర్‌ సయ్యద్‌ లేవదీసిన ఆందోళనకు సంబంధించిన వాడు కాడు. కాని నూత్నవిద్యవలన 
జీవితరంగము లన్నిట ప్రకాశించుచున్న నవ్యతను ప్రచారము చేసెను. ఎట్టి 
విమర్శకులైనను “ఆజాద్‌” వచన రచనను ప్రశంసింపక తప్పదు. ఏలయన అతని రచనలోని 
ఆ వేగము, ప్రవాహము, సౌందర్యము, చమత్కృతి, భావప్రకటనాపద్ధతి ఇంకెచటను 
కన్పింపదు. బహుభాషలు తెలిసినవాడు కనుక హిందీశబ్దములను ఉచిత రీతి 
ప్రయోగించెను. అతని శైలికృతముకాదు. అతని శైలికృతకముకాదు. అతని భావము 
లెట్టివైనను ఆ శైలిలో రాణించినవి. అతని శైలిలో అలంకారయుతమగు సారశ్యము, 
(కొత్తందనము మటియు సారస్యము కలవు. ఆ కాలమున ఆంగ్లశబ్దములను ప్రయోగించు 
వ్యామోహము విరివిగా ఉండెను. కాని ఆజాద్‌ ఆ త్రోవ త్రొక్కలేదు. శబ్ద్బజాలము అతనికి 
ఇంద్రజాలికునకువలె వశవర్తిని- మెట్టుకు “ఆజాద్‌” ఉర్దూలోని ఉద్దండ రచయితలలో 
ఒకడు. విప్లవానంతరము భారతదేశమున ఉద్భవించిన నవజాగ్భతికి ప్రతినిధి. 

ఖ్వాజా అల్తాఫ్‌ హుస్సేన్‌ “హాలీ” (18836-1914) జీవితచరిత్ర వెనుకటి 
అధ్యాయములోను వ్రాయబడినది. అతడు నూతన యుగమున ఎంతటి కవియో అంతటి 
గద్య రచయిత. ఏబదేండ్లకాలమున సమకూడిన ఉర్జూగద్య సాహిత్యమును “హాలీ” పాలు 
అధికము. అతడు క్రీ.శ. 1867 ప్రాంతమునుండి గద్యరచన ప్రారంభించెను. మొదటి 
పుస్తకము మత సంబంధమైనది. తరువాత వ్రాసిన కొన్ని రచనలు అంత గొప్పవికావు. 
క్రీ.శ. 1874 లో స్రీ విద్యనుగూర్చి “మజాలిసున్సిసా” అను పుస్తకము వ్రాసెను. అది 
చాల మెప్పువడసెను. అతని ప్రఖ్యాత రచనలలో మొదటిదగు “హయాతె-సాదీ” క్రీ.శ. 
1882 లో వ్రాయబడెను. అందు ఫారసీ కవులలో సర్వశేష్ణుడగు “సాదీ” జీవితమును 
రచనలను గూర్చి సమాలోచన చేయబడెను. “హాలీ” తన నవ్యకవిత సంగ్రహమునకు 


236 ఉర్దూ సాహిత్య చరిత్ర 


ప్రస్తావన వ్రాయ ప్రారంభించెను. అతి పెటిగిపెటిగి కొన్ని వందల పుటల వణకు సాగి 
గొప్ప పరిశోధనాత్మకమైన రచనగా పేరొంది పలుసార్లు ప్రత్యేక పుస్తకరూపమున 
ప్రకాశితమైనది. దానిపేరు “మొఖద్దమా-షేరా-షాయిరీ”. ఉర్దూ సాహిత్యమున దానికి 
ఆంగ్లభాషలో “'కోల్డిజ్‌ మజియు 'వర్చ్‌వర్తొల రచనలకు గల స్థానము కలదు. ఉర్దూ 
కవితలోని గుణదోషములను శాప్రీయముగా విమర్శించిన మొదటి గ్రంథమదియే. “హాలీ” 
సామాజిక, నైతిక సంస్మరణ చేయదలచిన వాడు. కనుక ఉర్దూ కవితలోని గుణములు 
అల్పముగా దోషములు అధికముగా ఎత్తి చూపినాడు. అయినను ఉర్దూ కవితయొక్క 
విశేషములను గ్రహింపదలచిన వారికి ఆ పుస్తకము చాల తోద్చడగలదు. “హాలీ” రచించిన 
మూడవ సుప్రసిద్ధ గ్రంథము “యాద్‌గారె-గాలిబ్‌” అనునది. అందు అతడు మహాకవి 
గాలిబ్‌ జీవితమును అతని కవిత్వమును సమీక్షించినాడు. ఉర్దూ సాహిత్యమున 
ఉద్దంథమది. గాలిబ్‌ను గుణించి ఎన్నియో గ్రంథములు వ్రాయబడినవి. కాని అన్నిటిలో 
నేటికిని శ్రేష్టమైన గ్రంథ మదియే. సర్‌ సయ్యద్‌ మరణించిన కొన్నినాళ్ళ తరువాత 
“హాలీ” అతని జీవిత చరిత్రమును “హయాతె-జావీద్‌” అను పేర వ్రాసెను. అతని 
వ్యాసములును ఉత్తరములును అనేక సంగ్రహముల రూపమున ప్రకాశితములైనవి. 
“హాలీ” కూడ సర్‌ సయ్యద్‌వంటి రాజకీయాభిప్రాయములు కలవాదేకాని అంతకంటె 
ప్రగతిశీలుడు. అతడు నిరాడంబరమగు సరళ భాషలో పరిస్థితులను గుర్తించి 
తదనుకూలముగా జీవితము గడపవలసినదిగా ప్రజలకు ప్రబోధించెను. అతడును పాశ్చాత్య 
సభ్యతలోని జ్ఞానవిజ్ఞానములే భారతదేశమును పురోగమింపజేయ గలవని విశ్వసించెను. 
కాని సర్‌ సయ్యద్‌వలె మతమును, ఆచారవ్యవహారములను ఆంగ్ల సభ్యతకు 
అనుకూలముగా మార్చుటకై ఎన్నడును ఆలోచించలేదు. అతని హృదయమున 
భారతీయులు, ముఖ్యముగా ముసల్మానులు పొందుచున్న పతనదశ పట్ల బాధ 
కలుగుచుండెను. కాని గంభీరతతోనే వారిని ఆ ఊబినుండి పై కెత్తుటకై 
ప్రయత్నించుచుండెను. ఇట్టి ఆలోచనలతోనే అతడు కవితలోను, జీవన చరిత్ర రచనలోను 
భాషా సమీక్షలోను నూత్నమార్గములు అన్వేషించెను. అతడు ప్రథమ శ్రేణికి చెందిన 
జీవిత చరిత్రకారుడు. ప్రప్రథమ కావ్యతత్వ విమర్శకుడు. అతని జీవితములోని సారశ్యము, 
అమాయకత అతని రచనలలోను ద్యోతకమగును. అతడు తాను సత్యమని నమ్మిన 
విషయమును దృఢ విశ్వాసముతో ఇతరుల మనస్సును నొప్పించకుండ వ్రాయువాడు. 
కనుక అతని రచనలు వాస్తవిక జీవన సమస్యలకు సన్నిహితములైనవి. అతని భాష 
అత్యంత సరళము. ఉరూ నేర్చికొనుటకై హిందీ మటియు ప్రాకృత భాషలను నేర్చుట 
అవసరమని అతడు భావించెను. తన రచనలలో కొన్ని ఆంగ్ల శబ్దములను అనుచితముగా 


ఉర్దూ సాహిత్య చరిత్ర 237 


ప్రయోగించెను. అవి నేడు బాగనిపించవు. నైతిక సంస్మరణాభి ప్రాయముల వజకే అతని 
దృక్పథము పరిమితమైనది కనుక అందందు అతని భావములు అవాస్తవికములగు 
ననుటలో సందేహములేదు. అయినను సాధారణముగా అతని అభిప్రాయములు హెచ్చు 
తచ్చులు లేక యధార్థ వాదమునకు సమీపములై యుండును. ఉర్జూలోని నవ్యసాహిత్యమును 
బాగుగా గ్రహించుటకై “హాలీ” గద్య పద్య రచనలను పరిశీలనాత్మకముగా అధ్యయనము 
చేయుట అత్యంతావసరము. అతడు ఒక వైపు భవిష్యనిర్మాణముపై దృష్టినిలిపి రెండవ 
వైపు పూర్వసంప్రదాయములతో పూర్తిగా సంబంధము త్రెంచుకొనలేక క్రొత్త ప్రాతల 
మేలు కలయికకు కారణభూతుడయ్యెను. 

డా. నజీర్‌ అహమద్‌ (1836-1912) బిజనోర్‌లో జన్మించెను. అరబీ ఫారసీ 
భాషల ప్రారంభిక విద్య అచటనే పొంది ఆపైన దిల్లీకి వెళ్ళెను. అచట అతి దీనావస్థలో 
మస్టిదునందు విద్య నేర్చెను. ఒకసారి దిల్లీ కాలేజీలో ఏదో ఉత్సవము జరుగుచుండగా 
అచటికివెళ్ళి ఎట్లో ప్రిన్సిపాలును చూడగల్లెను. ఆంగ్రేయుడగు ఆ ప్రిన్సిపాలు అరబీ 
భాషా సాహిత్యముల గూర్చి అతనిని కొన్ని ప్రశ్న లడిగి అతని భాషా జ్ఞానమునకు 
ముగ్దుడై కాలేజీలో చేర్చికొనెను. నజీర్‌ అహమద్‌ ఆ కాలేజీలోనే నిజమైన విద్యను, 
సహనశీలతను, భావస్వాతంత్ర్యమును, రాజభక్తిని నేర్చికొనినట్లు వ్రాసెను. ఎనిమిది 
సంవత్సరముల తరువాత కాలేజీ విడిచి ఉద్యోగ వశమున పలుచోట్లు తిరిగెను. 
విపష్రవానంతరము అతడు “డిప్యూటీ” ఇన్సెక్టర్‌ ఆఫ్‌ స్కూల్స్‌గా నియుక్తుడయ్యెను. 
స్వప్రయత్నమున ఆంగ్ల భాష నేర్చి కొలది కాలముననే “డిప్యూటీ కలెక్ట” రయ్యెను. 
అతని అనుభవమును విజ్ఞానమును గూర్చి వినిన హైదరాబాద రాష్ట్రము అతనిని క్రీశ. 
1877 లో నెలకు (1,700) మాసిక వేతనముపై ఆహ్వానించెను. అటనుండి క్రీ.శ. 
1883 వ సంవత్సరమున ఉపకారవేతనము పొంది దిల్లీకి తిరిగి వెళ్ళెను. శేషజీవితమున 
గ్రంథరచనలో గడపెను. ఎడింబరా విశ్వవిద్యాలయము మజియు పంజాబ్‌ 
విశ్వవిద్యాలయము అతనికి ఎల్‌.ఎల్‌.డి. ఉపాధిని మజియు డి.ఓ.యల్‌. ఉపాధిని 
ప్రధానము చేసెను. 

డా. నజీర్‌ అహమద్‌ గొప్ప రచయిత - గొప్ప వక్త. అతని స్వరము దృఢ గంభీరము. 
గొప్ప గొప్ప సభలలో అతడు మాటలాడు నప్పుడు నిశ్శబ్దత ఆవరించుచుండెడిది. అతడు 
హాస్య ప్రియుడు. వినోదముల వలన చిట్టి కథల వలన సభలోని వారిని ఆకర్షించుచుండెను. 
అతని ఉపన్యాస సంగ్రహము ప్రకాశితమైనది. దాని వలన అతనికి గల విజ్ఞానము 
విశదమగును. అతడు సర్‌ సయ్యద్‌ అభిప్రాయములను చాల వణకు సమ్మతించి అతని 
విద్యా యోజనకు ప్రచారకుడుగా పనిచేసెను. కాని మత విషయములలో మాత్రము 


238 ఉర్టూ సాహిత్య చరిత్ర 


వ్యతిరేకించెను. ప్రభుత్వోద్యోగి అగుట వలన ఎల్లప్పుడును ఆంగ్ల ప్రభుత్వమును 
ప్రశింసించుచు ఆంగ్లుల భాషా జ్ఞానమును, రాజనీతిని మతియు బెదార్యమును సదా 
కీర్తించుచుండెను. 

అతడు అనేక గ్రంథములు వ్రాసెను. న్యాయ శాస్త్రములను అనువదించెను. అందు 
“ఇండియన్‌ పీనల్‌కోడ్‌” (Indian Penal C0de) మణియు “ఎవిడెన్స్‌ అక్టు” (డ౪॥- 
dence. Act) అనువాదములు అతని అనువాద శక్తికి నిదర్శనములు. అతడు ఖురానును 
కూడ ఉర్దూలో అనువదించెను. అతనికి అజరామర మగు కీర్తిని తెచ్చినవి కొన్ని నవలలు. 
ఆ నవలలు ఆపదలో నున్న మధ్య వర్గపు ముసల్మానులను గుటించిన సంస్మార భావములే 
ఇతివృత్తముగా గలవి. అతని మొదటి నవల “మెరాతుల్‌-ఉరూన్‌” అనునది క్రీ.శ. 
1869 వ సంవత్సరమున వ్రాయబడెను. అతడే మొట్టమొదటి నవలా రచయిత. దాని 
నతడు ప్రచురించుట కొజకు కాక తన కుమార్తె చదువుకొనుటకై వ్రాసెను. దానిని ఒక 
ఆంగ్లేయుడగు కలెక్టరు చూచి ప్రచురించుటకుకై ప్రోత్సాహపజిచి రచయితను గొప్పగా 
పురస్మరించెను. ఆ తరువాత అతడు క్రమముగా ఏడు నవలలు వ్రాసెను. వానిలో 
పెక్కింటికి బహుమతులు లభించెను. “మేరాతుల్‌-ఉరూస్‌” మజియు “బెనాతున్‌-నషా” 
అను రెండు నవలలో బాలికలు సత్రవర్తన కలవారై విద్య నేర్చి అత్తవారిండ్లలో మంచి 
జీవితము గడపవలయునను ప్రబోధము చేయబడినది. ఈ నవలలు బాలబాలికలు ఆసక్తితో 
చదువదగిన మనోహర కథల రూపమున వ్రాయబడినవి. బెక్నీకు ననుసరించి అతనిని 
నవలలలో లోపములు కలవు. నడుమ నడుమ మతమును నీతిని గుఖించిన 
ఉపన్యాసములు కలవు. పాత్రలన్నియు ఆదర్శవాదమునకు అనుగుణమైనవి. అతని 
మూడవ నవల యగు “తోబత-న్నుసూహ్‌” (క్రీ.శ. 1877) అన్నిటికంటె ఆకర్షకమైనది. 
అందు నష్ట(ప్రాయమగు దిల్లీలోని ముస్లిమ్‌ కుటుంబముల చిత్రములు కలవు. నిజమైన 
ధార్మిక భావములు లేనిదే జీవితము సఫలము కాదను భావమును అందులో 
ప్రకటింపబడినది. అతని ఇతర నవలలలో “ఇబ్బ్నుల్‌-వఖ్ల అనునది ప్రసిద్ధిగాంచినది. 
అందు ఆంగ్లేయుల ఆచార వ్యవహారములను అనుకరించు భారతీయులను అవహేళన 
చేయబడినది. కాని కావ్యచరిత్రలో దానికి పేరుకలుగలేదు. అతడెంతటి వాద్వాంసుడో 
అంతటి రచనలు చేయలేదనియు, నవలారచన అతని మహానతకు విరుద్ధమగు సాహిత్య 
ప్రక్రియయే అనియు చాలమంది విమర్శకుల అభిప్రాయము. ఆనాటి మధ్య తరగతి 
ముసల్మానులను వ్యాకుల పబిచుచున్న సామాజిక సమస్యలను పరిష్కరించి సంస్కరించు 
ప్రయత్నము సర్‌సయ్యద్‌ విద్యాక్షేత్రమునను “హాలీ? మజియు ఆజాదులు తమ ఉద్దండ 
రచనల ద్వారమునను చేయుచుండిరి. నజీర్‌ అహమద్‌ తన నవలల మూలమున ఆ 


ఉర్దూ సాహిత్య చరిత్ర 239 


పరిషార మార్గములనే అన్వేషింప జేయుచుండెను. ఈ విషయమును విమర్శకులు 
విస్మరింతురు. అతని నవలలు పలుతడవలు (ప్రకాశితములైనవి. బహు భాషలలో 
అనువదింపబడినవి. అతని సంస్కార ప్రయత్నము లెంత వణకు ఫలవంతము లైనవో 
దీని వలన తెలియును. 

నజీర్‌ అహమద్‌ గద్యశైలి విశిష్టమైనది. దిల్లీ వ్యావహారికము, జాతీయములు మటియు 
నానుళ్ళపై అతనికి అధికారముండెను. కనుక సజీవమగు భాషలో ధారాళముగా రచనలు 
చేసెను. అరబీ విద్వాంసు డగుట వలన అచటచట అనుచితరీతి అరబీ శబ్దములను 
కూడ వాడెను. అట్లే సందర్భోచితములు కాని జాతీయములు కూడ వాడెను. అయినను 
అతని శైలి సుందరమైనదే. హాస్యరసముతో కూడియున్నందున అతని వాక్కులు 
ఆకర్షకమైనవి. తన వ్యాఖ్యానములలో అందందు ఆంగ్ల శబ్ద్బములను కూడ సందర్భశుద్ది 
లేకుండ ప్రయోగించెను. స్ర్తీల సమస్యలను గూర్చి ఆలోచించుటయే కాక వారిపట్ల 
సానుభూతి చూపిన మొదటి ఉర్దూ రచయిత అతడే. అతడు మత సిద్దాంతములను 
గూడ వైజ్ఞానిక (సైంటిఫిక్‌) పద్ధతిలో వ్రాయుటకు ప్రయత్నించి కఠిన సమస్యలను సరళ 
శైలిలో తేల్చి చెప్పెను. అతడు మొట్టమొదటి నవలా రచయితయే కాక నవయుగ సాహిత్యపు 
పునాదులను దృఢపజచి భవిష్యన్మార్గములను చూపిన రచయితలలో ఒకడని 
నిస్సంశయముగా చెప్పవచ్చును. 

సుప్రసిద్ధ రచయితయగు మౌలానా “షిల్టీనోమానీ” (1857-1914) పైన 
పేర్కొనబడిన రచయితలలో వయమున పిన్నవాడు. అతడు అజమ్‌గడ్‌లో జన్మించెను. 
అరబీ, ఫారసీ, ధర్మశాస్త్రము దర్శన శాస్త్రము, మొదలగునవి గొప్ప గొప్ప విద్వాంసుల 
వలన నేర్చెను. అతని తండ్రి వకీలు, కొడుకును కూడ వకీలుగా చేయదలచెను. “షిబ్లీ” 
వకాలతు చదివి కొంతకాలము పనిచేసెను. కాని ఆ వృత్తిలో మనస్సు లగ్నము కాలేదు. 
తండ్రి రెండవ వివాహము చేసికొనుట వలన కుటుంబములోను అశాంతి ప్రబలెను. 
కనుక క్రీ.శ. 1882 లో “షిబ్లీ” అలీఘర్‌ చేరి అచటి కాలేజీలో ఫారసీ భాషా ధ్యక్షుడయ్యెను. 
అచట అనేక రచనలు చేసెను. అతనికి అచట సర్‌ సయ్యద్‌, మౌలానా వాలీ, 
మొహినుల్ముల్కు ప్రొఫెసర్‌ ఆర్నాల్లు ప్రభృతుల పరిచయము కలిగెను. అతని విజ్ఞానము 
విస్తృతి పొందెను. భారతదేశపు నవ్యచైతన్యమును నవనిర్మాణ దృక్పథమును అచటనే 
గ్రాహ్యము లయ్యెను. బహుమూల్యమగు సర్‌ సయ్యద్‌ గ్రంథాలయము నుండి లాభము 
పొందు అవకాశము కలిగెను. అతని ఆదేశము ననుసరించియే ఇస్లాము మహాపురుషుల 
జీవిత చరిత్ర వ్రాయుటకు పూనుకొనెను. షిల్లీ తొలుత కవితలే అధికముగా వ్రాసెను. 
గద్యరచన ప్రారంభించిన కలది నాళ్ళలోనే గొప్ప రచయితలో లెక్కింపబడెను. అర్నాల్డ్‌ 


240 ఉర్దూ సాహిత్య చరిత్ర 


వెంట అతడు ఈజిప్టు. షామ్‌ మొదలగు దేశములలో పర్యటించి తాను వ్రాయుచున్న 
(గంథములకు కావలసిన సామగ్రిని సేకరించుకొనెను. అతడు క్రొత్త ప్రాతల కూడలి. 
సర్‌సయ్యద్‌ బ్రతికియున్నంత కాలము అతని అభిప్రాయములకు సహకరించి అతని 
మరణానంతరము వ్యతిరేకించెను. క్రీ.శ. 1898లో కాలేజీ ఉద్యోగము విరమించి 
ఆజమ్‌గథ్‌ వెళ్ళి అచట “నేషనల్‌ స్కూల్‌ స్థాపించెను. కొన్ని యేండ్ల తరువాత 
హైదరాబాదలోని కళాసాహిత్య నిర్మాణ శాఖలో ఒక మంచి పదవి పొందెను. అచట 
“కి ల్లీ” అనేక (గ్రంథములు వ్రాసెను. ఆ కాలముననే మతాచార్యులు కొందటు 
“నదవతుల్‌-ఉలెమా” అను అరబీ పాఠశాల స్టాపించిరి. “షిల్లీ” దానిపట్ల చాల 
అభిమానము చూపుచుండెను. కాని నవీన భావములు కల అతనిని మతాభిమానము 
కలవారు నిరసన భావముతో చూచుటవలన ఆ పాఠశాలతో సంబంధము త్రైెంపుకోవలసి 
వచ్చిను. 

క్రీ.శ.1907 లో ఒక గొప్ప దుర్భటన సంభవించెను. ఆజమ్‌గఢ్‌లోని ఇంటిలో 
అతడు కూర్చుండి వ్రాసికొనుచుండగా అతని కుటుంబమునకు చెందిన ఒక స్ర్త్రీ ఆ 
సమీపమున గల తుపాకిని అచటినుండి తొలగించుటకై తీసెను. అంతలో ఆ తుపాకి 
'ప్రేలి అతని కాలొకటి పూర్తిగా చెడిపోయెను. అయినను అతనికెట్టి ఆటంకము కలుగలేదు. 
మరణించు వజకు చదువుచు వ్రాయుచునే గడపెను. ఆజమ్‌గఢ్‌లోనే అతడు “దారుల్‌ 
మునస్నఫీన్‌” అను ఒక సాంస్కృతిక సంస్థను స్థాపించెను. అది నేటివబికు నడచుచున్నది. 
ల్లీ? 57 సంవత్సరములే జీవించెను. అతని రచనలు అనేకములు. అతడు కేవలము 
ధార్మికనేతయే కాక రాజకీయములతోను ప్రగాఢ సంబంధముకలవాడు. షిల్లీ 
ముస్లిమ్‌లీగును తిరస్మరించి కాంగ్రెసునే స్వాతంత్ర్య సిద్ధికె పోరాడు సంస్థగా విశ్వసించెను. 
అతడు నిర్భీకుడు. ప్రతిభాశాలి. తన అభిప్రాయములను గట్టిగా ప్రకటించువాడు. 

పైన చెప్పబడినట్లు దర్శనములు, చరిత్ర, జీవన చరిత్ర, సాహిత్యము మొదలగు 
అనేక విషయములుగల అనేక (గ్రంథములను షిల్లీ రచించెను. “అల్ఫారూఖ్‌”, 
“సీరత్రున్నవీ”, “ఇల్ముల్‌-కలామ్‌”, “షేరుల్‌-అజమ్‌”, “మువాజినయే -అనీస్‌-వ-దబీర్‌”. 
పిల్లీ చారిత్రక దృష్టిని, అతని మతసంబంధములగు విచారములను అతని స్వమతస్థులే 
వ్యతిరేకించిరి. అయినను సాహిత్య దృష్టితో అతని రచనలన్నియు ఉత్కృష్టమైనవి. అతని 
సాహిత్య వివేచనమునందును కొన్ని దొసగులు కలవు. ఎట్లయినను అతని సాహిత్య 
గౌరవము నిరాకరింపరానిది. *షిల్లీ విమర్శ “సైంటిఫిక్‌? పద్ధతిలో లేదు. కాని 
సాహిత్యమువలన కవితవలన ఆనందము పొందుటకు ఎన్నియో మార్గములు చూపించును. 
షిల్లీ వ్రాసిన దార్శనిక రచనలలోను లోపములు కలవు. కాని అతనికంటె ముందు 


ఉర్దూ సాహిత్య చరిత్ర 241 


పూర్వ పశ్చిమ విద్వాంసుల ఆలోచనములను క్రోడీకరించి వానిని ముసల్మానుల దర్శన 
శాస్రదృష్టితో పరికించి వ్రాసినవారెవరును లేరు. అదియే అతని గొప్పదనము. మౌలానా 
“షిన్లీ భాష ధారాళమైనది. సరసమైనది. సుందరమైనది. అతడు ఉర్జూయొక్క 
మహారచయితలలో లెక్కింపబడును. ఏలయన అతడు విజ్ఞానక్షేత్రము నందలి (ప్రతి 
రంగమును స్పృశించెను. అతని వ్యాస సంగ్రహములును, ఉత్తరముల సంగ్రహములును 
చదువదగినవి. వానివలన అతని జీవిత విశేషములును అతడొనర్చిన కార్యములును 
తెలియును. 

నవజాగ్భతికి సంబంధించిన ఈ యుగము ఎందజో రచయితలను జన్మింపజేసినది. 
వారందఅను గూర్చి విస్తారముగా వ్రాయుట సంభవము కాదు. సాహిత్య నిర్మాణములో 
అధికముగా పాల్గొనిన వారిని గుటించి వ్రాయకుండుటయు అనుచితమే. మౌలానా 
జకావుల్లా సుమారు నూరు పుస్తకములు వ్రాసెను. వానిలో అధికము చరిత్ర మజియు 
గణితశాస్త్రమునకు సంబంధించినవి. అతడు గొప్ప విద్వాంసుడు. పేర్గాంచిన రచయిత. 
కాని అతని గద్యశైలిలో ఎట్టి క్రొత్తదనమును లేదు. 'మొహిసినుల్ముల్యు చాల కొలదిగనే 
వ్రాసెను. అయినను అతడు వ్రాసినదంతయు ఉచ్చత్రేణి రచన. సయ్యద్‌ అలీ బిలిగ్రామీ, 
ఫారసీ, అరబీ, సంస్కృతము, ఆంగ్లము, (ఫెంచి మజియు ఇతర భాషలలో వీను మిగిలిన 
విద్వాంసుడు. అతడు (ఫ్రెంచి భాషలోని రెండు గ్రంథములను స్వంతరచన లనుకొనునట్లు 
అనువదించెను. హైదరాబాదలో ఉన్నతపదవిపై నుండి ఉర్దూ సాహిత్యాభివృద్ధికై అతడు 
చాల రచనాత్మకమగు కృషి చేసెను. మౌలానా షిట్లీ మిత్రుడగు మోహదీ '“ఇఫాదీ” కొన్ని 
వ్యాసములను, పత్రములను వ్రాసెను. అతని రచనలు ప్రభావ సహితములైనవి కనుక, 
ఏ సాహిత్య చరిత్రలోనైనను అతని పేరు విస్మరింపబడదు. అతని శైలి సజీవము. నాసిర్‌ 
అలీ దహెల్సీ, దిల్లీర్‌ అక్చరాబాదీ, నాసిర్‌, నజీర్‌ మటియు ఫిరాఖ్‌ అనువారుకూడ గొప్ప 
గద్య రచయితలలో లెక్కింపబడుదురు. సంగ్రహింపబదిన రచనలు వారివి చాల తక్కువ. 

ఈ యుగమున నవలా రచన చాల అభివృద్ధి చెందినది. మోలానా నజీర్‌ అహమద్‌ 
నవలలను గుతించి ఈ వజకే వ్రాయమడినది. అతనిని మొదటి నవలా రచయిత అందురు. 
కాని ఆంగ్లనవలా శైలి ననుసరించి మొట్టమొదట ఉర్జూలో వ్రాసినవారు పండిత రతన్‌నాథ్‌ 
“సర్నారొ మజియు మౌలానా అబ్బుల్‌ హలీమ్‌ “షరర్‌” - నవల ఐరోపాలోను వర్తమాన 
యుగముననే జన్మించినది. భారతవర్షప్రు లన్య భాషలు దానిని అచటినుండియే (గ్రహించెను. 
ఉర్దూలో కథలు వ్రాయబడుచుండెను. వాని వృత్తాంతము వాని వాని యుగములలో 
తెల్పనైనది. కాని మానవ జీవితపు యధార్థ చిత్రణముచేసిన నవలలు ఈ యుగముననే 
పుట్టుటకు అవకాశము కలిగినది. నజీర్‌ అహమద్‌ నవలలలో ఎన్ని లోపములున్నను. 


242 ఉర్దూ సాహిత్య చరిత్ర 


యొన్నియో గుణములున్నవి. అప్రాకృతికములు అస్వాభావికములు అగు సన్నివేశములనుండి 
తప్పించుకొను ప్రయత్నము మొట్టమొదట అతని నవలలలోనే జరిగినది. ఈ విధముగా 
ఉర్జూనవల క్రీ.శ. 1867 న ప్రారంభింపబడినది. తరువాత సర్నార్‌, షరర్‌, ఆజాద్‌ 
హుస్సేన్‌, మిర్దారుస్వా మొదలగు వారు ఆ పునాదిపై విశాల భవనము నిర్మించిరి. 

పండిత రతన్‌నాథ్‌ సర్నార్‌ (1846-1902) లఖ్నోలోని ఒక కాశ్మీర పరివారమున 
జన్మించెను. అతడు అరబీ, ఫారసీ మటియు ఆంగ్లభాషలలో మంచిశిక్షణ పొందెను. 
అతని మాతృభాష శుద్ధమగు ఉర్దూ, మొదట అతడు ఒక స్కూలులో అధ్యాపకుడయ్యెను. 
అచటినుండి తన రచనలను వివిధ పత్రికలకు పంపించుచుండెను. కొలదికాలము తరువాత 
అతడు లఖ్నోలోని ప్రసిద్ధ పత్రికయగు “అవథ్‌ అక్ళార్‌”కు సంపాదకుడుగా 
నియుక్తుడయ్యెను. అందులోనే తన సుప్రసిద్ధ పుస్తకము “ఫిసానయే-ఆజాద్‌” 
ధారావాహికగా వ్రాసెను. అచటి నుండి వెళ్ళి అలహాబాద కోర్టులో అనువాదకుడయ్యెను. 
కాని స్వతంత్ర స్వభావుడగుటవలన అచట ఉండలేకపోయెను. క్రీ.వ. 1895 లో అతడు 
హైదరాబాదకు వెళ్ళెను. అచట అతనికి చాల గౌరవము కలిగెను. అత్యంతమగు అతని 
మద్యపానాభిలాషయే అతనిని మృత్యుద్వారమున చేర్చెను. క్రీ.శ. 1902 లో అతడు 
దివంగతుడయ్యెను. 

“సర్నార్‌ మంచి కవి కూడ. లఖ్బోలోని మంచి కవులలో లెక్కింపబడుచుండెను. 
కాని నేడు మాత్రము గొప్పగద్యరచయిత అగుటవలననే ఉర్దూ సాహిత్య చరిత్రలో 
ప్రముఖస్థానము పొందియున్నాడు. నేటి ప్రజలు అతని కావ్యములతో పరిచయము 
కలవారు కాదు. అతడు మిక్కిలి తీవ్రమైన బుద్ధికలవాడు-వ్యథాకలిత హృదయుడు. ఏదేని 
పనిని ఒకేసారి స్థిరచిత్తముతో చేయువాడు కాడు. కనుక అతని రచనలలో అక్కడక్కడ 
విచ్చిన్నత గోచరించును. మద్యపానము అతిగా చేయుట వలన అతనికి ప్రతి వస్తువపై 
అలక్ష్యభావము కలిగెను. దీని ప్రభావము అతని జీవితముపైననే కాక అతని రచనలపైనను 
పడినది. అతడు వ్రాసినది అధికమేకాని అందు విలువైన భాగములు కొన్నియే. అతని 
రచనలలో కొన్ని అనువాదములు కలవు. స్వంత రచనలు చాల కలవు. వానిలో 
“ఫిసానయే-ఆజాద్‌”, “జాయే-సర్నార్‌”, “సైరె-కోహ్‌సార్‌”, “కామినీ”, “బిఛడీ-దుల్హన్‌”, 
“పీకహాంొ, “కుడ్‌మమ్స్‌”, అనునవి ప్రసిద్ధములు- 'అలిఫ్‌లైలా' కథలనుకూడ 
అనువదించెను. “డాన్‌క్విక్‌జోట్‌”ను “ఖుదాయీ- ఫౌజ్‌దార్‌” అను పేర ఉర్దూలో పరివర్తన 
మొనరించెను. 

నిజమునకు ఫిసానయే-ఆజాద్‌కు గల విశిష్టత మతిఏ- నవలకునులేదు. వేలకొలది 
పుటలుగల ఆ పుస్తకమును పఠితలు ఉత్సుకతతో ఉల్లాసముతో చదువుదురు. “సర్నార్‌” 


ఉర్దూ సాహిత్య చరిత్ర 243 


అవథ్‌ అక్సార్‌కు సంపాదకుడుగా ఉన్నకాలముననే ఈ రచన ప్రారంభించెను. ఆ నవలకు 
రూపురేఖలు దిద్దు విషయమున అతడంత (శ్రద్ద వహించలేదు. మటి ఆ కథ ఐదువేల 
పుటలవజను వ్యాపించగలదని ఊహించనులేదు. నవాబీ నశించినను ఒక సంప్రదాయ 
రూపమున నిలిచియున్న ఆనాటి లభ్నో జీవితమును చిత్రించుటకు ప్రయత్నించెను. 
సర్నార్‌ ఆ జీవితమును సమగ్రముగా ఎటిగినవాడు. ప్రతి వర్గపు ప్రజలతో పరిచయము 
కలవాడు. అందటి సంభాషణ శైలి తెలిసినవాడు. కనుక వాస్తవిక రూపమున అచ్చటి 
సభ్యతను చిత్రింపగల్లెను. అతడు సర్‌వైన్టీజ్‌ (Cervantse) వలన ప్రభావితుడు. అతని 
పెద్దనవల లన్నిటిలో ఆ ప్రభావము గోచరించును. “ఫిసానయే-ఆజాద్‌” లోని పాత్రలన్నియు 
కార్టూనులవంటి వికృతరూపములు. నాల్గు భాగముల వణకు సాగదీసిన ఈ కథ కొన్ని 
పుటలలో వ్రాయుటకు వీలైనదే- అందలి అధికాంశము కథలోని భాగము కాకున్నను 
ఆవశ్యకమైనది. అనగా అది తొలగించితిమేని పుస్తకములోని చమత్మారమే లోపించును. 
దానిని హిందీలో సంక్షిప్తరూపమున ప్రేమచంద్‌ ప్రకాశింపజేసెను. కాని అందలి భాషా 
మాధుర్యము సాధారణమగు హిందీ శైలిలో నిలువలేదు. ఈ మాట ఏదో ఒక పుస్తకమున 
స్వయముగా సర్మారే అన్నాడు. “జామె-సర్నార్‌” మతియు “సహరె-కోహసార్‌” అను 
ననియు చదువదగిన (గంథములే. కాని వాటిలోను మంచి నవలకు కావలసిన కథ 
లేకుండుట ఒక లోపము. 

“సర్నార్‌ గొప్ప కళావేత్త-అనుభవజ్ఞుడు- కాని అతని రచనలోని చమత్మారమేమన 
తన హృదయ గతాభిప్రాయములను ఎచ్చటను వెల్లడికానీయడు. ఆ సభ్యతలోని ఏయే 
మౌలిక సిద్ధాంతములను అతడు అభిమానించెనో, ఏవి నశించినందువలన అతడు 
బాధపడకుండెనో ఆ సంగతి తెలిసికొనలేము. భాషపై అతనంతటి అధికారము కల 
రచయితలు అరిది. 

ఈ యుగపు ప్రసిద్ధ నవలా రచయితలలో రెండవయతడు మోలానా అబ్బుల్‌ హలీమ్‌ 
“షరర్‌' (1860-1926). అతడు లభ్నోలో జన్మించెను. తొమ్మిదేండ్ల వయమున కలకత్తాకు 
వెళ్ళెను. అతని పరివారమువారు అవథ్‌ చివరి పాదుషా యగు “వాజిదలీషా” తో మటీయా 
బుర్జులో నివసించుచుండిరి. “షరర్‌” అచటనే అరవీ, ఫారసీ అభ్యసించెను. ఆంగ్లము 
చదివెను. కవిత్వము చెప్పుటకు ఉపక్రమించెను. ఇరువదేండ్ల వయమున అతడు లఖ్నోవేరి 
విద్యాభ్యాసమును సాగించెను. అప్పుడు “అవథ్‌ అక్సార్‌” పేరెన్నిక గన్నది. “షరర్‌ తన 
సారస్వత వ్యాసములను ఆ పత్రికలోనే ప్రకటించెను. కొలది కాలముననే అతని కీర్తి 
దూరదూరములకు వ్యాపించెను. మొదటినుండియు అతడు ఛందోమయమైన వచనమే 
వ్రాయుచుండెను. అట్టి శైలి ఉర్దూలో క్రొత్తది కనుక అందటి దృష్టిని ఆకర్షించెను. స్వల్ప 


244 ఉర్దూ సాహిత్య చరిత్ర 


కాలముననే “షరర్‌” అట్టి కవిత్వమును పోలిన వచనము ధారాళముగా 
వ్రాయగలుగుచుండెను. సాధారణముగా ఉర్దూ రచయితలు ఆ శైలినే అవలంభించిరి. 
“షరర్‌” కొన్ని నాళ్ళ కొబికు హైదరాబాదకు వెళ్ళెను. అచట చాల గౌరవము పొందెను. 
క్రీవ. 1887 వ సం॥న అతడు తన ప్రసిద్ధ పత్రిక “దిల్‌గుదాజ్‌” స్థాపించెను. తన 
నవలలను అధ్యాయముల క్రమమున అందులోనే ప్రచురింపసాగెను. ఆ పత్రిక 
సత్వరముగా ప్రజాభిమాన పాత్రమయ్యెను. “షరర్‌' ఎన్నియో నవలలనే కాక వేలకొలది 
వ్యానములను (వ్రకటించుకొనెను. అతనికి మునల్మానుల చరిత్రయందు 
అభిమానమధికము. అప్పుడప్పుడు చారిత్రక గ్రంథములు వ్రాసెను. క్రీ.శ. 1891 లో 
హైదరబాదకు వెళ్ళెను. అచటినుండి ఒక ధనవంతుని వెంట పదునేను మాసముల 
కొణకు ఇంగ్లాండు దేశమునకు వెళ్ళెను. అచట (ఫెంచిభాష నేర్చికొనెను. క్రీ.శ. 1898 
లో హైదరాబాదకు తిరిగి వచ్చి చాల సంవత్సరములు హైదరాబాద మతియు లఖభ్నోలకు 
ప్రయాణములు చేయుచుండెను. క్రీ.శ. 1904 వ సంవత్సరమున లభ్బోచేరి 
మరణించువబకు అచటనే నివసించెను. 

మౌలానా “షరర్‌' (65) సంవత్సరముల ప్రాయమున ట్రాసినన్ని రచనలు 
వ్రాయగలిగిన వారు చాల అరుదు. అతడు తొమ్మిది వారపత్రికలు మటియు దిన పత్రికలు 
తీసెను. అందుకొన్ని కొద్దికాలమే వెలువడినవి. మటికొన్ని చాలకాలము వెడలినవి. 
చిన్నవి, పెద్దవి మొత్తము (102) పుస్తకములు వ్రాసెను. అందు నవలలే అధికము. 
అవికాక అతని వ్యాసములు ఎనమిది భాగములలో ప్రకాశితములైనవి. అతని వ్యాసములలో 
సాహిత్య, సాంస్క లతిక, సామాజిక, దార్శనిక కల్ప విషయములు చర్చింపబడనవి. 

“షరర్‌’ నవలలు చాలవజకు ముసల్మానుల ప్రాచీన జీవితమునకు సంబంధించినవే. 
వానిలో ముసల్మానుల వీరత, ఉదారత మటియు ధర్మనిష్ట మొదలగు సద్దుణములగూర్చి 
అతడు (ప్రచారకునివలె అప్పుడప్పుడు వ్రాయును. అతని నవలలన్నియు ఒకే రీతిలో 
ఒకే శైలిలో వ్రాయబడినవి. ఒక నవలలోని పాత్రలనే ఇంకొక నవలలో చేర్చినను 
అంతగా భేదము కలుగదనిపించును- నవయువకులకు, అనుభవహీనులగు “రొమాంటిక్‌ 
స్వభావము కలవారికి, గాంభీర్యరహితములగు “షరర్‌' నవలలు ఆనందప్రదములే అగును 
కాని, నవల లనగా జీవితపు మూలాదర్శములను, గొప్ప భావసంఘర్షణమును చిత్రించు 
సాహిత్య రూపములని భావించు వారికి మాత్రము అతని నవలలు ఆనందము 
కలిగింపజాలవు- అతడు గ్రహించు ఇతివృత్తము- పాత్రలు నిర్జీవమైనవి. ఉద్దేశ్యము 
సామాన్యము. అతని రచనలలో అన్నిటికంటె ప్రసిద్ధమైనది “ఫిర్లోషె-బరీం” అను నవల. 
అదికాక, “అయామె-అరబ్‌”, “హుర్న్‌కాడాకూ”, “మన్ఫూర్‌-మోహనా”, జవాలె-బొగ్గాద్‌” 


ఉర్దూ సాహిత్య చరిత్ర 245 


మొదలగు నవలలు కూడ పేరు గాంచినవే. బంకిమచంద్ర చటర్జీ బెంగాళీ భాషలో 
వ్రాసిన “దుర్దేశనందిని”ని “షరలొ” ఉర్దూలో తర్జుమా చేసెను. అతడు కొన్ని నాటకములు 
వ్రాసెను. కాని “షహీదె-నఫా” అను నాటకము తప్ప ఇంకేదియు పేరు గాంచలేదు. 
అతడు కొన్ని కవితలును వ్రాసెను కాని, (ప్రజలు వానిని మజచిపోయినారు. 
సారాంశమేమన, షరర్‌ గొప్ప రచయితయే కాని అతని రచనలలో కొన్ని మాత్రమే 
కాలమను సానరాయిపై నిలువగలవి. అతడు లభ్నోలోని ఒక మాననీయుడగు ప్రతిభాశాలి. 
బ్రతికినంతకాలము సాహిత్య ప్రచారమునకు కేంద్రమనదగియుండెను. 

ఆనాడు ఉర్దూ వార్తా పత్రిక లెన్నియో వెలువడి సాహిత్య గౌరవమునంది యుండెనని 
వెనుకటి అధ్యాయములో తెలుపడినవి. క్రీ.శ. 1877 వ సంవత్సరమున సుప్రసిద్ధ 
హాస్యపత్రిక “అవథ్‌-పంచ్‌” వెలువడెను. దాని మొదటి సంపాదకుడు సజ్ఞాద్‌ హుస్సేన్‌. 
ఏ పత్రికకును లభించనంతమంది ప్రఖ్యాత రచయితలు ఆపత్రికకు లఖించిరి. 
“అవథ్‌పంచ్‌” రాజకీయముగా కూడ ప్రగతిశీలమగు పత్రిక. నవ్వు పుట్టించు మాటలలోనే 
ఆంగ్లప్రభుత్వపు దమననీతిని, ఆర్థిక ప్రలోభమును నిశితముగా విమర్శించుచుండెను. 
కాంగానుయొక్క ఆదర్శములను ఆదరించుచు రాటష్టీయాందోళమునకు 
సహకరించుచుండెను. కాని ఆ పత్రిక సాహిత్యక్షేత్రమున ఎట్ట నవ్యతను ఉచితమని 
భావించునవి కాదు. మౌలానా “హాలీ” నవ్యకవితాశంఖమును పూరించినంతనే 
“అవథ్‌పంచ్‌” అతని వెంటపడెను. ఆ పత్రిక ఆనాడు రాష్ట్రీయ సమైక్యతా దృష్టితో 
రాష్టీయములు, అంతర్‌ రాష్టీయములు అగు సమస్యలను వోస్యరూపమున 
చర్చించుచుండెను. “అవథ్‌-వంచ్‌” భాష లఖ్నోలోని వ్యావహారికము. దాని 
రచయితలందజును భాషావ్యవహారమున దక్షులు. ఆ పత్రిక మూలమున ఉర్దూలో 
హాస్యరసమయమగు సారస్వతమునకు సమకూడెను. అప్పుడే ఉర్దూలో ఈ రకపు గద్య 
సాహిత్యము రూపొందెనని రూఢిగా చెప్పవచ్చును. పండిత త్రిభువన్‌ నాథ్‌ “హిజూ”, 
మున్నీ జ్వాలా ప్రసాద్‌ “బర్ట్‌” మున్సీ అహమదలీ, “అక్బర్‌ ఇలహాబాదీ, పండిత్‌ రతన్‌నాథ్‌ 
“సర్నారొ, పండిత బ్రజ్‌నారాయణ్‌ 'చక్‌బస్త్‌. మొదలగువారు అవథ్‌-పంచ్‌కై వ్రాయువారు. 
వారందటును సాహిత్య ప్రపంచమున ప్రముఖస్థానము కలవారే. వారిలో కొందఅను 
గూర్చి వెనకటి అధ్యాయములలో ఆ యా సందర్భములందు వ్రాయబడినది. 

“అవథ్‌-పంచ్‌” సంపాదకుడు మున్నీ సజ్ఞాద్‌ హుస్సేన్‌ (1856-1915) లఖ్నోలో 
జన్మించి అచటనే విద్యనేర్చెను. ఇంటర్‌ మీడియెట్‌ దాక ఇంగ్లీషు చదువు చదివెను. 
సైనికులకు ఉర్లూ బోధించు పనిలో నియుక్తుడయ్యెను. కాని అతనికి ఆ పనిలో మనస్సు 


246 ఉర్దూ సాహిత్య చరిత్ర 


లగ్నము కాలేదు. క్రీ.శ. 1877 లో “అవథ్‌-పంచ్‌” పత్రిక తీసెను. కొలది కాలములోనే 
ఆ పత్రిక భారత దేశములోని ప్రముఖ పత్రికలలో ఒకటయ్యెను. సజ్ఞాద్‌హుస్సేన్‌ క్రీ.శ. 
1887 లో కాంగ్రెసులో చేరి దాని ఆదర్శముల ప్రచారము తన పత్రిక ద్వారమున 
లలితమైన హాస్యముతో మేలవించి చేయసాగెను. వ్యాసములు కాక అతడు నవలలును 
వ్రాసెను. వానిలో “హాజీ బగ్ల్జూల్‌”, “కాయాపలట్‌” “మీఠీఛురీ” మజియు 
“అహమఖుల్‌-లజీమ్‌” అనునవి ప్రసిద్ధమైనవి. ఇవన్నియు హాస్యరసప్రధానములు. 
అన్నిటిలో “హాజీ బగ్గోల్‌” గొప్పది. “సర్షార్‌ వ్రాసిన “ఫిసానయే-ఆజాదు” ను పోలిన 
రచన అది. అందులో అతడును లఖభ్నో సభ్యతలోని హాస్యజనకములగు పద్దతులను 
నిపుణతతో వరిర్ణించెను. అతని భాష లభ్నో వ్యావహారికము. నానుళ్లు, లోకోక్తులు మటియు 
జాతీయములు సుందరముగా ప్రయోగింపబడుట వలన అతని వాక్యములన్నియు 
మనోహరమైనవి. ఉర్దూలోని హాస్యసహిత్యము వ్రాయునప్పుడు దాని ప్రారంభకులలో 
సజ్ఞాద్‌ హుస్సేన్‌కు ఉన్నతస్థానము ఈయవలసియుండెను. అప్పటివణకు హాస్యరచయితలు 
ఒక విశేష సామాజిక దృష్టిలేక ఏదోరీతి వ్యక్తుల లోపములను ఎత్తిచూపుచు సంస్మారబుద్ధితో 
సూచనలు చేయుచుండిరి. వారు స్పష్టముగా ఎట్టి చైతన్యమును ప్రదర్శింపరైరి. సర్నార్‌ 
మతియు సజ్ఞాద్‌హుసేనులు కొత్తప్రాతల నడుమగల సంఘర్షణను చక్కగా చిత్రించిరి. 
ఈ యుగపు మతియొక నవలారచయిత “మీర్జా మొహమ్మద్‌ హాదీ” “రుస్వా” 
(1858-1931) అలవోకగా మూడు నాలుగు నవలాలు వ్రాసినందున అతనికి ఉర్దూ 
సాహిత్యచరిత్రలో ఉన్నతస్థానము లభించెను. అదొక ఆకస్మిక సంఘటన. 'రుస్వా వంటి 
విద్వాంసుడు, విజ్ఞాని ఎన్నో శతాబ్దముల కొకడే జన్మించును. అతడు అనేక భాషలు 
నేర్చెను. సర్వ శాస్త్రములలో ఎవరి సహాయమును, ఎట్టి శిక్షణయు లేక స్వయం కృషివలననే 
గొప్ప నైపుణ్యము సంపాదించెను. తర్క దర్శనము లతని అభిమాన శాస్త్రములు - 
గణితశాస్తము లతనికి ప్రీతిపాత్రములైనవి. పూర్వపశ్చిమముల సమస్త విద్యలతనికి 
పరిచితములు. గంభీరాధ్యయనముచేసి ఏ విషయమును గుతించియెనను సాధికారముగా 
మాటలాడువాడు. మత సంబంధములగు శాస్త్రములను తజచితజచి చదివి అనేక 
మత(గంథములను దార్శనిక దృష్టితో వ్రాసెను. అవి నేటికిని ప్రకాశితములు కాలేదు. 
మీర్జా “రుసువాొ తన ప్రాథమిక విద్య తండ్రి దగ్గణనే నేర్చెను. అచిర కాలముననే 
చాల విద్య గడించెను. ఇంగ్లీషులో ఎంట్రెన్సు వణకు చదివి ఆపైన ఇంజనీరింగు పరీక్షలో 
ఉత్తీర్ణుడయ్యెను. కొంతకాలము ఉద్యోగము చేసెను. ఆ కాలముననే రసాయనశాస్తముపై 
అభిరుచికల్లెను. తన సర్వస్వమును విక్రయించి ఇంగ్లాండునుండి వైజ్ఞానిక యంత్రములు 


ఉర్దూ సాహిత్య చరిత్ర 247 


తెప్పించెను. (ప్రైవేటుగా బి.ఏ. పరీక్షలో ఉత్తీర్ణుడై అమెరికానుండి పి.హెచ్‌.డి. డిగ్రీ 
తెప్పించుకొనెను. కొంతకాలము లఖ్నో పాఠశాలలో అధ్యాపక వృత్తిచేసెను. కాని 
అధికకాలము చదువుటలో వ్రాయుటలోనే గడపెను. అతడు మంచికవి. సంగీత శాస్త్రజ్ఞుడు. 
అంతేకాక అతడు దర్శన, తర్క ధర్మశా(సప్త్రముల గుతించి పెక్కు (గ్రంథములు వ్రాసెను. 
సాపాత్య దృవ్చితో అతని కవితలును నవలలును గొవ్పవి. కవితలలో 
“మురజ్ఞయే-లైలామజ్నూం” మటియు మస్నవీ “ఉమ్మీద్‌-వ-బామ్‌” అనునవి ప్రసిద్ధమైనవి. 
నవలలో “ఉమావ్‌జాన్‌-ఆదా”, “షరీఫ్‌జాదా” మటియు “జాతే-షరీఫ్‌” అనునవి 
ప్రఖ్యాతమైనవి. అతడు చివరికాలమున హైదరాబాదలో ఉద్యోగముచేయుచు అనేక 
(గ్రంథములు అనువదించెను. కాని అతని విజ్ఞానమును పాండిత్యమును అతనికి 
సాహిత్యమున స్థానము సంపాదించలేదు. ఆస్థానము అతని నవలల వలననే కలిగినది. 

“షరీఫ్‌-జాదా” అను నవలలో అతనివంట స్వభావమే కల ఒక వ్యక్తి జీవిత కథ 
వ్రాయబడినది. కొందజు అది అతని ఆత్మ కథయే అందురు. ఈ రచన ఎచటను 
కృత్రిమ మనిపించక సరలమును మనోరంజకమును అగు శైలిలో వ్రాయబడినది- 
“జాతె-షరీఫ్‌”లో ఉన్నతగ్రేణి ప్రజల జీవితము చిత్రింపబడినది. విప్లవము తరువాతి 
అవధ్‌ దుర్దశ కన్నులకు కట్టినట్లు ప్రదర్శింపబడినది. అతని సర్వశ్రేష్టమగురచన “6 
మ్రవ్‌-జాన్‌-ఆదా”-అదొక వేశ్య జీవితకథ. ఆమె నోటనే చెప్పించబడినది. ఆమె 
సామ్రాజ్యకాలపు జీవితమును చెజుచుటలోను ఉద్దరించులోను పాల్గొనిన వేశ్య. అయినను 
ఆ విషయమును చేపట్టుటకును, పవిత్రమగు విశాల సాహిత్య సౌధమున ఆమెను ప్రవేశ 
పెట్టుటకును అంత వణకు ఎవరును సాహసింపరైరి. “రుస్వా” ఆ వేశ్య నోట ఆమె 
జీవితమును, విశేష సంకటములకు కారణములైన సన్నివేశములను చెప్పించెను. ఈ 
రచన వలన తెలియున దేమన రుస్వాకు సమాజ సంస్మారమునకు సంబంధించిన ఎట్టి 
స్పష్టమగు ఆలోచనయు లేకుండెను. అతడెణిగిన లఖ్నో జీవితపు సర్వాంగములను ఒక 
కళావేత్తవలె ప్రదర్శించుటయే అతడు చేసిన పని. ఆ ప్రదర్శించుటయు పఠితలను 
తన్మయులుగా జేయునంతటి సహజత్వముతో- ఈరచన వలన అతని లక్షమేమో 
బోధపడదు. వాస్తవికతా దృష్టితో అది గొప్ప నవల అని అందజును అంగీకరింతురు. 
ఒక వేశ్య జీవితపు తెర మజుగున అన్ని వర్గములకు చెందినవారును కాన్సింతురు. 
ఇరువదవ శతాబ్దమున నశించిపోవుచున్న లఖ్నో మన దృష్టి గోచరమగును. అందు ఆ 
కాలపు సభ్యత, సాహిత్య జీవనము, సామాజికవ్యవస్థ, ధార్మిక వ్యవస్థ, పల్లెల ఆర్థిక 
దుస్థితి, దోపిళ్ళు మొదలగునవియే కాక అనుపమ (పేమభావనలును కలవు. చివరి 


248 ఉర్దూ సాహిత్య చరిత్ర 


భాగమున “రుస్వా” ఉపదేశకునివలె ప్రచారము సాగించును. అదియే ఈ నవలలో 
బలహీనమైన భాగము. ఐనను ఈ నవల సాంతము వ్యాకులత మటియు ఉద్విగ్నతలతో 
కూడిన జీవితమును ప్రదర్శించును. 

“రుస్వా” కావ్యబద్ధమగు ఒక నాటకమును వ్రాసెను. ఐరోపీయ నాటకము వంటి 
కావ్య బద్ధములగు నాటకములను ఉర్టూలోను వ్యాప్తికి తేదలచెను. కాని అందు కృతకృత్యుడు 
కాలేకపోయెను. అతడు లైలా-మజ్నూల ప్రసిద్ధ ప్రేమగాధను నాటక రూపమున రచించెను. 
కాని వచన నాటకములకు కల్గినంత ఆదరము దానికి కలుగలేదు. 

ఈ కాలపు కథకులలో మోలానా రాషిదుల్‌ఖైరీ కూడ సుప్రసిద్దుడు. అతడు డా.నజీర్‌ 
అహమద్‌ మార్గము ననుసరించి స్రీ జనోద్ధరణము లక్ష్యముగా కరుణా రసాత్మకములగు 
కథ లెన్నియో వ్రాసెను. అతని రచనలో విషాదమే అధికమగుట వలన అతనిని 
“ముసవ్విరె-గమ్‌” (దుఃఖ చిత్రకారుడు) అనుచుండిరి. అతని దృష్టిలో దార్శనిక గాంభీర్యము 
లేదు. సాధారణ సన్నివేశములనే శోకమయ వాతావరణమున ముంచి చిత్రించును. అతని 
భాష శుద్దమును సరళమును అగు దిల్లీ వ్యావహారికము. అతడు మధ్యవర్గపు ముసల్మానుల 
జీవితములను, కలతలను అతి విజ్ఞతతో ఉల్లేఖించి లోకాదరణ పాత్రుడగు రచయిత 
అయ్యెను. 

రాషిదుల్‌ఖైరీ ఈ ఉద్దేశ్యములతోనే రెండు పత్రికలు వెలువరించెను. అందు స్ర్తీల 
సంబంధములగు వ్యాసములు మటియు కథలే వ్రాయబడుచుందెను. ఈ రెంటిలో “ఇస్మత్‌” 
చాల ప్రసిద్ధమైనది. అది అతని మరణానంతరము కూడ వెలువడుచుండినది. అతడు 
కొన్ని చారిత్రక నవలలను వ్రాసి కొన్ని చిన్న కథల సంగ్రహములు తయారు చేసెను. 
అతని నవలలలో “సుబే-జిందగీ”, “షామె-జిందగీ”, “షబె-జిందగీ”, 
“మాహె-ఆజమ్‌”, “నొబతె-పంజ్‌రోజా” “మనాజిలు-స్ససాయెరా”, ఉరూసె-కర్చలా” 
అనినవి పేర్కొనదగినవి. అవన్నియు పలుతడవలు ప్రకాశితములైనవి. ఇప్పటికిని 
మధ్యవర్గపు ముసల్మాను స్రీలు అతని నవలలను ఉత్సుకతతో చదువుదురు. 

ఈ సంక్షిప్త చరిత్రలో ఆనాటి నవలా రచయిత లందఅనుగూర్చి వ్రాయుట సాధ్యము 
కాదు. కొందటి పేర్లు మాత్రము తెలిపెదము. మొహమ్మదలీ “తబీబ్‌”, జ్వాలా ప్రసాద్‌ 
“బర్ట్‌, అబ్బాస్‌ హుస్సేన్‌ “హోష్‌”, “షాద్‌” అజీమాబాదీ, ఖారీ సర్‌ఫరాజ్‌ హుస్సేన్‌, 
మిర్జా మొహమ్మద్‌ సయీద్‌, పండిత కిషన్‌ ప్రసాద్‌ కౌల్‌ మొదలగువారు సాహిత్య గౌరవము, 
కళాగౌరవమును కల ఒకటి అజ నవలలు వ్రాసిన వారే. 

పందొమ్మిదవ శతాబ్ది మధ్య భాగమున “అమానత్‌” వ్రాసిన “ఇంద్రసభొతో నాటక 


ఉర్దూ సాహిత్య చరిత్ర 249 


రచన మొదలయ్యెనని తెల్చబడినది. ఆ తరువాత కొంత కాలము నాటకములు 
రచింపబడలేదు. మౌలానా మొహమ్మద్‌ హుస్సేన్‌ “ఆజాద్‌” “అక్చర్‌” అను నాటక రచన 
కుపక్రమించెను. కాని అది సమాప్తము కాలేదు. పందొమ్మిదవ శతాబ్దాంతమున దేశములో 
వ్యాపారదృష్టి ప్రబలెను. మనోరంజన మూలమునను ధనము సంపాదింపదలచిన 
బొంబాయిలోని ఫారసీలు కొందటు ఆంగ్ల నాటకములచే ప్రభావితులై క్రొత్త రకపు నాటకపు 
కంపినీలు స్థాపించిరి. భారతదేశమున “నౌటంకీ”, “రహన్‌” మజియు “లీలా” ల 
సంప్రదాయము ఉండెను. అవి సంస్కృత నాటకముల వికృత రూపములు-క్రొత్త రకపు 
రంగస్థలములు మటియు నాటక సమాజములు దేవీయ సంప్రదాయములకు కాక ఐరోపీయ 
సంప్రదాయములకు సంబంధించనవి. 

రంగస్థలములతో పాటు నాటకములును ఉన్నతిచెందెను. కేవలము 
ధన సంపాదన కొజుకే స్థాపింపబడిన అట్టి రంగస్థలములు దేశమంతట వ్యాప్తి చెందలేదు. 
ఆనాడు రచింపబడిన నాటకములు విదేశీయ నాటకములను, లేదా కథలను 
అనుకరించుచు వ్రాయబడినవి. కొన్ని భారతీయ జీవితమును సామాన్య శైలిలో మాత్రమే 
చిత్రింప గలిగినవి. ఈ నాటక సమాజముల కొఅకు “రౌనఖ్‌ బనారసీ”, “హుసేనీమియాం 
జరీఫ్‌”, “అహమద్‌ అబ్బుల్లా”, “మిర్జా నజీర్‌బేగ్‌”, “తాలిబ్‌ బనారసీ”, “అహసన్‌ లఖ్బవీ”, 
“పండిత బేతాబ్‌”, మటియు “గులామలీ దీవానా” మొదలగువారు డ్రామాలు వ్రాసిరి. 
వినాయక్‌ (ప్రసాద్‌ “తాలిబ్‌” అనేక ఆంగ్ల నాటకములను అనువదించెను. అహసన్‌ 
లబఖ్నవీ “షేక్స్పియర్‌” డ్రామాలను తర్జుమా చేసెను. అతడు అచటచట అనువదించినను 
మొత్తముపైన ఆ నాటకములకు ఉర్దూ ఆకారమే ఇచ్చెను. అతని నాటకములు 
సజీవములు-సరసమైనవి. పండిత నారాయణ ప్రసాద్‌ “బేతాబొ” హిందువుల ధార్మిక 
గాధలను నాటకములుగా మార్చి “తాలిబ్‌” మతియు “అహసనుల వలెనే అతడును 
నాటక కళను చాల ఉద్దరించెను. 

క్రీ.శ. 1920 దాక వ్రాయబడిన నాటకములలో సాహిత్య దృష్టి లేకుండెను. అవి 
రంగముపై హృదయాహ్లాదము కలిగించుటకే ఉద్దేశింపబడినవి. సామాజికములగు డ్రామాలు 
చాల అరిదిగా వ్రాయబడెను. దేశ ప్రేమను మటియు నైతికాదర్భములను పురస్మరించుకొని 
కడు కొద్దిగా వ్రాయబడెను. ప్రేమపేర వికృతమగు ఇతివృత్తము గల నాటకములు 
ఆడబడుచుండెను. నైతిక విషయములైనను కృత్రిమముగా అతిసామాన్యముగా 
ప్రదర్శింపబడుచుండెను. పాటల పైననే అతి (శ్రద్ధ చూపబడుచుండెను. రంగస్థలము 
ఇంకను అభివృద్ధి చెందనందున దృశ్యములు అసహజముగా ప్రదర్శితము లగుచుండెను. 


250 ఉర్దూ సాహిత్య చరిత్ర 


క్రమక్రమముగా “ఆర్ల్ఫైడ్‌” మటియు “ఎల్ఫింస్టన్‌” కంపినీలు రంగస్థలమును అభివృద్ధి 
పబచెను. అప్పుడే మంచి రచయితలును లభించిరి. 

ఆల్ఫెడ్ర్‌ కంపినీలో 'ఆగా హషర్‌ కాళ్ళీరి అను నొక నటుడు ఉండెను. అతడు 
నాటకములు వ్రాయ మొదలిడి ల్పకాలముననే అత్యుత్తమ నాటక రచయితగా పేరొందెను. 
అతడును షేక్‌సిపయర్‌ నాటకములను ఉర్జూ రూపకములుగా మార్చి పౌరాణిక గాధలను 
నాటకములుగా వ్రాసెను. అతడు ఉర్దూ, ఫారసీ మటియు ఆంగ్ల భాషలలోనే కాక హిందీ 
భాషయందును మంచి (ప్రవేశము కలవాడు. అట్లగుట హిందీ శబ్దములను హిందీ 
గీతములను సముచితరీతిని తన నాటకములలో ప్రవేశపెట్టెను. అతని కొన్ని నాటకములు 
ఉర్జూలోను కొన్ని మిందీలోను మతికొన్ని మిశ్ర భాషలోను కలవు. అతడు సామాజిక 
విషయములకును నాటకములలో స్థానము కలిగించెను. అతని సుప్రసిద్ధ నాటకములు, 
“సుఫేద్‌ఖూన్‌”, “తుర్మీహూర్‌, “'ఆంఖ్‌కానషా), బెరత్‌కాప్యార్‌, 'సూర్‌దాస్‌, 'బిళ్వమంగళా, 
“శవణ్‌కుమార్‌, 'సీతా-బన్‌బాస్‌ అనునవి. అతని నాటకములు నేటికిని ఉత్సాహముతో 
చదువబడుచున్నవి. అతడు నాటక రచనలో క్రొత్త శైలిని ప్రవేశపెట్టెననుటలో 
సందేహములేదు. ఆ శైలిని ఇతరులు సాగదీసిరి. 

రంగస్థలము దృష్టితోనే కాక కొన్ని నాటకములు కేవలము సాహిత్యదృష్టితో 
వ్రాయబడినది. మౌలానా షరర్‌, అబ్బుల్‌ మజీద్‌ దర్యాబాదీ, పండిత 'కైఫీ' మొదలగువారు 
అట్టి నాటకములు వ్రాసిరి. ఉమ్రావ్‌ అలీ మజియు కిషన్‌చంద్‌ “జేబా”, రాజకీయ 
విషయములు గల డ్రామాలు వ్రాసిరి. ఆగా హషర్‌ శిష్యుడగు హకీమ్‌ అహమద్‌ షుజా 
నాటకములు, నాటకసమాజములలో చాల ఆదరణ పొందినవి. డా. అబిద్‌ హుస్సేన్‌, 
డా. ఇస్తియాఖ్‌ హుస్సేన్‌, మొహమ్మద్‌ ఉమర్‌, నూరె ఇలాహీ, “ఆర్టూ” మొదలగు వారును 
మంచి మంచి నాటకములు వ్రాసిరి. ఇమ్రియాజ్‌ అలీ “తాజ్‌” తన సుప్రసిద్ధ నాటకము 
“అనార్మలీ”ని కేవల సాహిత్య దృష్టితో వ్రాసెను. అది సర్వ శ్రేష్టమైన నాటకమని పలువురు 
విమర్శకుల అభిప్రాయము. ఇరువదైదేండ్లనుండి ఉర్జూలో ఏకాంకికల సంప్రదాయమును 
ప్రబలినది. అని వ్రాయువారు అనేకులు. ఏకాంకికలలోను కథలలోవలె జీవిత సమస్య 
లన్నియు ప్రదర్శితములైనవి. వానిలో కొన్ని నాటికలు రేడియోల కొబికు వ్రాయబడినవి. 
కొన్ని సారస్వత దృష్టితోనే వ్రాయబడినవి. అట్టి వానిని రంగస్థలముపై ప్రదర్శింపవలయు 
నన్న చాల మార్పులు చేయవలసియుండును. ఉపేంద్రనాథ్‌ “అష్మ్‌”, “సాదత్‌ హసన్‌”, 
“మంటూ”, రాజేంద్రసింగ్‌ “బేదీ”, కృష్ణ చంద్ర, ఖ్వాజా అహమద్‌ అబ్బాస్‌ ప్రముఖులు 
తమ నాటకములలో వర్ణభేదము, సామాజిక న్యాయము, ఆకలి, అసమాన వివాహములు, 


ఉర్దూ సాహిత్య చరిత్ర 251 


ధనిక పారిశ్రామిక సంఘర్షణము, స్వాతంత్ర్య సమరము మొదలగునవియే కాక మతి 
యితర సమస్యల నెన్నిటినో సుందరముగా కళాత్మక నైపుణితో చిత్రించినారు. 

ఈ కాలమున పత్రికల చలామణియు అధికమయ్యెను. వాని స్థాయి కూడ పెటిగెను. 
రాజకీయ వాదోపవాదములే కాక సాహిత్య, సామాజిక, చారిత్రక, వైజ్ఞానిక, ఆర్థిక 
విషయములను గూర్చిన వ్యాసములును, ఆనాటి ఆవశ్యకములకు అనుకూలముగా 
పత్రికలలో ప్రచురితములగు చుండెను. సర్‌ సయ్యద్‌ కాలమున ప్రారంభమయిన ఈ 
పరంపర సమయముతో పాటు వ్యాపకము చెందుచుండెను. మోలానా అబుల్‌ కలామ్‌ 
ఆజాద్‌, ఖాజా హసన్‌ నిజామీ, మొలానా మొహమ్మదలీ, జఫరలీ ఖాన్‌ మొదలగు పత్రికా 
రచయితలు సాహిత్యమునందును గొప్ప స్థానము కలవారు. మోలానా ఆజాద్‌ 
“అల్‌-హిలాల్‌” మటతియు “అల్‌-బిలాగ్‌” అను రెండు పత్రికలు నడపెను. అతడు 
క్రొత్తరకపు పత్రికారచనకు జన్మదాత. ఇట్లే మోలానా మొహమ్మదలీ నడిపిన ఆంగ్ల, 
ఉర్దూ పత్రికల ఉదంతము సాహిత్య చరిత్ర లన్నిటిలో కలదు. 

మోలానా ఆజాద్‌ వచనము అరవీ, పారశీ శబ్దములతో నిండి అలంకారయుతమై 
అలరారును. అందు కవిత్వమును, చమత్మ తియు గోచరించును. శక్తివంతమును 
సబలమును అగు అతని వచన రచన ధారాళమై పఠితలను పరవశులచేయును. అత 
డెంతటి విద్వాంసుడో అతంటి వక్త. అట్టి రచయిత. అతడు ఉర్దూలో ఉద్దంథము లెన్నియో 
వ్రాసెను. అతని తొలినాటి రచనయగు “తజ్‌కిరా” ప్రశస్తమైనది. అందు తన పూర్వుల 
చరిత్రమును సురుచిరమగు శైలిలో వ్రాసికొనెను. ఖురాన్‌ షరీప్‌ను టీకా సహితముగా 
అనువదించెను- అదొక విజ్ఞానపేటిక. ఇస్లామ్‌ విచారములను, విజ్ఞానమును తెలిసికొన 
గోరువారికి ఆ అనువాదము చాల తోడ్బ్చడును. క్రీ.శ. 1942 నాటి ఖైదు కాలమున 
అతడు తన మిత్రునకు కొన్ని ఉత్తరములు వ్రాసి భద్ర పజచెను. అని కొన్ని యేండ్ల 
క్రిందట “గుబారె- ఖాతిర్‌” అను పేర ప్రకాశితములైనవి. అందు అతని తొనాళ్ళ గద్యశైలి 
కలదు. అతడు రాజకీయములలో నిమగ్నుడై యుండియు సమయము చిక్కినప్పుడు 
ఏదేని వ్రాసిన అది సాహిత్యమే అగుచుండును. 

మోలానా మొహమ్మదలీ రచయితయే కాక కవికూడా. కాని అతడు విశేష రచన 
యేదియు చేయలేదు. అతని వ్యాసములు మటియు ఉత్తరములు అనేక సంగ్రహములుగా 
ప్రకాశితములైనవి. అందు ఉత్తమ వచన శైలి. ఉత్తమ జ్ఞానము నిక్షిప్తము - ఇట్లే జఫరలీ 
ఖాన్‌ పద్య గద్య రచన లనేకము చేసెను. అతని గద్య రచనలు, ముఖ్యముగా ఆంగ్ల 
గ్రంథముల అనువాదములు మహత్తరమైనవి. 


252 ఉర్దూ సాహిత్య చరిత్ర 


నేడు ఎనుభయవ పడిలో ఉన్న ఖాజాహసన్‌ నిజామీ దిల్లీలోని ప్రఖ్యాతుడగు సూఫీ. 
అతడు చిన్ననాటి నుండియు సూఫీ తత్వము. మతము మటియు సాహిత్యమునకు 
సంబంధించిన రచనలు చేయుచునే ఉన్నాడు. ఇప్పటికి చిన్నవి పెద్దవి కలిసి నూటికి 
పైగా అతని రచనలు కలవు. అతని రచనల విషయములు సర్వ విధములని అతడు తన 
స్వీయ చరిత్రమును విపులముగా వ్రాసికొనెను. అతని రచనలలో “మొహజ్ఞమ్‌-నామా”, 
“కృష్ణవీతీ”, “సేపారయే-దిల్‌ మజియు పంద్రెండు భాగములలో నవలా రూపమున 
వ్రాసిన భారతదేశ విప్లవ కథ ప్రసిద్ధిగాంచినవి. అతని భాష సరళమును, సరసమును 
అగు వ్యావహారికము. చిన్న మాటలలో పెద్ద పెద్ద విషయములు చెప్పుటలో అతడు 
నేర్పరి. అతడు హిందీ శబ్దములను చక్కగా ప్రయోగించును. “భాష” (హిందీలో అతడు 
అనువదించిన ఖురానును గాంధీ మహాత్ముడు చాల ప్రశింసించెను. అతడెన్నియో పత్రికలు 
నడపెను. వానిలో తజచు అతని రచనలే పడుచుండెను. అతడు నిజాముద్దీన్‌ బెల్యా 
అను నొక విఖ్యాత యోగీశ్వరుని వంశమునకు చెందినవాడు. కనుక ముసల్మానుల ఒక 
శాఖ అతనిని చాల గౌరవించును. 

ఇరువదవ శతాబ్దారంభమున నవలలేకాక కథలును వ్రాయబడదెను. సర్‌ అబ్బుల్‌ 
ఖాదర్‌ లాహోరునుండి 'మజ్జన్‌' అను పత్రిక తీయుచుండెను. అందు అప్పుడప్పుడు 
విదేశీయ కథలు అనువాదములు పడుచుండెను. కాన్పూరు నుండి “జమానా” అను 
పత్రిక వెలువడుచుండెను. అందును కథలు పడుచుండెను. మొట్టమొదటి కథ ఎప్పుడు 
వ్రాయబడెనో చెప్పుట కష్టము కాని క్రీ.శ. 1907 ప్రాంతమున “డ్రేమచంద్‌” తన 
మొదటి కథ “దున్యాకా సబ్‌ సే రతన్‌” అనుదానిని “జమానా” పత్రికలో ప్రచురించెనని 
నిశ్చయముగా చెప్పవచ్చును. ప్రేమచందును గూర్చి ముందటి అధ్యాయమున వ్రాయబదును. 
అప్పుడు వ్రాయబడుచుండిన కథలు అనువాదములు లేదా పేమ మటియు రొమాన్సుకు 
సంబంధించినవి. రచయితల దృష్టి సామాజిక విషయములపై లేకుండెను. వారు ప్రజాభిరుచి 
ననుసరించి వ్రాయుచుండిరి. అట్టివారిలో సజ్ఞాద్‌ హైదర్‌ యల్లర్మ్‌, నియాజ్‌ ఫతేపూరీ 
మతియు సులాన్‌ హైదర్‌ “జోష్‌” పేర్కొనదగినవారు. యల్లర్మ్‌ తుర్కీ భాషలోని అనేకములగు 
నవలలను, నాటకములను, కథలను అనువదించెను. అతని రచనలలో “జాహెరా”, 
“సాలిస్‌-బిల్‌ఖైర్‌”, “జలాలుద్దీన్‌ -ఖ్వార్‌ జిమ్‌షా”, “ఖయాలిస్తాన్‌” మజియు 
“హికాయాతొ-ఎహతె సాసాతె” ప్రసిద్ధమైనవి- అతని రచన సుందరమైనది. 
భావపూర్ణమైనది. సామాజిక విషయములకు బదులు అతడు మనోభావములు చిత్రించుటకే 
ప్రాధాన్యము చూపెను. అతని రచనలలో లలిత హాస్యమును ఉండుటవలన పఠితలను 


ఉర్దూ సాహిత్య చరిత్ర 253 


ఆకర్షించును. ఒక విధముగా అది ఉర్దూ సాహిత్యమున రొమాంటిక్‌ యుగము. అందు 
రచయితలు నూత్న దిశలవైపు పురోగమించుచుండిరి. వారి భావములలోను శైలిలోను 
నవ్యత ఉండెను. కాని వారి సముఖమున ఎట్టి ఉన్నతాదర్శనమును లేకుండెను. ఈ 
యుగమే మార్చుచెంది రాజకీయ చైతన్యము గల యుగ మయ్యెను. వానిని గూర్చి ముందు 
ముందు వాయబడును. 

నియాజ్‌ ఫతేహ పూరి వయస్సునేడు అరువదైదేండ్లు. అతడు తొలుత ఇట్టి శైలిలోనే 
బ్రాయువాడు- కాని ఇప్పుడు సమస్యలు జటిలములైనందున అతని దృష్టి కూడ మాఖినది. 
నవజాగృతిచే ప్రభావితుడై అతడును క్రొత్త విషయములను స్వీకరించుచున్నాడు. కాని 
యౌవనములో అతడు వ్రాసిన, “ఏక్‌షాయర్‌కా ఆంజామ్‌”, “షహాబ్‌ కీ సర్‌ గుజిష్ష్‌”, 
“నిగారిస్తాన్‌”, “జమాలిస్తాన్‌” అను గ్రంథములే అతనికి సాహిత్య చరిత్రలో స్థానము 
కలిగించినవి. నియాజ్‌ గొప్ప విద్వాంసుడు. ప్రవాహవేగమున ప్రాయగలవాడు. అరబీ, 
ఫారసీ భాషలలో మంచి పండితుడు. హిందీలోను ఆంగ్లమునందును గొప్ప ఎజుక 
కలవాడు. క్రీ.శ. 1922 నుండి “నిగార్‌” అను మాస పత్రిక నడపుచున్నాడు. దాని 
మూలమున క్రొత్త రచయిత లనేకులకు భావ స్వాతంత్ర్యమును, బుద్ధివాదమును అలవజచు 
చున్నాడు. అతడు మతమును బుద్ధియును ఒరపిడిజాతిపై గీసి సతార్మికముగా తన 
సిద్దాంతములను ప్రతిపాదించును. అతనికి కఠినమైన వ్యతిరేకతయే లభించినది. 
అయినను తన భావములను ప్రకటించుపట్ల అతడెన్నడును సంకోచింపడు. నియాజ్‌ను 
(ప్రగతిశీలుడనుటకును వీలులేదు. కాని కొన్నేండ్లక్రిందటనే అతడు తన భావస్వాతంత్ర్యము 
వలన రూఢివాదులకు వేరుగా నిలిచెను. 

నియాజ్‌ చరిత్రలు, నవలలు, నాటకములు, కథలు, విమర్శలు మొదలగు 
పలుతెజిగుల రచనలు చేసెను. అతని కథలు సుందరమైనవి. (పేమ సంబంధమైనవి. 
మనోహరమైనవి. అందు సామాజిక వాతావరనము ఉండదు. మనోభావముల చిత్రణమే 
ప్రధానమైయుండును. అతడు ఆలోచనాత్మకములగు వ్యాసములు వ్రాయుచున్నాడు. 
ప్రతిభావంతముగ సాహిత్యవిశేషములను ప్రదర్శించుచున్నాడు. అతని దృష్టి 
సౌందర్యలాలసము. అతని భాషలో మొదట ఉద్వేగము, ఉత్సాహములతో పాటు అరబీ, 
ఫారసీ శబ్దము లధికముగా ఉండునని. ఇప్పుడతని భాష సరళమైనది. అయినను అందలి 
సౌందర్యము, చమత్మ లతి తగ్గలేదు. అతడు హిందీలోని, ముఖ్యముగా బ్రజభాషలోని 
మంచి మంచి దోహాలను “జబ్బాతె-భాషా” అను పేర టీకా సహితముగా ప్రకటించెను. 

హాలీ, అజాద్‌ మజియు సర్‌ సయ్యదుల తరువాత ఉర్దూలో సాహిత్య సమీక్షల 


254 ఉర్దూ సాహిత్య చరిత్ర 


పద్ధతి పెజిగిపోయెను- విమర్శకులు పలురకములవారు- కొందటు పరిశీలనాత్మకముగ 
పూర్వ గ్రంథములను చూచి టిప్పణములు వ్రాసి దీర్హములగు పీఠికలతో ప్రకాశింపజేతురు. 
మతికొందబు “హాలీ” వలె సారస్వతములోని మంచి చెడులను పరిశోధింతురు. ఇంక 
కొందు సాహిత్యములోను కవితలోను సౌందర్యమును అన్వేషించి తాము పొందిన 
ఆనందాను భూతిని వివరింతురు. కొందటు వ్యాకరణమును మతీయు శబ్దప్రయోగమును 
మాత్రమే చూచెదరు- విమర్శకులు అసంఖ్యాకులు. అందజను గుతీంచి వ్రాయుట 
అసంభవము. అయినను వర్తమానయుగపు సాహిత్యోన్నతిని గ్రహించుటకై కొందజు 
ప్రసిద్దులగువారిని గుణించి తెలిసికొనుట అవసరము. ఈ అధ్యాయమున ప్రస్తావింపబడు 
వారిలో పలువురు సామాజిక విశ్లేషణచేయువారుకారు. వారు కేవలము కవుల జీవితము, 
జననము, మరణము, కాలము, స్వల్పములగు విశేషములు. రచనల సంఖ్య, ఇతర 
సాహిత్య వేత్తలతో సంబంధము ఈ మొదలగు విషఫయములనే చర్చింతురు. ఈ 
విషయములును సాహిత్య చరిత్ర వ్రాయుటకు అవసరమైనవే కాని ఇవియే సమస్తము 
కావు. ఎంతవజకు జీవితమును, సాహిత్యమును సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులకు 
అనుబంధించి పరిశీలించమో అంతవటకు వాని ప్రగతి చరిత్ర సంపూర్ణముగా గ్రహించుట 
సాధ్యము కాదు. ఈ దృష్టితో విమర్శించిన వారిని గూర్చి చివరి అధ్యాయమున 
వ్రాయబడును. ఈ అధ్యాయమున పురాతన విమర్శలకు అద్యతన విమర్శలకు మధ్యస్థులై 
హాలీ నడపిన ఉద్యమముననే అవచేతనారూపము దృథపజచిన వారిని గురించి 
వబ్రాయబడును. 

మౌలానా అబ్బుల్‌ హక్‌, మౌలానా సులేమాన్‌నద్వీ, మోలానా అబ్బుల్‌ మాజిద్‌ 
దర్యాబాదీ, లాలా శ్రీరాం, హాఫీజ్‌ మొహమ్మద్‌ షీరానీ, పండిత్‌ “కైఫీ”, సయ్యద్‌ అహమద్‌ 
దహిల్వీ, మొహమ్మద్‌ హుసేన్‌ “అదీబ్‌”, నసీర్‌ హుస్సేన్‌” “ఖయాల్‌”, అందలీబ్‌” షాదానీ, 
మసూద్‌ హసన్‌ రిజ్వీ “అదీబ్‌”, డాక్టర్‌ మోహన్‌సింహ “దీవానా”, రషీద్‌ సిద్దీఖీ, డాక్టర్‌ 
“జోర్‌”, నాసిరొద్దీన్‌ హాష్మీ మజియు డాక్టర్‌ అబ్బుల్లా అనువారు ఆధునిక కాలపు ఉర్దూ 
సాహిత్యమును లోక ప్రియమును, వ్యాపకమును చేయుటలో పాల్గొనిన విమర్శకులు. 
వీరిలో ఐదారుగురు తప్ప అందబును నేటికిని రచనలు చేయుచున్నారు. వీరిని గూర్చి 
విశేషముగా వ్రాయుట అసంభవము- అయినను వీరి అనేక రచనలు హాలీ, ఆజాద్‌ 
మటియు షిల్లీల రచనల వలె మహత్తరమైనవని తెలిసికోవలెను. 

కొత్త సాధనములు చేకూరుటవలన ఈ రచయితలు దర్శన, తర్క చరిత్ర, 
విజ్ఞానముల సహాయమున సాహిత్యమును విస్తృతమొనర్చిరి. అయినను పైన చెప్పినట్లు 


ఉర్దూ సాహిత్య చరిత్ర 255 


వీరిలో పలువురు సామాజిక చైతన్యమును దృష్టియందిడుకొని సాహిత్యప్రగతిని 
పరిశీలించువారు కారు. ఎనుబది నాలుగేండ్ల వయముగల మౌలానా అబ్బుల్‌ హక్‌" గొప్ప 
విద్వాంసుడు. అతడు ప్రాచీన కావ్యములను అన్వేషించుటలో వానికి టీకాలు ట్రాసి 
ప్రకాశింపజేయుటలో ఉర్దూ భాషను శక్తివంత మొనర్చుటలోనే తన జీవితమును గడపెను- 
'హైదరాబాదలోని పెక్కుకళాశాలలో ప్రిన్సిపాలుగా, అధ్యక్షుడుగా పనిచేయుచు అధిక రచనలు 
అచటనే చేసెను. అతని రచనలలో “మరాఠీ పర్‌ ఫారసీకా అసర్‌”, నుస్రతీ “మర్దూమ్‌ 
దహిలీ కాలేజీ” అనునవి ప్రసిద్ధమైనది. ఇవికాక అతని పరిశోధనాత్మకములగు వ్యాసముల 
సంపుటములు “మొఖద్దమాతె అబ్బుల్‌ హఖ్‌” “తన్టీదాతె- అబ్బుల్‌ హఖ్‌, “చంద్‌హమ్‌ 
అసర్‌” అనుపేర ప్రకాశితములు. అతడు తన అన్వేషణవలన ఎందతో ప్రాచీన కవులను 
రచయితలను జీవింపజేసెను. 
అలసట యెబుగని పరిశ్రమనే ఉర్దూ భాషను లోకాదరణపాత్ర మొనర్చుటకు 
అతడు పాటుపడెను. అతని రచనల కంటె అనేక రచయితలకు రచనాత్మక కార్యక్రమములో 
ఇచ్చిన ప్రోత్సాహమే గొప్పది. అతడు “హాలీ” వలె సరళవచనమునే వ్రాసెను- 
అనుచితములగు ఫారసీ అరబీ పదములచే భాషను క్రుంగదీయలేదు. కాని క్రీ.శ. 1936 
నుండి అతని దృష్టిలో కొంత సంకీర్ణత కలిగినది. అతని ప్రోత్సాహము వలననే ఉర్దూ 
హిందీ వివాదము పెణిగినది. ఇప్పుడతడు పాకిస్తానులో “అంజుమనె-తరష్టీయే-ఉర్టూ” 
స్థాపించి భారతదేశమున ప్రారంభించిన కార్యక్రమము సాగదీయుచున్నాడు. 
లాలా శ్రీరామ్‌ దహిల్వీ (1875-1929) దిల్లీలోని ఒక ఉన్నత కుటుంబమునకు 
చెందినవాడు. ఆ కుటుంబమున ఉత్తమ రచయితలు జన్మించిరి. లాలా శ్రీరామ్‌ ఫారసీ, 
అరబీ, ఆంగ్ల భాషలను బాగుగా చదివెను. క్రీ.శ. 1907 లో అస్వస్థత కారణముగ 
ఉద్యోగము విరమించుకొని ఒక్కరిని విడువకుండ ఉరూ కవులందటి చరిత్ర వ్రాయ 
సంకల్పించెను. “ఖుమ్‌ఖానయే-జావీద్‌” అను పేర సుప్రసిద్ధమైన ఆ చరిత్ర నాలుగు 
భాగములు ప్రకాశితము లైనంతనే అతడు స్వర్గస్థుడయ్యెను. అతని చరిత్రలో అందందు 
కొన్ని దొసగులు దొరలినను అది చాల పరిశోధించి వ్రాయబడినదే. దాని నిర్మాణమునకై 
అతడు వేనవేలు గ్రంథములు సేకరించి పరిశీలించెను. కొన్ని గ్రంథములు ప్రపంచములో 
మజిక్కడను లేనివి. అతని మరణానంతరము అతని గ్రంథాలయము మటియు అతని 
రచన కాశీ విశ్వ విద్యాలయమునకు ఈయబడెను. అసమాప్తమగు ఆ చరిత్రను పండిత 
“కెఫీ” సమాప్తముచేయ పూనుకొనెను. ఐదవ భాగము 'కైఫీ సంకలనము చేసెను. 
పండిత “కైఫీీ స్వయముగా గొప్ప విద్వాంసుడు. భాషా తత్త్వవేత్త. అతని కవితలను 


256 ఉర్జూ సాహిత్య చరిత్ర 


గుటించి వ్రాయబడినది. నిజమునకు అతడు గద్యరచయితగా ఉర్దూ సాహిత్య చరిత్రలో 
చిరస్మరణీయుడు. అతడు నాటకములు వ్రాసెను. అతని సర్వశ్రేష్టమగు రచన 
“కఫియా”-అది భాషా జ్ఞానమునకు సంబంధించిన అసమానమగు కోశము. ఎనుబదైదేండ్ల 
వయస్సు వచ్చినను అతడింకను రచనలు చేయుచున్నాడు. " 

నవ్వాబ్‌ నసీర్‌ హుస్సేన్‌ “ఖ్యాల్‌” (1882-1934) పట్నాలోని ప్రసిద్ధ రచయిత. 
అతడు ఉర్దూ భాషోత్పత్తి మటియు దాని అభివృద్ధిని గూర్చి అనేక పరిశోధనాత్మకములగు 
రచనలు చేసెను. వానిలో “దాస్తానె-ఉర్జూ” మజియు “మొగల్‌-జెర్‌-ఉర్లూ” అనునవి 
పేరుగల రచనలు - అతని శైలి మోలానా మొహమ్మద్‌ హుస్సేన్‌ ఆజాద్‌ శైలిని 

పోలియుండును. అతడు శబ్దములను సుందరముగా ప్రయోగించును. ఏ శబ్దమును 
ఏ స్థానమున ఎట్లు ప్రయోగింపవలెనో అతనికి బాగుగా తెలియును. అతని శైలి 
సుందరమైనదే కాక గాంభీర్యము కలది. 

మౌలానా “షిబ్లీ” ఆజమ్‌గడ్‌లో స్థాపించిన “దారుల్‌ ముసన్నిఫీన్‌” అను సంస్థకు 
చెందిన రచయితలు పలువురు అతడు (ప్రారంభించిన రచనా కార్యక్రమమును 
కొనసాగించిరి. మౌలానా సులేమాన్‌నద్వీ, అబుదల్‌ సలామ్‌నద్వీ, సయీద్‌ అన్సారీ, 
రియాసతలీనద్వీ, షాపా మొయీనుద్దీన్‌ నద్వీ అనువారు మంచి రచయితలు. సులేమాన్‌ 
నద్వీ అందఅలో శ్రేష్టుడు. అతడు షిల్లీ వారసుడు. అతడు వ్రాసిన గ్రంథములు కొన్ని 
షిన్లీ మిగిలించినవి. కొన్ని స్వంత రచనలు. అతని పుస్తకములు అధికముగా మత 
సంబంధమైనవి. సాహిత్య దృష్టితో “నుఖాషె-సులేమానీ” మటియు “ఖయ్యామ్‌” అనునవి 
రెండు పేర్కొనదగినవి. ఈ రెండును సుందరమగు వచనమున గొప్ప భావములతో 
కూడి యున్నవి. అతడు మహా విద్వాంసుడు. కనుక అతని రచనలు గంభీరమైనవి. 
పరిశోధనాత్మకమైనవి. ఈ విషయము “ఖయ్యామ్‌” నందేకాక “అరబ్‌-బెర్‌-హింద్‌కే 
తాల్లుఖాత్‌” అను గ్రంథమునందును విశదమగును. అతడు పాకిస్థానమునకు వెళ్ళి అచ్చటనే 
క్రీ.శ. 1953 లో మరణించెను. మౌలానా అబ్బుల్‌ సలామ్‌ వ్రాసిన “షేరుల్‌-హింద్‌” 
అను ఉర్దూ కావ్య చరిత్ర తెలిసికొనుటకు అధికముగా తోడ్పడును. ఈ సంస్థకు చెందిన 
ఇతర రచయితల రచనలు మత సంబంధమైనవే అయినను సాహిత్య గౌరవము కలవి. 

మౌలానా అబ్బుల్‌ మాజిద్‌ దర్యాబాదీ నేటి సుప్రసిద్ధ విద్వద్రచయితలలో ఒకడు. 
అతని జీవితము ఎత్తు పల్లములతో కూడుకొనినది. అతడు ఆంగ్లవిద్య నభ్యసించునపుడు 
నాస్తిక భావములకులోనై ఇస్లాము మటియు ఇతర మతములను బుద్ధివాదముతో పరిశీలించి 


" అనువాద కాలము నాటికి పండిత బ్రజమోహన దత్తాత్రేయ “కైఫీ” స్వర్గస్థుడయ్యెను. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 257 


విమర్శించెను. అదే సమయమున అతడు ఐరోపా దర్శన శాస్త్ర సంబంధములగు 
అనేక గ్రంథములను అనువదించెను. ఆంగ్రములోను ఉర్దూలోను పెక్కురచనలు చేసెను. 
తరువాత అతడు మారిపోయెను. క్రమక్రమముగా అతడు తిరిగి మత సంబంధములగు 
విషయములను ప్రచారము చేయసాగెను. ఇప్పుడతనికి ప్రపంచములోని ప్రతి 
సన్నివేశమును ఇస్లామ్‌ మత దృష్టితో చూచునంతటి సంకీర్ణత కలిగినది. ఈ దృక్పథము 
కేవలము అతనిదే. అతడు మహోదాత్తమగు శైలిలో కొన్ని సారస్వత వ్యాసములు వ్రాసెను. 
అతని వ్యాససంపుటములు “మఖాలాతెమాజిద్‌” మతియు “మజామీనె-మాజిద్‌” అను 
పేర ప్రకాశితములైనవి. ఇవికాక అతని రచనలు మటియు అనువాదములలో 
కక ల్సఫే -జజ్బాత్‌”, “భల్సభథభ టేం-ఇజ్లిమా”, “తనవ్వువ్‌ -జెర్‌ -ఇస్తావ్‌ు”, 
“తారీఖె-ఇఖ్లాకె-యూరుప్‌” మజియు “మొహమ్మదలీకీడైరీ” అనునవి ప్రసిద్ధమయినవి. 
అతడు ప్రగతిశీల భావము లన్నిటిని వ్యతిరేకించుటయే తన కర్తవ్యమనుకొనును. అతని 
శైలి సుందరము మనోహరము. కనుక అతని సాంప్రదాయిక భావములైనను చదువుటకు 
ఇంపుగా నుందును. 

ఆధునిక ఉర్హూ సాహిత్య నిర్మాతలలో వహీదుద్దీన్‌ నలీమ్‌ పానీపతీ కూడ గొప్పవాడు. 
పద్య గద్య రచన లతనివి ప్రశంసనీయములు. అతడు బహు భాషలలో పండితుడు. 
భాషా విజ్ఞానము మటియు పారిభాషిక పదముల అనువాదమును గూర్చిన అతని రచనలు 
పేర్కొనదగినవి. అతడు జీవితమంతయు జ్ఞానోపార్టనము చేయు విద్యార్థివలె గడపెను. 
అతని జీవితము అతి సామాన్యము. చాలాకాలము హైదరాబాదలోనే నివసించెను. అచటి 
సాహిత్యవేత్త లనేకులు అతనిచే ప్రభావితులైరి. పద్య సంగ్రహములే కాక “ఇఫాదాతె-సలీమ్‌” 
మటియు “వజే-ఇస్తెలాహాత్‌” అను రెండు వచన (గంథములును ప్రకాశితములైనవి. 
మొదటి గ్రంథము వ్యాససంపుటి. అందలి ప్రతి వ్యాసమును అతని ప్రజ్ఞా పాటవములను 
ప్రదర్శించునట్టిది. రెండవది పారిభాషిక శబ్ద నిర్మాణమునకు సంబంధించిన గ్రంథము. 
దానిలో నేటికిని ఎట్టి కూర్చులు చేర్పులు జరుగలేదు. సలీమ్‌ క్రీ.శ. 1916 లో 
మరణించెను. 

డాక్టర్‌ అబ్బుల్‌ రహమాన్‌ బిజనోరి, ఆజ్మతుల్లా ఖాన్‌ మజియు సజ్ఞాద్‌ అన్సారీ 
అను ముగ్గురు ప్రఖ్యాతులు కాకముందే దివంగతులైన విమర్శకులు. ముగ్గురును అల్ప 
వయస్సుననే మరణించిరి. వారు కవులును రచయితలును- ఆజ్ఞతుల్లాఖాన్‌ హిందీ 
కావ్యశాస్త్రమును బాగుగా చదివెను. ఉర్దూ కవితలో నవ్యత కలిగించుటకై ప్రయత్నించెను. 
ఆ ప్రయత్నము ఉర్జూ కావ్య చరిత్రలో చిరస్మరణీయమైనది. అతని కావ్య సంగ్రహము 


258 ఉర్వూ సాహిత్య చరిత్ర 


“సురీలే-బోల్‌ అను పేర ప్రకాశితము. గద్యములోని అతని [గ్రంథములు రెండు 
అచ్చుపడినవి. వానిని చదువునప్పుడు, అతడు (బ్రదికియుండిన ఇంక నెంతటి గొప్ప 
రచనలు చేసియుండునో అనిపించును. “బిజనోరీ” రచనలు రెండు-ఒకటి 
“బాఖియాతె-బిజనోరీ” అను పేరుగల వ్యాససంపుటము. రెండవది “మీర్జాగాలిబ్‌ కవితల 
గూర్చిన తాత్విక సమీక్ష- అది “మహాసినె-కలామె-గాలిబ్‌” అనుపేర ప్రకాశితమైనది. 
అతడు ఐరోపాలోని అనేక భాషలు తెలిసినవాడు. దర్శన శాస్త్రమున గొప్ప విద్వాంసుడు. 
కనుక అతని రచనలు దార్శనిక భావములతో నిండియున్నవి. 

అతని కవితలు కొన్ని “హహషరె-ఖ్యాల్‌ అనుపేర ప్రకాశితమైనవి. వానివలన 
అతని బుద్ధి తీవ్రత, కళాత్మక శక్తి మటియు ఆలోచనా స్వాతంత్ర్యము విదితమగును. 
అతని రచన సజీవము. దర్శనములపై, మతముపై స్వతంత్ర చర్చ చేసినవాడతడు. 
సౌందర్యోపాసన మటియు నవ్యతమీది ప్రేమ ఈ మువ్వురిలో సమానగునములు. 

పరిశోధనాత్మక సాహిత్య వేత్తలలో “హాఫిజ్‌ మొహమ్మద్‌ షిరానీ” ప్రఖ్యాతుడు. అతడు 
ఉర్దూ భాషోత్పత్తిని గూర్చి “పంజాబ్‌మే ఉర్దూ” అనునొక ఉద్దంథము వ్రాసెను. అందు 
ప్రారంభ దశలోని పంజాబీ మజియు ఉర్జూ భాషల సమానతను స్టాపించెను. “పృథ్వీరాజ్‌ 
రాసోను గూర్చియు అతడొక పుస్తకము వ్రాసెను. అదియు ప్రకాశితమైనది. అతడు 
పురాతన రచయితల రచనలలోను సమకాలీనుల రచనలలోను దోషములను ఎత్తి 
చూపుటయందు అభిలాష కలవాడు. వేలకొలది పుస్తకములను పరిశీలించి కొట్టివేయుటకు 
వీలుకాని విధముగా దోషములను ప్రదర్శించెను. మౌలానా “ఆజాద్‌” మతియు “పిట్లీల 
రచనలలో ఎన్నియో తప్పులు వెదకెను. 

అతని విమర్శలు కొన్ని పుస్తక రూపమున ప్రకటింపబడినవి. అతడు అరబీ, ఫారసీ, 
హిందీ భాషలలో ఉద్దండి పండితుడు. అతని గద్యము నిస్సారము- నీరసము నాలుగైదేండ్ల 
క్రిందటనే మరణించెను. అట్టి రచనలు చేసిన వారిలో ఇప్పుడును కొందటు 
పేర్మొనదగినవారున్నారు. వారిలో డా. అబ్బుల్‌ సత్తార్‌ సిద్దీఖీ, డా. అబ్బుల్లా, ఖాజీ అబ్బుల్‌ 
వదూద్‌ మటియు ఇమ్లియాజలీ “అర్స్‌” అనువారు ముఖ్యులు. వారినిగూర్చి వ్రాయుట 
పడదు. 

పండిత మనోహర్‌లాల్‌ జ్యోతిషి, మీర్జా మొహమ్మద్‌ “అస్మరీ”, మౌల్వీ మహేష్‌ 
ప్రసాద్‌, జాఫరలీఖాన్‌ “అసర్‌” మజియు నాసరుద్దీన్‌ “హాపీ” అనువారు ఉర్దూ సాహిత్య 
నిర్మాణము చాల కృషిసల్సిరి. వారు ఎన్నియో ప్రాచీన రచనలను వెలికితీసి విజ్ఞాన 
క్షేత్రమును వస్తత పజచిరి. వారి రచనలను గూర్చి వ్రాయుటకు వీలుకాదు. ఉర్టూ 


ఉర్దూ సాహిత్య చరిత్ర 259 


సాహిత్యపు వర్తమాన యుగ చరిత్రను వాస్తార రూపమున పఠింపదలచినవారు ఈ 
రచయితలను గూర్చి బాగుగా తెలిసికొనవలసి యుండును. 

భారతదేశ విశ్వ విద్యాలయములలో ఉన్నత శిక్షా విషయముగా ఉర్దూ స్థానము 
పొందిన నాటినుండి అధ్యాపకులు త్యాప్తికై చాల కృషి చేయుచున్నారు. వారిలో ఆధునిక 
చైతన్యమువలన ప్రభావితులైన వారిని గుణించి తరువాత అధ్యాయమున వ్రాయబడును. 
ప్రాచీన సాహితీపరుల శైలి ననుసరించియే సాహిత్య నిర్మాణము చేయుటయందే విశ్వాసము 
కల్గియున్న వారిని గూర్చి ఇట చర్చింపబడును. వీరు ఏదోరీతి ఆధునిక సాహిత్య 
ప్రయోగముల పట్ల అవిశ్వాసము ప్రకటింతురు. వీరిలో మసూద్‌ హసన్‌ రిజ్వీ “ఆదీబొ, 
రషీద్‌ అహమద్‌ సిద్దీఖీ, సయ్యద్‌ జామీన్‌ అలీ, డా. హాఫీజ్‌ సయ్యద్‌, డా. జోర్‌, ప్రొఫెసర్‌ 
అబ్బుల్‌ ఖాదర్‌ “సర్వరీ”, డా. అందలీబ్‌ షాదానీ మటియు డా. అబ్బుల్లా ప్రముఖులు 
స్మరింపదగినవారు. 

మసూద్‌ హసన్‌ రిజ్వీ క్రీ.శ. 1954 వణకు లభ్నో విశ్వవిద్యాలయమున ఉర్హూ, 
ఫారసీ శాఖల అధ్యక్షుడుగా పనిచేసెను. అతడు ప్రాచీన కవులను, రచయితలను 
గుతించియే ఎక్కువగా పరిశోదన జరిపెను. అయినను నవ్య సాహిత్యము నెతిగినవాడు. 
మర్గియాల గూర్చి విశేష పరిశోధన జరిపి తత్సంబంధమున ఒక మహా [గ్రంథమును 
వ్రాయుచున్నాదు. ప్రకాశితములైన అతని (గ్రంథములలో “హమారీ-షాయిరీ”, 
“రూహె-అనీస్‌”, “దీవానె-ఫాయిజ్‌”, “ఫెజెమీర్‌”, “మజాలిసె-రంగీన్‌” మటియు 
“ముతఫట్టికాతె-గాలిబ్‌” అనునవి ప్రసిద్ధిగాంచినవి. అతని రచనలు పరిశోధనాత్మకమైనవి. 
అతడు నూత్నశైలిలో కూడ సమీక్షచేయును. “హమారీ-షాయిరీ” అను గ్రంథము ఉర్దూ 
కావ్య విశేషములను (గహించుటలో తోద్బ్చడును. అతని భాష గంభీరము- అయినను 
సారశ్యము కలదే. ప్రస్తుత మతడు ఉర్దూ నాటకారంభము మటియు “వాజిదలీషా” 
సాహిత్య సేవను గుణించి వ్రాయుచున్నాడు. 

రషీద్‌ అహమద్‌ సిద్దీఖీ, అలీఘర్‌ ముస్లిమ్‌ విశ్వ విద్యాలయమున ఉర్దూ భాషాధ్యక్షుడు. 
అతడు ముఖ్యముగా హాస్యరస పూరితములగు వ్యాసములు వ్రాయును. అప్పుడప్పుడు 
విమర్శనాత్మకములగు రచనలును చేయుచుండును. కాని అందును హాస్యము 
ద్యోతకమగును. అతని అనేక రచనలు ప్రకాశితములైనవి. వానిలో 'మజామీనె-రషీద్‌”, 
“ఖందాలొ, “గుంజ్‌హాయ్‌-గిరాం మాయ”, “తనజీహాతో-ముజహికాత్‌” మటియు 
“షైఖ్‌నియజీ” పేర్మొనదగినవి. ఉర్లూలో హాస్యరచన సంప్రదాయమును గూర్చి ఒక పుస్తకము 
వ్రాసినాడు. ఉర్జూభాషలో అట్టి శైలిలో వ్రాయబడిన గ్రంథము అదొక్కటే. “సిద్దీఖీ” 


260 ఉర్జూ సాహిత్య చరిత్ర 


వ్యంగ్యము మటియు గాఢ సంకేతములు అతని కళాత్మక శైలిని గంభీరముగా, 
దార్శనికముగా తీర్చి దిద్దును. అతడు వర్తమాన యుగపు సర్వోత్తమ హాస్యరచయిత 
అనుటలో సందేహములేదు. అతడు నవ్వించుటకొబుకు కాక ఆత్మ సంయమమునకు 
శిక్షించుటకు వ్రాయును. 

సయ్యద్‌ జామిన్‌ అలీ, అలహాబాద విశ్వవిద్యాలయమున ఉర్జూభాషాధ్యక్షుడుగా 
పనిచేసెను. అతడు “ఖ్వాజా మొహమ్మద్‌ బహరీ”ని గూర్చి విశేషపరిశోధన చేసి అతని 
కావ్యసంకలనమును ప్రకాశింప జేసెను. అదికాక గౌతమ బుద్దుడు మటియు అశోకుని 
గూర్చిన అతని రచనలు ప్రకాశితములైనవి. మత, దార్శనిక, సాహిత్యవిషయములను 
గూర్చి అనేక రచనలు చేసెను. అతని గద్యశైలి సామాన్యము మతియు నీరసము. 

డా. మొహియుద్దీన్‌ ఖాదిరీ “జోర్‌” హైదరాబాదలోని ప్రముఖ రచయితలలో నొకడు. 
అతడు ఐరోపా దేశముననుండి భాషాతత్త్వశాస్త్రమును బాగుగా అధ్యయనము చేసెను. 
అప్పుడే ఉర్దూ, ఇంగ్లీషు భాషలలో అనేక రచనలుచేసెను. అచటి గ్రంథాలయములలో 
లభించు అనేక గ్రంథములను పరిశీలించెను. అతని ప్రకాశిత గ్రంథములు అనేకములు. 
“రూహె-తన్టీద్‌”, తన్గీదీ-మఖాలాత్‌”, “హయాతె-ఖులీఖుతుబ్నా” “దాస్తానె- 
అదబె- హైదరాబాద్‌” అనునవి అతని ప్రసిద్ధ రచనలు. అవికాక అతడు ఎందజో కవుల 
కావ్యసంగ్రహములను “టీకా సహితముగా ప్రకాశింపజేసెను. “జోర్‌' దక్కనీ 
భాషాసాహిత్యమునందు విశేషజ్ఞానము కలవాడు. అతడు హైదరాబాదలో ఉర్దూ సాహిత్య 
పరిశోధనకై ఒక సంఘమును ఏర్పాటు చేసెను. అది నేటికిని పరిశోధనలు జరుపుచున్నది. 
జోర్‌ రచన సామాన్యము-నీరసము. 

అబ్బుల్‌ ఖాదిర్‌ సర్వరీ ఉస్మానియా విశ్వవిద్యాలయమున ఉర్దూ భాషాధ్యక్షుడు. 
“జదీద్‌ ఉరూ షాయిరీ”, “దున్యాయె అఫ్సానా”, “ఉర్జూ మస్నవీకా ఇర్తిఖా” మొదలగు 
అతని అనేక రచనలు ప్రకాశితములు. ఇవికాక అతడు ఇతర భాషలలోని గల్పికలను 
అనువదించి కవుల కావ్యసంగ్రహములపై టీకాలు వ్రాసెను. సమకాలీనులగు 
దాక్షిణాత్యవిమర్శకులలో విశిష్టస్థానము కలవాడతడు. 

డా. అందబీబ్‌షాదానీ డాకా విశ్వవిద్యాలయములో ఉర్జూఫారసీ భాషల ప్రొఫెసరు. 
అతని పరిశోధనాత్మక విషయము ఫారసీ భాష అయినను ఉర్జూలోను విశేషముగా 
వ్రాసినాడు. అతడు విమర్శకుడే కాక కవి కూడ. అతని కథల సంగ్రహములును 
ప్రకాశితములైనవి. అతడు అధికముగా ఉర్దూ కవితలోని లోపములచే సూచించు రచనలు 
చేసెను. అతని వ్యాసములన్నియు “తహథీఖార్‌” అనుపేర ప్రకాశితములు. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 261 


డా. అబ్బుల్లా పంజాబ్‌ విశ్వవిద్యాలయమున ఉర్దూ భాష ప్రొఫెసరు. అతడు 
అధికముగా ఫారసీలోనే పరిశోధనలు జరిపెను. అయినను ఉర్లూలోను చాలవణకు వ్రాసెను. 
ఉర్దూ గద్యమును గూర్చి ఆంగ్రమున ఒక గ్రంథము వ్రాసెను. ఆ విషయమునే విపులముగా 
అనేక వ్యాసముల రూపమున కూడ రచించెను. ఫారసీలో వ్రాసిన హిందూరచయితలను 
గుజించియు అతడొక పుస్తకమును వ్రాసి ప్రచురింపజేసెను. అతడును క్రొత్తరకపు 
విమర్శలు చేసెను. కాని ప్రాచీన సాహిత్యపరిశోధనయందే అతనికి అభిరుచి అధికము. 
“బహసో-నజర్‌” అను పేరుగల అతని వ్యాస సంపుటి ప్రకాశితమైనది. 

ఇంకను అనేకుల పేర్లు విడిచిపెట్టబడినవి. వ్రాసినంతవజకైనను సమగ్రముకాదు. 
అంతకుమించి వ్రాయుటయును సంభవము కాదు. వ్రాసినంత వణకు చదివినచో 
ఆంగ్లభాషా ప్రభావము వలన ఉర్దూ గద్యపద్యరచనలో ఎంతటి మహత్తర పరిణామములు 
జరిగెనో విశదమగును. ఆలోచనా విధానముపైనను, శైలిపైనను ఆ ప్రభావము పదెను. 
భాషావిసృృతికై ఎన్ని అవసరమో అన్ని విషయములలో సర్‌ సయ్యద్‌ కాలమునుండి నేటి 
వణకు కృషి జరుగుచున్నది. ఆంగ్రభాషను స్వీకరించుట మటియు బహిష్మరించుట 
అనుద్వయభావము తోడ్తోన సాగినవి. అయినను చారిత్రక కారణములవలన సమస్త 
ప్రపంచముమీద వ్యాపించియున్న నవయుగమునకు ఉర్హూసాహిత్యము సందేశహారియెనది. 
భారతదేశపు సామాజిక, రాజకీయ చైతన్యము ననుసరించి ఉర్దూ సాహిత్యమున నవీన 
విషయములను (గ్రహించు శక్తి కలిగినది. ఉర్దూ సాహిత్యము ఈ విధముగ సమస్త 
జీవనముపై ఆక్రమించినచో ఆ వృత్తాంతము ముందటి అధ్యాయమున వివరింపబడును. 


 ——— 


262 ఉర్దూ సాహిత్య చరిత్ర 


పదునొకండవ అధ్యాయము 


నూత్నదిశలు - మతీయు భవితవ్యము 


ఇప్పటివజకు వర్తమాన యుగమునకు సంబంధించి ఏయే కవులను, రచయితలను 
గుతించి వ్రాయబడినదో వారి సామాజిక చైతన్యము మణియు సారస్వత దృక్పథము 
పరస్పర విభిన్నమైనది. ఐనను వారు తయారుచేసిన భూమికను వారు సృష్టించిన 
వాతావరణమును (గహింతుమేని దానివలన ఉర్దూ సాహిత్యము ఏ దిశవైపు 
పయనించుచుండెనో తెలిసికొనగలము- చారిత్రిక కారణముల ననుసరించియు, 
ఉత్సాదనయొక్క ఆర్థికరూపముల ననుసరించియు సాహిత్య సంప్రదాయములు 
తారుమారగుచుండును. కనుక భారతదేశమున కలుగుచున్న పరివర్తనములను 
పరిశీలించుట ఆవశ్యకము. 


మొదటి ప్రపంచ యుద్ధము తరువాత అనేక దేశములలో స్వతంత్రత మటియు 
విపష్ట్లవమునకు సంబంధించిన తరంగములు లేచినవి. యుద్దకాలముననే రష్యాలో 
సామ్యవాదము నెలకొనెను. ఆశియాలో జాగృతి కలుగుచుండెను. వైజ్ఞానిక ప్రగతి వలనను, 
పారిశ్రామిక ప్రగతి వలనను మానవ స్వాంత(త్యము మజియు ఉన్నతికి సంబంధించిన 
కల్పన లన్నియు యధార్థములగు ననుపించు చుండెను. కాబట్టి క్రీ.శ. 1919 వ 
సంవత్సరమున ఆంగ్ల ప్రభుత్వము కొన్ని విధానములను సంస్మరించినప్పటికి ఇచటి 
మధ్యమవర్గము కూడ దానివలన సంతుష్టి పొందలేదు. యుద్ధ సమయమున భారతదేశము 
ఐరోపాకు చాల సన్నిహితమయ్యెను. అచటి ప్రేరణచే తన భవిష్యన్నిర్మాణమునకు 
పూనుకొనెను. అందుచే కాంగ్రెసు మటియు ఇతర రాజకీయ సంస్థలు శక్తివంతము 
లగుటకై క్రొత్త క్రొత్త యోచనలు చేయసాగెను. కాని నిమ్నవర్గములను సంపూర్ణముగా 
వెంటగొనని కారణమున సంస్మారపథమున కొంతదవ్వరిగి నిలిచిపోవలసి వచ్చుచుండెను. 
రచయితలలోను విమర్శకులలోను ఉత్పన్నము లగుచుండిన విప్లవ భావములును 


ఉర్దూ సాహిత్య చరిత్ర 263 


కాల్పనికములై కేవల భావుకములై పోవుచుండెను. అవి వాస్తవికతతో సంబంధములేనివి. 
సారాంశమేమన అభ్యుదయ వాంఛ కేవలము భావములలోనే పరిమితమై యుండెను. 
విదేశీయుల పాలనకు చిక్కియున్నందున దేశపుదుర్దశను తొలగించుటకై ఎట్టి నిశ్చితమగు 
మార్గమును కనుగొన బడకుండెను. తుదకు గాంధీ మహాత్ముడు రాష్టీయతను ఆలంబముగా 
గొని అభ్యుదయమునకు సంబంధించిన నూత్న దిశలను సూచించుచు ఆందోళనము 
లేవదీసెను. మార్గము దృగ్గోచర మైనంతనే రాష్ట్రము ముందునకు సాగెను. 


సంస్మారమునుండి ఒక మార్గము విప్లవమునకు వెడలును. సంస్కారము 
అసంభవమని తోచినప్పుడు విప్లవభావమే కలుగును. భారతీయ యువకులకు ఈ మార్గమే 
కాన్సించెను. వారు ప్రపంచములోని ఇతర విప్లవాందోళనములచే (ప్రేరితులై సంస్మారవాదుల 
కంటె చాల ముందు నడచుచు విదేశీయులను వెంటనే దేశమునుండి బహిష్మరింప దలచిరి. 
వారు అత్యుత్సాహముతో జనతం(త్రమునకు, సమాజవాదమునకు సంబంధించిన 
భావములను ప్రకటింపసాగిరి. భావుకతా బాహుళ్యము వలనను చైతన్యలోపము వలనను 
వారు అప్పుడప్పుడు ఆటంకవాదులనిపించుచుందిరి. ఇదొక విధముగా విప్లవముయొక్క 
“రోమానీ' ఆకృతి అనవచ్చును. సారాంశమేమన నవీనమగు సామాజిక రాజకీయ 
పరిస్థితులు నవ్య చైతన్యము కలిగించెను. నవ్య చైతన్యము నవ జీవనమును, నవ్య 
సాహిత్యమును జన్మింపజేసెను. ఈ సాహిత్యమున భారతదేశపు హృదయ స్పందన 
విననగును. భవిష్యద్రూప రేఖలు కననగును. 

క్రీ.శ. 1930 వ సంవత్సరము నాటికి దేశమున రాజకీయాందోళనము తీవ్ర 
రూపము దాల్చిను. కాంగ్రెసు సంపూర్ణ స్వరాజ్య నినాదముచేసెను. రాజకీయ దృక్పధమున 
మెల్లమెల్లగా ఆర్థిక స్వాతంత్ర్య భావములు సమ్మిళితము లగుచుండెను. సంపూర్ణ స్వరాజ్య 
వాంఛ కూడ దానిరూపమే అనవచ్చును. ఈ స్వాతంత్ర్య ఘోష సంస్కార వాదమునకు 
ఒక అఘాతము. ఇది భారతదేశము పురోగమింప వలసని దిక్కును సూచించుచుండెను. 
ఈ స్వాతంత్ర్య సమరము బహుముఖమైనది. ఈ సమరము విదేశీయ పరిపాలకుల 
వ్యతిరేకముననే కాక ఇచటి రాజులు మటియు జమీందారుల వ్యతిరేకమునను 
సాగుచుండెను. కనుక వర్షసంబంధమగు దృక్పథము ననుసరించి ఇచట రచయితలు 
మటియు ఆలోచకుల చైతన్యము విభిన్నమై యుండెను. కాంగ్రెసులోనే బిన్న దృక్పథము 
గలవారుండిరి. కొందజు చాల పురోగమింప దలచుచుండిరి. కొందటు మెల్లమెల్లగా 
స్వాతంత్ర్యము పొందగోరు చుండిరి. 


దేశముయొక్క ఈ ఆర్థికస్థితి మటియు ఈ స్వాతంత్ర్య భావములు నిమ్న వర్గీయులను 


264 ఉర్దూ సాహిత్య చరిత్ర 


కూడ మేల్మొలిపెను. కర్షకులు పలుతావుల ఆయత్తులై యుండిరి. క్రీ.శ. 1928 వ 
సంవత్సరమున కార్మికుల ఆందోళనము కూడ ప్రారంభమయ్యెను. దాస్యమునుండి విముక్తి 
పొందుటకై ఇవన్నియు ఆవశ్యము జరుగవలసియే యుండెను. దేశ పరిస్థితులు మటియు 
అంతర్‌ రాష్ట్రీయ సంఘటనలు సమాజవాద భావములను, సామ్యవాద భావములను 
దృఢపజిచుచుండెను. భారతదేశ సమస్యల పరిష్కారము విప్లవము ద్వారముననే 
ఆలోచింపబడుచుండెను. ఇచటి రాజభక్తులగు సంస్మారవాదులు కొందటు ఈ భావములను 
విదేశీయములనియు, హింసాత్మకములనియు నిరిసించిరి. విదేశీయములగు భావములును, 
సాహిత్య రూపములును ఏదేశమునందైనను వానిని స్వీకరింపదగిన పరిస్థితు లేర్పడనిదే 
వ్యాపింపజాలవను సంగతి మజివరానిది. రాష్టీయత, అంతర్‌ రాష్ట్రీయత, బుద్ధివాదము, 
క్రాంతివాదము, యధార్థవాదము మజియు సమాజవాదము అనునివి విదేశీయ పారిభాషిక 
శబ్బానువాదములే, విదేశ చరిత్రకు సంబంధించినవే. కాని పరివర్తనము చెందుచున్న 
భారతదేశమున ఇవికూడ స్థానము పొందినట్టివే. ఈ శబ్దములును, ఈ భావములును 
ఇచటి భూమిలోను సంస్క తిలోను వికాసము పొందిన తరువాతనే ఇచట 
ప్రయోగింపబడినవి. ప్రారంభమున సమాజవాద మొక కాల్పనిక భావమునకు 
సమానమయియే యుండెను. కాని కొలది కాలముననే ప్రజలయొక్క జాగృతి, 
రాష్టీయాందోళనమును దానిచే ప్రభావితము చేసెను. శుద్ధ సంస్మారవాదులు కూడ తమ 
భావములలో దానిని సమన్వయపజచ సాగిరి. ఇందుకు ఇంకొక పెద్ద కారణముకూడ 
కలదు. క్రీ.శ. 1930 తరువాత ఐరోపాలో “ఫాసిజమ్‌” ప్రబలమగుచుండెను. ఇటలీ 
మలియు జర్మనీ దేశములు అభ్యుదయ భావములన్నిటిని అడుగంట ద్రొక్కివైదు 
ననిపించుచుండెను. కనుక ప్రపంచ మంతటిలో స్వాతంత్ర్యము. శాంతి మటియు 
అభ్యుదయములను ఉపాసించువారు ఎందెందు ఉండిరో అందందు “ఫాసిజమ్‌” విరుద్ధ 
ప్రచారము మొదలయ్యను. భారతదేశములో అభ్యుదయ శక్తులన్నియు అందుకు 
సహకరించెను. కాబట్టి ఈ దేశమున దినదినము సమాజవాదము పట్ల (ప్రమయు 
“ఫాసిజమ్‌” పట్ల ఏవగింపును బలపడుచుండెను. క్రీ.శ. 1986 వ సంవత్సరమున 
“ఫాసిజమ్‌” విరోధమునను సంస్కృతీ రక్షణ కొజకును జరిగిన అంతర్‌ రాష్ట్రీయ 
సమ్మేళనపు ప్రతిధ్వని ఇచటకూడ వినిపించెను. ఇచటి వివిధ భాషల రచయితలు, కవులు, 
వైజ్ఞానికులు మటియు విద్వాంసులు సచేతనులై నిలిచిరి. ఆనాటినుండి నేటివబికు 
భారతదేశము మజియు దాని బయట జరిగిన సంఘటన లన్నిటివలన అన్ని భాషలవలె 
ఉర్దూ భాషయు ప్రభావిత మయ్యెను. అంతే కాదు ఉర్జూభాష తన అభ్యుదయ దృక్పథము 
సహాయమునను, ఆలోచనాత్మక దృక్పథము వలనను రాష్ట్రీయతకు అపాయము 


ఉర్దూ సాహిత్య చరిత్ర 265 


కలిగించుచున్న పొరపాట్లను కూడ సూచించు చుండెననుట సమంజసము. సాహిత్య 
దృష్టితో జూచినచో ఇట్టి జాగ్భతివలన ఒక గొప్ప పరిణామము కలుగుట విశదమగును. 
అదేమన దేశములోని గొప్పభాష లన్నిటిలో అభ్యుదయ రచయితల సంఘము లేర్చడెను. 
వారు జీవితమును, సాహిత్యమును సమీపమునకు తెచ్చుటకై సర్వవిధముల ప్రయత్నించిరి. 


వెనుకటి కమ్మలలో చర్చింపబడిన పరివర్తనము రెండు రూపముల వ్యక్తమయ్యెను. 
ఒకటి నవీనత, రెండవది ప్రగతిశీలత. ఈ రెంటిని అభిమానించిన రచయితలును 
నవ్యసాహిత్యమును స్వీకరించుటకు ప్రయత్సించిరి. కాని పరిశీలించి చూచినచో ఈ 
రెంటికి చాల భేదమున్నట్లు తెలియును. ఈ అధ్యాయమున పై రెండు తెగలకు చెందిన 
రచయితలను గుతించి వ్రాయబడును. ఎవరు ఏ తెగకు చెందినవారో సూచింపబడును. 


పైన చెప్పబడినట్లు వర్తమాన యుగమున సమస్త సారస్వత విశేషములు అభివృద్ధి 
చెందును. ప్రతిరంగమున నూత్న ప్రయోగములు జరిగెను. కనుక రచయితల సంఖ్యయు 
కవుల సంఖ్యయు చాల పెరిగిపోయెను. ప్రతి రచయితను గుణించి వ్రాయుట కాని 
అతని రచనలు ఉదాహరణ లిచ్చుటకాని అసంభవము. ఏలయన పలువురు కవులు 
వివిధ శైలులలో వ్రాసిరి. ఒక శైలికి సంబంధించిన మచ్చు తునకలు చూపినప్పటికిని 
వారి ఇతర శైలులను గుతించి అనుమానించుటకు వీలుండును. అయినను ఆధునిక 
కాలపు సాహిత్యోన్నతికి సంబంధించిన ఒక చిత్రము కనుల (్రేలునట్లు చేయుటకై 
ప్రయత్నింపబడును. పైన పేర్కొనిన పరిస్థితుల ననుసరించి రచయితల ఆలోచనలు 
కొన్ని యెడల న్పష్టములైనను, చైతన్యపు అస్పష్టత వలన కొన్ని యెడల 
యదార్థ్ధవాదమునకును ఆదర్శవాదమునకును వికటములై సందిగ్ధ కారణము లగును. 


ఈ యధ్యాయపు భూమిక ననుసరించి మొట్టమొదట పేర్కొనదగిన కవి “జోష్‌” 
మలీహాబాదీ. ఇప్పుడు దరిదాపు ఏబదెనిమిదేండ వయస్సు గల అతని పూర్తి పేరు “షల్ఫీర్‌ 
హుస్సేన్‌ ఖాన్‌”. అతడు మలీహా బాదీ (లఖ్యో నివాసి. అతని తండ్రి, తాత, మటియు 
ముత్తాత కవులుగా కీర్తి గాంచిన వారు. వారి కావ్య సంగ్రహములు ప్రకాశితములైనవి. 
“జోష్‌” తొమ్మిది వర్షముల ప్రాయము నుండియే కవితా రచన ప్రారంభించెను. అతడు 
తన ప్రాథమిక విద్య ఇంటిలోనే పొంది, లభ్నో, సీతాపూర్‌, ఆగ్రా మటియు అలీఘర్‌లలో 
ఆంగ్ల విద్యను అభ్యసించెను. పితృమరణము వలన కుటుంబ భారము మీద పడెను. 
విద్యాభ్యాసము అసమ(గ్రముగా ముగిసెను. స్వంత జమీందారీకి సంబంధించిన 
తగాదాలకు, బంధువుల అప్రియ వ్యవహారమునకు భయపడి “జోష్‌” ఇల్లు విడిచి 
'హైదరాబాదలో ఉద్యోగము సంపాదించెను. క్రీ.శ. 1934 వ సంవత్సరమున రాజకీయముల 


266 ఉర్జూ సాహిత్య చరిత్ర 


పట్ల గల తన స్వతంత్ర భావముల కారణమున ఆటనుండి రాష్ట్ర బహిష్మారము చెందెను. 
కొంతకాలము దిల్లీలో ఒక పత్రిక నడుపుచు, సినిమాలకు కథలు, పాటలు వ్రాయుచు 
గడపెను. ప్రస్తుతము “ఆజ్‌కల్‌” అను ప్రభుత్వ పత్రికకు సంపాదకుడు. ' 

జోష్‌ కావ్యసంగ్రహములు సుమారు 14 ప్రచురితములైనవి. “రూహె-అరబ్‌” అను 
మొదటి కావ్యసంగ్రహము క్రీ.శ. 1921 వ సంవత్సరమున ప్రచురింపబడినది. తరువాతి 
సంగ్రహములు క్రీ.శ. 1935 నుండి ప్రకాశితములైనవి. ఇప్పుడతడు “హర్ఫె-అఖిర్‌” 
అనునొక మహాకావ్యము రచించుచున్నాడు. అది ఎన్నియో భాగములలో ప్రకాశితము 
కానున్నది. అందలి విషయము మానవచైతన్య వికాసము యొక్క వైజ్ఞానిక విశ్లేషణ. 
“సబ్స్‌-వ-నిగార్‌”, “షోల-వ-షల్మమ్‌” “ఫిక్రొ-నిషాత్‌”, “హర్ఫొ-హికాయత్‌”, 
“రామిషా-రంగ్‌”, “సుంబుల్‌-సలాసిల్‌”, “సరోదొ-ఖరాష్‌”, “సుమూమొ-సబా, 
మొదలగునవి అతని ఇతర కావ్యసంగ్రహములు. అతడు గద్యములో కొన్ని రచనలు 
చేసెను. ఒక శబ్దకోశము తయారు చేసెను. అయినను అతడొక మహాకవి. కవిగానే 
జీవింపగలవాడు. 


జోష్‌ ప్రారంభ కవితలు నవ్యత కలవైనను సంప్రదాయ బద్ధములే. ఆ కవితలలో 
భావుకత మటియు శృంగార దృష్టి గోచరించును. అచటచట భావ గాంభీర్యమును 
పొడకట్టును. ఆ కాలమున అతడు రహస్యవాద భావముల ప్రభావము కొంత కలవాడు. 
టాగోరు మజియు ఇక్సాలుల కవితలచే ప్రేరణ పొందినవాడు. ప్రకృతి చిత్రణపట్ల మక్కువ 
కలవాడు. రోమాంటిక్‌ కవులందజవలె అతడును సౌందర్యోపాసకుడు. ఆ సౌందర్యము 
ప్రకృతిలో నున్నను లేదా మానవ జీవితములో నున్నను అతడు దర్శించి ఆనందించువాడు. 
ఎచట లేకున్నను తను భావనలో కల సౌందర్యమును కాంచియే ముగ్గుడగువాడు. అతని 
ప్రారంభ కవితలలో స్వీయ ప్రేమ స్వల్పము. విశ్వ ప్రేమ మటియు ఈశ్వర ప్రేమకు 
సంబంధించిన భావములే విశేషము. హైదరాబాదకు వెళ్ళిన పిదప అతని కవితలో శృంగార 
భావములు అధికమయ్యెను. దేశప్రేమ భావములు అతిశయించెను. రాజకీయ విషయములు 
క్రమముగా కవితా వస్తువులయ్యెను. ఆ సమయముననే అతనికి మధుపాన వ్యామోహము 
కలిగెను. కవిత ఆ చర్చలతోనే నిండిపోయెను. దర్శన శాస్త్రముల పట్ల అభిరుచియు ఆ 
కాలముననే కల్గెను. వదేండ్ల కాలముననే ఈ విషయములన్నటి గూర్చి 
అత్యంతోత్సాహముతో కవితలు వ్రాయుచు ఇక్బాలు తరువాత ఉర్దూలో అతడే మహాకవిగా 
పరిగణింపబడెను. తొలుత అతనిని “షాయెరె-ఫిత్రత్‌” (ప్రకృతి కవి) అనిరి. ఇప్పుడు 


* ఈ అనువాదకాలమున “జోష్‌” పాకిస్థానులో నివసించుచున్నాదు. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 267 


“షాయెరె-షబాబొ (యౌవన భావకవి) అనియు “షాయెరె-ఇన్టిలాబొ (విప్లవ కవి) అనియు 
అనుచున్నారు. ఈ మూడు పేర్లు క్రమముగా అతని భావ పరివర్తనమును తెలియజేయును. 


“జోష్‌”కు ప్రాకృతిక, శృంగార, రాజకీయ కవితలు వ్రాయుటలో సమానాధికారము 
కలదు. భారత దేశపు రాజకీయ జీవితములోని సమస్త సన్నివేశములను గూర్చి అతడు 
కవితలు వ్రాసెను. రాష్టీయత, హిందూ ముస్లిమ్‌ ఐక్యత, దేశప్రేమ, జన తంత్రము, 
శాంతి భావస్వాతంత్ర్యము మొదలగునవి అతనికి అభిమాన పాత్రమైనవి. ఈ విషయములనే 
అతడు తన వేలకొలది కవితలలో ఉత్తేజకరముగా, మనోహరముగా వర్ణించెను. అతని 
శబ్దములలో అగ్నికి గల వేడిమి, భావములలో జ్వాలాముఖి వంటి శక్తి ఉండును. కనుక 
అతని కవితలో అప్పుడప్పుడు ఆలోచనాపరుడగు కవిలో ఉండవలసిన గంభీరత 
కాన్సించదు. క్రీ.శ. 1980 వ సంవత్సర ప్రాంతమున అతనిలో విప్లవ భావములు 
పెచ్చు పెతిగినప్పుడు మొట్టమొదట మతమును విమర్శించి భావస్వాతంత్ర్యమును గూర్చి 
పెటిగినప్పుడు మొట్టమొదట మతమును విమర్శించి భావస్వాతంత్ర్యము గూర్చి ప్రచారము 
చేసెను. కాని క్రమక్రమముగా అతడు రాజకీయ విప్లవమువైపే అధిక శ్రద్ధ చూపెను. 
దర్శన శాస్త్ర దృష్టితో అతడు మానవుని వివశతను అంగీకరించును. కాని ఈశ్వరుని 
అస్విమును నిరాకరించును. మానవుని స్వాతంత్ర్యము మటియు ప్రగతికి సంబంధించిన 
గీములు ఆలపించును. అతని భావములోని విషమతకు కారణమేమన అతడు సామాన్య 
ప్రజలను, వారి కోరికలను ప్రేమించువాడే కాని వారి జీవితములో సాన్నిహిత్యము 
లేనివాడు. పరిచయమును లేనివాడు. భావము మతియు క్రియలకు గల ఈ దూరమే 
అతనిని ఒకప్పుడు ఆటంకవాదిగాను, ఒకప్పుడు శృంగార భావుకుడుగాను, ఒకప్పుడు 
ప్రతిక్రియావాదిగాను చేసెను. ఈ యన్నిటికి మూలము అతని వర్గజీవితమున 
శోధింపదగినది. 


జోష్‌కు శబ్దప్రయోగముపై అసాధారణమగు అధికారము కలదు. అలంకారములను 
ఉర్దూలో ఇంత సుందరముగా ప్రయోగించు కవి ఇంకొకడు లేడు. కాలము సమస్త 
ఉర్జూ సాహిత్య చరిత్రలో అతని కొక ఉన్నత స్థానము నొసగగలదనుటలో సందియము 
లేదు. 


ఉదాహరణ కొజకు అతని పద్యపాదములు కొన్నియు ఒక కవితయు 
ఈయబడుచున్నవి వా 


అర్జో - సమా కో సాగిరో - పైమానా కర్‌దియా 
రిందోన్నేకాయెనాత్‌కో మైఖానా కర్‌దియా ! 


268 ఉర్దూ సాహిత్య చరిత్ర 


కుభరోజ్‌తక్‌తో నాబిషె - ఫర్‌జాన్‌గీరహీ 
ఆఖిర్‌ హుజూమె - అఖల్‌నే దీవానా కర్‌దియా ! 1 


జంగల్‌హై, అబ్బూహై, షబే - మాహతాబ్‌హై 
ఐసేమే ఉన్మో ఢూంగ్‌కే లాయేం కహాంసే హమ్‌. ణి 


సమర హై మాఆలే - గుల్‌ మగర్‌ క్యా జోరె - ఫిత్రత్‌హై 
సహర్‌హోతేహి కలియోంపర్‌ తబస్సుమ్‌ ఆహిజాతాహై. 3 


యాం జబ్‌ ఆవేజిష్‌హి ఠహెరీహైతో జట్టేఛోడ్‌కర్‌ 

ఆద్మీ ఖుర్నీద్‌ దస్తో - గరీబాం క్వొం సహో. 4 

వో గరీబ్‌ దిల్‌కో సబఖ్‌మిలే కి ఖుషీ కె నామ్‌సె డర్‌గయా 

కభీ తుమ్‌నే హంస్‌కే జో బాత్‌కీతో హమార చెహరా ఉతర్‌గయా 5 


“షికస్తే-జిందాం కాఖ్వాబ్‌” (చెబసాల వితిగిపోయిన కల) అను పేర గల ఒక 
కవిత చూడుడు: - 

క్యా హింద్‌కా జిందా కాంప్‌దహాహై, గూంజ్‌రహీ హైం తక్సీరేం 

ఉక్తాయేహైం షాయెద్‌ కుఛ్‌ ఖైదీ, బెర్‌ తోడ్‌రమేహైం జింజీరేం ! 

దీవారోంకే నీచే ఆ ఆకర్‌, యూ జమాహువేహైం జిందానీ 

సీనోమ్మేతలా తుమ్‌ బిజ్లీకా, ఆంఖోమ్మే ర్సులక్తీ షమ్మీరేం | 

భూకోంకీ నజర్‌మే బిల్లీహై, తోపోంకే దహానేం ఠండేహైం 

తప్టీర్‌కే లబ్‌కో జుంబిష్‌హై, దమ్‌తోడ్‌ రహీహైం తద్బీరేం ! 


_ మద్యపానరతులు భూమ్యాకాశములను మధుకలశము మటియు మధుపాత్రలుగా జేసికొనినారు. 
వారు సమస్త విశ్వమును పానశాలగా మార్చినారు. కొంత కాలము జ్ఞానము వలని గర్వము 
ఉండినది. తుదకు జ్ఞానము అధికమై పిచ్చివానినిగా చేసివైచినది. 

జ అరణ్యము, నదీతీరము, వెన్నెలరేయి అన్నియు అమరియున్నవి. ఇట్టి సమయమున ఆమె 
నెచటినుండి వెదకి తేగలము ! 

పుష్ప వినాశము తెలియును. ప్రకృతి శక్తి యెంతటిది. తెల్లవారగనే మొగ్గలు సుస్మితములగును. 

ఇ సంఘర్షణమే ఆవశ్యకమైనప్పుడు అణువులతో నేల మానవుడు సూర్యునితోనే సంఘర్షణ 
పడవలయును. 

"ఈ పేద యెడదపొందిన అనుభవ మెట్టిదన సంతోషము పేరు వినినంతనే భయపడును. 
ఎప్పుడేని నీవు నవ్వుచు మాటలాడుదువేని నా ముఖము వెల వెలపోవును. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 269 


ఆంఖోమ్మే గదాకీ సుర్ధీహై, బేనూర్‌హైం ఆంఖే సుల్తాం కీ 
తఖ్‌రీబ్‌నే పర్‌చమ్‌ భోలాహై, సిజ్జేమే పడీహైం తామీరేం ! 

క్యా ఉన్నే ఖబర్‌థీ జోరో - జబర్‌ రఖ్లేథే జో రూహే మిల్లత్‌కో 
ఉబ్లేంగే జమీ సే మారె సియాహ్‌, బర్సేంగి ఫలక్‌నే షమ్మీరేం | 
క్యా ఉన్మో ఖబర్‌ధీ సీసోంసే జో ఖూన్‌ చురాయా కర్తేథే 

ఇక్‌ రోజ్‌ ఇసీ బేరంగీసే రుల్‌కేంగి హజారోం తస్వీరేం | 


క్యా ఉన్నో ఖబర్‌ధీ హోంటోంపర్‌ జో ఖుఫ్ల్‌ లగాయా కర్తేథే 

ఇక్‌ రోజ్‌ ఇసీ ఖామోషీసే టప్కేంగీ దహక్తీ తట్రీ రేం ! 

సంఖ్లోకి వోజిందాం టూట్‌గయా, ర్వుష్టోకీ వోఖైదీ ఛూట్‌గయే 

ఉల్లోకి వో బైఠీం దీవారేం డౌడో కీ వో టూటీ జంజీరేం. 1 


ఈ యుగమున రఘుపతి సహాయ్‌ “ఫిరాఖ్‌ చాల పెద్దకవి. విమర్శకుడు-రచయిత. 
అతడు గోరఖ్‌పూర్‌ నివాసి. అలహాబాద విశ్వవిద్యాలయమున ఆంగ్ల భాషాధ్యాపకుడు. 
అతని తండ్రి “ఇబ్రత్‌” కూడ ఆనాటి మహాకవి. “ఫిరాఖొ స్వభావము బాల్యము నుండియు 
గంభీరమైనది. విచారశీలమైనది. అనవరత గ్రంథాధ్యయనము వలన అతని ఆలోచనాశక్తి 
ప్రబలమైనది. చైతన్యము ప్రకాశవంతమైనది. ఎం.ఏ. పట్టము పొందిన తరువాత అతనికి 
డిస్టీ కలెక్టరీ దొరకెను. కాని స్వాతంత్ర్య సమరములో పాల్గొని ఆ యుద్యోగమును విడిచి 
జైలుకు వెళ్ళెను. 


1 జయనినాదములు (అల్లాహో అక్బర్‌ మొదలగు నినాదములు) మిన్నుముట్టు చున్నవి. 
హిందూదేశపు చెబిసాల అల్లలాడుచున్నదా యేమి ? కొందజు ఖైదీలు విసిగి వేసారిరి కాబోలు - 
సంకెళ్ళను త్రెంచుచున్నారు. 

గోడల నీడలలో నినాదములు చేయువారు గుమిగూడుచున్నారు. ఎడదలలో మెజుపులవంటి 
కల్లోలము చెలరేగుచున్నది. కనులలో కత్తులు మెజయు చున్నవి. శతఘ్నుల నోళ్లు చల్లవడినవి. అదృష్టపు 
పెదవులు కదులుచున్నవి. ప్రయత్నములు ప్రాణావశిష్టము లగుచున్నవి. బిక్షుకుల కనులలో రక్తిమ 
పొడకట్టుచున్నది. ప్రభువు ముఖము కాంతిహీనమైనది. వినాశము ధ్వజమెత్తినది. నిర్మాణశిక్త భూమిపై 
తలమోపుచున్నది. జాతీయతను అస్తవ్యస్తము చేసివైచిన వారికి ఒకనాడు భూమినుండి నల్లత్రాచులు 
ఉబికి రాగలవని, ఆకసమునుండి కత్తులు కురియగలవని ఏమి తెలియును ? హృదయముల నుండి 
రక్తము దొంగిలించిన వారికి ఒకనాడు ఈ వివర్ణహృదయములలోని అనేక దృశ్యములు చూడనగునను 
సంగతి ఎట్లు తెలియును ? ప్రజల పెదవులను బంధించిన వారికి ఈ నిశ్శబ్దతనుండియే ఒకనాడు 
మహోజ్ఞ్వలములగు ఉపన్యాసములు వెలువడగలవని ఎట్లు తెలియును ? చెబిసాల మార్రోగుచున్నది. 
జాగ్రత్తపడుడు. ఖైదీలు విడివడిపోవుచున్నారు. వెన్నంటుడు. గోడలు పడిపోవుచున్నవి. లెండు లెండు. 


సంకెళ్ళు తెగిపోవుచున్నవి. పరుగెత్తుడు. 


270 ఉర్దూ సాహిత్య చరిత్ర 


“ఫిరాఖొ కవితా రచన ప్రారంభించిన కాలమున “అమీర్‌ మీనాయీ” మతియు 
“దాగ్‌” మహాకవుల కీర్తి దేశమంతట వ్యాపించి ఉండెను. తొలుత “ఫిరాఖ్‌” 
“అమీర్‌మీనాయీచే ప్రభావితుడయ్యెను. ఇతర కావ్యములు చదివిన తరువాత అతని 
కవిత మార్చు చెందెను. అతనికి ఒక (ప్రత్యేకమైన శైలి అలవడెను. అతడు పుట్టుకతో 
భావుకుడు. దృఢమైన ఆలోచన కలవాడు. జీవితములోని విషమతను మతియు 
ఆంతరంగికమగు సంఘర్షణమును అతడు నూత్నశైలిలో ప్రకటింపజేసెను. అతని వాణిలో 
నమతతోపాటు శక్తి గోచరించును. కరుణతోపాటు మానవజీవితముపై విశ్వాసము 
వెల్లడియగును. జీవితములోని సమస్త గంభీర విషయములను కవితా వస్తువుగా 
(గహించునట్టీ అభ్యుదయవాదులగు రచయితలలో “ఫిరాఖ్‌” ఒకడు. మొదట అతని 
భాష ఫారసీ మిశితము. ఇప్పుడు హిందీ శబ్దములను సుందరముగా ప్రయోగించుచున్నాడు. 
“ఫిరాఖొ అధికముగా గజలులు వ్రాసెను. “రూహె-కాయెనాత్‌” అను నజముల 
సం(గహమును “రూప్‌” అను రుబాయీల సం[గ్రహమును ప్రకాశితములైనవి. గద్యరచనలో 
అతని గ్రంథము లనేకములు వెలువడినవి. అయినను అతనికిగల విశేషమహత్వమునకు 
అతని గజలులే కారణము. “షోలయే-సాజ్‌”, “మిష్‌-అల్‌”, “రమ్టో-కినాయాత్‌” మటియు 
“షబ్బమిస్తాన్‌” అనునవి అతని గజలుల సంగ్రహములు. 


కొన్ని పద్యపాదము లివి: - 


షమ్‌భీధీ దుంవాం, హుస్నిభీథా ఉదాస్‌ - ఉదాస్‌ 

దిల్‌కో కయీ కహానియా యాద్‌ సీ ఆకె రహ్‌గయీం. 1 

దిల్‌ దుఃఖ్‌కే రహ్‌గయా యె అలగ్‌ బాత్‌హై మగర్‌ 

హమ్‌భీ తేరే ఖయాబ్‌సే మస్రూర్‌ హోగయే. 2 

కబ్‌ అప్నే హోష్‌మే షబేగమ్‌ కాయెనాత్‌హై 

ఐ దర్దే హిజ్‌ తూహి బతా కిల్నీ రాత్‌హై. 3 
"సాయంకాలము మసక మసకగా ఉండెను. సౌందర్యము విన్నబోయి యుండెను. హృదయమునకు 

ఎన్నియో కథలు జ్ఞాపకమునకు వచ్చినట్లయినవి. 

* హృదయము వ్యధ చెందినది. అది వేరు విషయము. కాని మేము కూడ నీ భావనలో 


ఆనందము పొందితిమి. 
3 విశ్వము విరహనిశి నెన్నడు స్పృహ కలిగియున్నది ? ఓ విరహతాపమా ! రాత్రి ఎంత 


శేషించియున్నదో నీవైన తెల్పుము. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 2/1 


గరజ్‌కి కాట్‌ దియే జిందగీకే దిన్‌ ఐ దోస్త్‌ 

వో తేరీ యాద్‌మే హోం యా తుర్ము భులానేమే. 1 
థర్థరీసీహై ఆస్మానోమ్మే 

జోర్‌ కిత్నాహై నాతవానోమ్మే. 2 
రష్తరష్తా ఇష్క్‌ మానూనే జహా హోనేలగా 

ఖుద్‌కో తేరే ఇష్మ్‌మే తన్హా సమర బైరేథేహమ్‌. 3 
న సమరేకీహైం బాతేం న యే సమ్లానే కీ 

జిందగీ ఉచ్చీహువీ నీంద్‌హై దీవానే కీ. 4 


పంజాబులోని మహాకవులలో “హఫీజ్‌” జాలంధరీ ఒకడు. అతడు అభ్యసించిన 
విద్య సామాన్యము. అతడు స్వభావతః కళావేత్త. ఇప్పుడు అతని వయస్సు సుమారు 
ఏబదినాలుగు సంవత్సరములు. అతడు ఎన్నియో పత్రికలకు సంపాదకుడుగా పనిచేసెను. 
అతని కవితా సంగ్రహములు ఎన్నియో ప్రకాశితములు. వానిలో “సోతో-సాజ్‌” మటియు 
“తల్థాబయేషీ ౮” అనునవి ప్రసిద్ధములు- ప్రారంభమున హిందీ పోలికలుగల తీయని 
సరళ భాషలో గీతములు రచించెను. అతని కీర్తి నలుగడల వ్యాపించెను. తరువాత 
ముసల్మానుల చరిత్రను దీర్హమగు కావ్యముగా “షాహనామయే-ఇస్లాయే” అనుపేర 
రచించెను. దాని నాల్గుభాగములు ప్రకాశితములైనవి. ఆ కావ్యమువలన అతనికి ముస్లిమ్‌ 
సమాజములో విశేషగారవము లభించెను. “హఫీజ్‌” అభ్యుదయ కవులలో లెక్కింపబడడు. 
కాని సామాజిక, రాజకీయ విషయములకు సంబంధించిన కొన్ని కవితలు కలవు. 

అతని ఒక ప్రసిద్ధ గీతములోని కొంతభాగము ఉదాహరణ ప్రాయముగా 
ఈయబడుచున్నది: 


" మిత్రమా ? నీ స్మృతిలోనో లేక నిన్ను మరచుటలోనో జీవిత కాలము ఎటులైన నేమి 
గడపితిమి. 

? ఆకాశము కంపించుచున్నట్లున్నది. బలహీనుల కెంతటి బలము కలదో ! ఓ 

* నే నొకడనే నీ ప్రేమలో మగ్నుడ ననుకొన్నాను. ప్రేమ క్రమ క్రమముగా ప్రపంచమంతట 
తెలిసిపోయినది. 

* ఈ మాటలు గ్రహింపదగినవి కావు. గ్రహింపజేయదగినవి కావు. జీవితమనగా పిచ్చివాని 
కలతనిద్ర. 


2/2 ఉర్దూ సాహిత్య చరిత్ర 


అప్నేమన్‌మే ప్రీత్‌ బసాలే 

ఆప్నేమన్‌మే ప్రీత్‌ 
భారత్‌ మాతాహై దుఃఖియారీ - దుఃఖియారే హైం సబ్‌నర్‌నారీ 
తూహీ ఉఠాలే సుందర మురళీ - తూహీ బన్‌జాశ్వామ్‌మురారీ 
తూ జాగేతో దున్యాజాగే - జాగ్‌ ఉలే సబ్‌ డ్రమ్‌ పూజారీ 

జాగ్‌ ఉలే సబ్‌ (ప్రేమ్‌ పూజారీ 

గాయేం తేరీ గీత్‌ 

బసాలే, అప్నే మన్‌మే ప్రీత్‌. 1 


“సాగిర్‌” నిజామీ హిందీ పఠితలకును పరిచితుడే. అతని కావ్యసంగ్రహములలో 
ఒకటి దేవనాగర లిపిలో ప్రకాశితమైనది. అతడు “మీరర్‌” నివాసి. 'సీమాబ్‌” అక్చరాబాదీ 
శిష్యుడు. తొలుత గీతములు, గజలులు మతియు (ప్రేమ కవితలు వ్రాసెను. తరువాత 
దేశభక్తిలో మగ్చుడై ఆవేశపూరితములగు సుందర కవితలు రచించెను. క్రమక్రమముగా 
రాజకీయములలో దిగి స్వతంత్రత, సమాజవాదము మటియు ప్రజాహితమును గూర్చి 
వ్రాయసాగెను. దేశప్రేమకు హిందూ ముస్లిమ్‌ ఐక్యతను స్వాతంత్యసమరమునకు 
సంబంధించిన చక్కని కవితలు వ్రాసెను. హిందీశబ్దముల కలయికవలన అతని కావ్య 
శైలి నవీనమనిపించును. అతని కవితలోని సంగీతపు పోకడలు ఆనందముకూర్చును. 
అతడు గద్యరచనలును చేసెను. ఎన్నియో పత్రికలు చాల ప్రకాశితములైనవి. వానిలో 
“బాదయే-మషిఖొ, “రంగ్‌-మహల్‌”, “మోజొ-సాహిల్‌” అనునవి ప్రసిద్ధమైనవి. 


సువిఖ్యాతములగు అతని రాష్ట్రా నములలో ఇదొకటి: - 


సోనే వాలోంకో ఇక్‌దిన్‌ జగాదేంగే హమ్‌ 
రస్మా - రాహే - గులామీ మీటాదేంగే హమ్‌ 
తేరే బైరీకే టుక్టే ఉడాదేంగే హమ్‌ 

ఆస్మానోం జమీంకో హిలాదేంగే హమ్‌ 


“న హృదయమున ప్రేమ నించుకొనుము. భారతమాత దుఃఖితురాలై ఉన్నది. 
ప్రీ పురుషు లందజును దుఃఖితులై యున్నారు. నీవే సుందరమగు మురళిని 
చేగొనుము. నీవే కృష్ణుడవు కమ్ము. నీవు మేల్మొనినంతనే ప్రపంచము 
మేల్మొనును. ప్రేమారాధకులు మేల్కొందురు. నీ గీతములే పాడుచుందురు. 
పప్రేమనించుకొమ్ము. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 273 


కోన్‌ కహెతాహై కమ్‌జోర్‌ నిర్బల్‌ హై తూ 
హల్‌ తరఫ్‌ ఖూం కే దర్యా బహాదేంగే హమ్‌ 
జిన్‌ తరఫ్‌సే పుకారేగా హిందూస్మాన్‌ 
ఉస్‌ తరఫ్‌ హీ వఫాకీ సదాదేంగే హమ్‌ 
ఐ వతన్‌, ఐ వతన్‌, ఐ వతన్‌ 
సర్‌సే బాంధేహువేహైం తిరంగా కఫన్‌ 
ఐ వతన్‌, ఐ వతన్‌, ఐ వతన్‌ 
జానెమన్‌, జానెమన్‌, జానెమన్‌. 1 


“అఖ్బర్‌” షీరానీ “టోంక్‌” నివాసి. రొమాంటిక్‌ కవులలో ప్రథముడగు ఇతడు 
యౌవనముననే మరణించెను. అతని ప్రేమ కవితలు మధురమైనవి. అవి వినునప్పుడు 
సుందర సంగీతము వినినట్లనిపించును. ప్రేయసీప్రియులు హాయిగా సవిలాసముగా, 
సరాగముగా వెన్నెలరేలు గడుప ననువైన ఒక (ప్రేమ ద్వీపమును కల్పనల సహాయమున 
సృష్టింపదలచిన యువకవి అతదు. ప్రీ యేమకు సంబంధించిన సుందర 
సుకుమారభావములు అతని కవితలో ఉన్నట్లు ఇంకెవరి కవితలోను లేవు. అతడు ప్రేమ 
మతియు దేశభక్తి అను రెంటికొజికే సర్వస్వత్యాగము చేయదలచెను. ఈ రెండు 
శబ్దములతోనే అతడు సువిశాలమగు ఊహా సౌధమును నిర్మించెను. అతని శైలిలో సరళత 
కలదు. మాదకతకలదు. అతని వితలు పఠితలను రసములో, రంగులో ముంచివైచును. 
అతని రాజకీయ కవితలు ప్రభావశూన్యములు. నిస్సారమైనవి కూడను. “అఖ్లర్‌' షిరానీ 
కావ్యసంగ్రహములు ఆరేడు ప్రకాశితములైనవి. అతడు మంచి గద్యరచయిత. పేరుగల 
పత్రికా సంపాదకుడు. 

ఒక ప్రసిద్ధ కవితలోని కొంతభాగము: - 


ఐ ఇష్క్‌! కహీం లేచెల్‌, ఇస్‌ పాప్‌కీ బస్తీ సే 
నఫ్రత్‌ - గహే - ఆలమ్‌నే, లానత్‌ - గహే - హస్తీనే - 
* నిదురించు వారి నొకనాడు మేల్కొలుప గలము. దాస్యవిధానమును తుదముట్టింపగలము. వ్‌ 
శత్రువులను ముక్కలుగా చీల్చివైవగలము. భూమ్యాకాశములను అల్లాడించగలము. నీవు అబలవని 
ఎవరనగలరు? అన్ని దిశల రక్తనదులు ప్రవహింప జేయగలము. హిందూ స్థానమేవైపు మమ్ము 


పిలుచునో ఆ వైపు విశ్వాసపూర్ణముగ బదులు పలుకగలము. 
ఓ జన్మభూమీ ! త్రివర్ణ పతాకమున “కఫను” వలె శిరమునకు చుట్టుకొని యున్నాము. 


ఓ జన్మభూమీ ! నా ప్రాణమా! 


274 ఉర్దూ సాహిత్య చరిత్ర 


ఇన్‌ నఫ్స్‌ పరస్తోంసే, ఇన్‌ నఫ్స్‌ పరస్తీ సే 

దూర్‌ జెర్‌ కహీం లేచెల్‌, ఐ ఇష్క్‌! కహీం లేచెల్‌. 

హమ్‌ (ప్రేమ్‌ పూజారీహైం. తూ (ప్రేమ్‌ కన్షయ్యాహై 

తూ ప్రేమ్‌ కన్షయ్యాహై, ఏ ప్రేమ్‌కీ నయ్యాహై 

యే ప్రేమ్‌కీ నయ్యాహై, తూ ఇస్మాఖె వయ్యాహై 

కుఛ్‌ ఫిక్ర్‌నహీ లేచెల్‌, ఐ ఇష్క్‌కహీం లేచెల్‌. 1 


ఇక్‌ ఐసీ జగ్దే జిస్మే ఇన్స్ఫాన్‌ న బస్తేహోం 

యే మక్రొ - జఫా - పేషా హైవాన్‌ న బస్తేహోం 

ఇన్నాన్‌కీ ఖబామే యే షైతాన్‌ న బస్తేహోం 

థక్ష ఖౌఫ్‌ నహీ లేచెల్‌, ఐ ఇష్క్‌! కహీం లేచల్‌. 2 


“రవిష్‌” సిద్దీఖీ కూడ వర్తమాన కవులలో ప్రఖ్యాతి కలవాడు. అతడును రొమాంటిక్‌ 
భావముల కవియే. ఆశియాలోని జాగ్భతిచే ప్రభావితుడు. ఫారసీ అరబీ భాషలే కాక 
హిందీ, ఆంగ, సంస్కృతభాష లెటిగినవాడు. ఇప్పుడు అతని వయము సుమారు నలుబదైదు 
సంవత్సరములు. ఇరువదేడు ఇరువది యెనిమిది సంవత్సరములనుండి కావ్యరచన 
చేయుచున్నాడు. అతడు గజలులు కూడ వ్రాయును. కాని, అతని కీర్తికి కారణమైనవి 
ఇతర రచనలే. అతని కవితలో కొన్ని రహస్యవాదపు పోలికలు కలవు. భాష ఫారసీ 
మిభ్రితము- శైలి డా. ఇక్సాల్‌చే ప్రభావితమైనట్లు తోచును. చాల రచనలే చేసినాడు. 
కాని ఒక సంగ్రహమును ప్రకాశితము కాలేదు. 


మచ్చుకు ఒక కవితలోని కొన్ని చరణములు: - 


జుల్మొ బేదాద్‌కి బున్యాద్‌కో థానేకే లియే 
బిజ్లియాం ఖ(సే - గులామీపె గిరానేకే లియే 


"ఓ ప్రణయమా! ఈ పాపపు ప్రపంచమునుండి ఇంకెటకేని కొనిపొమ్ము. జుగుష్సాకరమగు 
లోకమునుండి. వింద్యమైన జీవితమునుంది, ఈ స్వార్థపరులనుండి. ఈ వాంఛాపరతనుండి. 

ఓ ప్రణయమా ! ఎటకేని దూరము కొనిపొమ్ము. మేము (పేమారాధకులము- నీవు ప్రేమ 
కృష్ణుడవు- నీవు కృష్ణుడవు. ఇది ప్రేమ నావ. ఇది (ప్రేమ నౌక. నీవు దానికి నావికుడవు. ఇకే 
విచారమును లేదు. 

ఓ ప్రణయమా ! కొనిపొమ్ము. 

క్‌ మనుష్యులు నివసించని చోటికి, కౌర్యకాపట్యములు గల జంతువులు లేని చోటికి, మానవాకృతిగల 
దయ్యాలు లేనిచోటికి, అచట ఏ భయములేదు కనుక ఓ ప్రణయమా! కొనిపొమ్ము. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 275 


నభ్సె - తజ్వీరె - తమద్దున్‌కో మిటానేకే లియే 
కిశ్వరే - హింద్‌కో ఆజాద్‌ బనానేకే లియే 
షమయే - బేదారియె - మషిభ్‌కో ఫరోజాం కర్‌దే ! 1 


జిస్‌ తమద్దున్‌మే మసావాత్‌కే అన్వార్‌ నహీ 
జిస్‌ తమద్దున్‌మే కహీం జల్వయే ఈసార్‌ నహీ 
జిస్‌ తమద్దున్‌కా నిగహెబాన్‌ దిలె - బేదార్‌ నహీ 
జిస్‌ తమద్దున్‌మే గరీబోంకే లియే ప్యార్‌ నహీ 
ఉస్‌ తమద్దున్‌కె హర్‌ ఏవాన్‌కో వీరాం కరదే ! 2 


ఇంకొక సువిఖ్యాత కవి “ఎహసాన్‌” దానిష్‌-ఒక బీద కుటుంబమున 
జన్మించుటవలన అతనికి విద్య నేర్చికొను అవకాశము లభింపలేదు. చిన్నప్పటి నుండియు 
గ్రంథావలోకన చేయు అభిరుచి యేర్పడెను. ఉర్జూలోని సుప్రసిద్ధ రచయితల రచనలన్నియు 
చదివెను. జీవికకై పలురకముల చిన్నచిన్న ఉద్యోగములు చేసెను. అతనికి కార్మిక 
జీవనమునకు సంబంధించిన అనుభవము చాల కలదు. కనుక తన పెక్కు కవితలలో 
కార్మిక జీవనమును కరుణాజనకముగా చిత్రించెను. అతని కవితలో భావుకత అధికము. 
చైతన్యము స్వల్పము. అతని దృష్టి గంభీరము కాదు. అయినను సామాన్య జీవనమునకు 
సంబంధించిన సన్నివేశములను చిత్రించుటలో కృతకృత్యుడయ్యెను. చిన్నవి పెద్దవి ఎనిమిది 
పది పుస్తకములు ప్రచురించెను. వానిలో “*చిరాగాలొ మజియు “అతిషె-ఖామూష్‌” 
అనునవి ప్రసిద్ధమైనవి. దేశ విభజనకు పూర్వమే లాహోరునకు వెడలిపోయెను. 


అతని ఒక హిందీ కవిత: 


దీపక్‌ జాగే, దిన్‌ ఛుపా, ఘటా పవన్‌కా జోర్‌ 
పన్‌ఘట్‌ సూనాహోచుకా, ఛాయీఘటా ఘన్‌ఘోర్‌ 


" అన్యాయమును, అక్రమమును పునాదులతో పూడ్చివైచుట కొకు, దాస్యతాసౌధముపై పిడుగులు 
కురిపించుట కొబికు, బాహ్యమగు సంస్క లతి చిహ్నమును చెటిపివైచుటకు, భారతదేశమును స్వాధీన 
మొనర్చుట కొఅకు. ప్రాగ్దిశా జాగృతి దీపమును ఎగసను ద్రోయుము. 


జ్‌. సంస్కృతిలో సమానత యను కాంతి లేదో, ఏ సంస్కృతిలో త్యాగశీలత లేదో, ఏ 
సంస్కృతి రక్షకులు వికాసయుక్తమగు హృదయము కలవారు కారో, ఏ సంస్కృతిలో బీదలకై ప్రేమాదరము 
లేవో ఆ సంస్కృతికి సంబంధించిన సమస్త సౌధములను పాడవడ జేయుము. 


276 ఉర్దూ సాహిత్య చరిత్ర 


భూలీ వినరీ ఆగయీ, ఫిర్‌ సాజన్‌ కీ యాద్‌ 
నై నన్‌సే లాగీ రడీ, కట్‌నా రైన్‌ కరోర్‌. 1 


కవితయొక్క నూత్న శైలితోను, అది పురోగమించుచున్న నూత్న దిశలతోను లఖ్నో 
చాల ఆలస్యముగా పరిచితమయ్యెను. “చక్‌బస్త తప్ప ఇంకెవరును తమ కవితలలో 
నూత్న సమస్యలను చైతన్యవంతముగా చర్చింపరైరి. “జోష్‌” మలీహాబాదీ లభోవాడే. 
కాని అతని జీవితమంతయు అన్య ప్రాంతములలో గడచినది. అతడు అన్య 
ప్రాంతములలోనే నూత్న సమస్యలతో పరిచితుడయ్యెను. పండిత్‌ ఆనందనారాయణ్‌ 
“ముల్లా” లఖ్నోలో “చక్‌బస్త్‌” శైలిని కొనసాగించెను. అతని వయము ఇప్పుడు ఏబది 
సంవత్సరములు. ప్రసిద్ధ కాళ్ళీర కుటుంబమునకు చెందిన “ముల్లా” ఉన్నత విద్య నేర్చి 
ఖ్యాతిగల న్యాయవాదిగా పనిచేసి హైకోర్టు జడ్జిగా నియమితుడయ్యెను. ప్రారంభమున 
కొన్ని ఆంగ్ల కవితలు వ్రాసెను. కొన్ని పారసీ కవితలను ఆంగ్లములో అనువదించెను. 
తరువాత ఉర్లూ కవితలు వ్రాయుటకు ఉపక్రమించెను. అతడు హార్దిక భావములను 
చక్కగా చిత్రించును. అతని భావములలో గాంభీర్యము కలదు. కొన్ని “రొమాంటిక్‌ కవితలు 
కూడ వ్రాసెను. కాని అధికముగా రాజకీయములను, సామాజిక పరిస్థితులను తన 
కావ్య వస్తువులుగా (గ్రహించెను. అతని శైలి కళాత్మకమైనది. అతని ప్రతిభా వ్యుత్చుత్తులు 
అసాధారణమైనవి. అతని కవిత కేవలము భావుకతకలదే కాదు. గాఢమగు దేశప్రేమ 
మతియు మానవ డ్రేమ అతని కవితయొక్క విశిష్టగుణములు. “బూయె-షీర్‌” అను 
నతని కావ్య సంగ్రహము ప్రకాశితమైనది. 


ఉదాహరణకు అతని గజలుల చరణములు కొన్ని: - 


తడప్‌ షీషేకె టుక్లేభీ ఉడా లేతేహైం హీరేకీ 

మొహబ్బత్‌కీ నజర్‌ జల్టీసే పహచానీ నహీజాతీ 

నజర్‌ జిస్కీ తరఫ్‌ కర్మే నిగాహేం ఫేర్‌లేతేహైం 

ఖయామత్‌ తక్‌ ఫిర్‌ ఉస్‌ దిల్‌కీ పరేషానీ నహీజాతీ. 2 


" దీపములు వెలిగినవి. సూర్యుడు అస్తమించినాడు. గాలి వేగము తగ్గినది. నీలాటి రేవు 
నిర్ణరమైనది. దట్టమైన మబ్బులు ఆవరించినవి. మజిల మజచిన ప్రియుని జ్ఞాపకములు వచ్చినవి. 
క క న 
కనులనుండి అ[శ్రుధారలు స్రవింపసాగినవి. రాత్రి గడచుట దుర్భరము. 
* గాజు ముక్కలు కూడ రత్నపు తళుకును అపహరించును. ప్రేమ దృష్టి త్వరగా గుర్తింపబడదు. 
ఎవరివైపు ఆమె చూచి చూపు మరల్బుకొనునో వారి హృదయ వ్యధ ప్రళయాంతము వణకు తీరదు. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 277 


అభీషబాద్దఐ కర్‌లూ6 ఖతాయేం జీ భర్‌కే 

ఫిర్‌ ఇన్‌ మకామ్‌పర్‌ ఉమే - రలాంరహేన రహే. 1 

తుమ్మే ఫేరీ లాఖ్‌ నర్మీసే నజర్‌ 

దిల్మ్‌ ఆయీనేమే బాల్‌ అహీగయా. 2 

అసీర్‌ ఆంఖే కహాంసే వైరె - గుల్బన్‌ కే లియే లాయే 

నజర్‌ జిత్నీభీథీ సర్ఫే - తలాష్‌ - ఆషియాం కర్‌దీ. 3 

హాం యాద్‌హై కిసీ కీ వా పహెలీ నిగాహె - లుత్స్‌ 

ఫిర్‌ ఖూం కొ యూం రగోమ్మే నదేఖా రవాం కభీ. 4 

కీ.శ. 1935 లో భారతదేశమున అభ్యుదయ రచయితల ఆందోళనము 

బయలుదేరినప్పుడు యువ కవు లందరును ఏదో విధముగా దానిలో చేరిరి. చాల మంది 
పూర్వ రచయితలును దానిని సమర్ధించిరి. టాగోరు, పండిత జవాహర్‌ లాల్‌ నెహ్రూ, 
మోలానా అబుల్‌ హక్‌, ఆచార్య నరేంద్రదేవ్‌, శ్రీమతి నాయుడు, ప్రేమచంద్‌ మొదలగు 
ప్రథమత్రేణికి చెందిన రచయితలును, ఆలోచకులును ఈ అభ్యుదయ మార్గమును 
ఆదరించుటేకాక ప్రజలను సాహిత్యమునకు సన్నిహితులుగా జేయుచున్న ఈ ఆందోళనమే 
దేశములోని ఆర్థిక దుర్దశ మటియు మానసిక దాస్యము నుండి విడివడుటకు ఆవశ్యకమగు 
సులభ మార్గమును, ఆశాభావమును ప్రకటించిరి. ఆంగ్ల ప్రభుత్వము, తద్భక్తులు మటియు 
రూఢివాదులు తప్ప అభ్యుదయవాదమును ఇతరులెవరును వ్యతిరేకింపరైరి. ఈ 
రూడివాదులు మజియు ప్రతిక్రియా వాదులెవరనగా ప్రభుత్వమును అంటిపెట్టుకొని 
యున్నవారు, దనస్వాములు మటియు ప్రజా చైతన్యమునకు విరోధులైనవారు. మంచి 


* ఇంకను యౌవన మున్నది కనుక తినివితీర పాపము లాచరింపనిమ్ము. సాగిపోవుచున్న 
వయము మరల ఈ చోట నిలుపగలదో లేదో. 

2 నీవ అతి కోమలముగానే దృష్టి మరల్బుకొనినావు. కాని నా హృదయ దర్పణము నెజెవెట్టినది. 

: నిర్చంధితులు ఉద్యాన విహారమునకై కనులెచటినుండి తెచ్చికొందురు. ఉన్నతిదృష్టి యంతయు 
గూటిని వెదకుటలోనే వెచ్చింపబడినది. 

* ఒకరి ప్రథమ ప్రణయ వీక్షణము స్మృతియందున్నది. ఆ తరువాత రక్తమంత వేగముగ 
ప్రవహించుట ఎన్నడు నెజుగము. 


278 ఉర్దూ సాహిత్య చరిత్ర 


కవులు మంచి రచయితలు ఈ ఆందోళనములో క్రొత్త శిక్తిని, క్రొత్త ప్రకాశమును కాంచిరి. 
పైన పేర్కొనబడిన “జోష్‌ మతియు 'ఫిరాఖొ మొదలగు కవులు అభ్యుదయ వాదులకు 
తోడ్చడుటే కాక వారికి మార్గదర్శకులు కూడ అయిరి. ఈ అభ్యుదయ యాందోళనము 
వలననే జన్మించి సాహిత్య క్షేత్రమున స్థానము పొందిన కవులు కొందజు కలరు. వారి 
పూర్వచరిత్ర ఏదియు లేదు. వారు ఈ ఆందోళనము వలననే రూపొందిరి. ఇప్పుడు 
(బాయబడు వారందటును సంపూర్ణముగా అభ్యుదయ భావములు కలవారని కాని 
అభ్యుదయ రచయితల ఆదర్శములను పాటించువారని కాని అనుకోరాదు. అట్లనుకొనుట 
పొరపాటు. ఈ సంఘము భారతీయ జీవితపు ఉన్నతికి సంబంధించిన భావములకు 
కేంద్రమగుచుండుట చూచి మద్యమవర్షపు దుశ్చింతలలో లీనమైయున్న కొందజు తమ 
వ్యక్తిత్వమును నిలుపుకొనుట కొజకే ఇందు చేరిరి. ఎట్టి సామాజిక సిద్ధాంతమును లేని 
కొందటు ప్రతీకవాదము, అస్పష్టవాదము, ప్రయోగవాదము మొదలగు అన్యవాదములను 
అభ్యుదయ వాదములని భ్రాంతిచెంది ఇందు చేరిరి. ప్రతి కవి మటియు ప్రతి 
రచయితయొక్క భావములను, ఆలోచనా విధానమును, వర్గ సంబంధమును, దృక్పథమును 
గుటించి ఈ సంక్షిప్త చరిత్ర చర్చించుట అసంభవము. ఇచట వారివారి రచనలు మజియు 
ఒకటి రెండు పద్యములను సూచింపబడును. 


అభ్యుదయాందోళనము ఉత్తర ప్రదేశమున ప్రారంభమయ్యెను. దాని కాంతి 
దావాలనమువలె త్వరలోనే దేశమంతటను వ్యాపించెను. ఉరూ సాహిత్యముతో 
సంబంధముగల లాహోరు, దిల్లీ, బొంబాయి, పాట్నా హైదరాబాద మణతియు ఉత్తర 
ప్రదేశములోని అన్యనగరములు ఈ ఆందోళనమునకు కేంద్రములయ్యెను. నవీనత, 
ప్రయోగము, వాస్తవికత అనుపేర్లు పెట్టి అశ్లీలతను ప్రవేశపెట్టిన రచయితలును ఈ 
సంఘములో కొందజుండి రనుటలో సందేహములేదు. ప్రజల దుర్దశ మటియు వారి 
పునరుద్ధరణను వారు పూర్తిగా విస్మరించిరి. అభ్యుదయాందోళన ప్రారంభదశలో 
రచయితలుగా మహోన్నత స్థానమును పొందిన ప్రముఖులు కొందజు క్రమ క్రమముగా 
అందుండి విడిపోయిరి. డా. తాసీర్‌, అహ్మదలీ, అహ్మద్‌షా బుఖారీ “ప్రస్‌”, “అఖ్లర్‌” 
రాయెపూరీ మతికొందజు ఇట్టివారు. వారిలో ఒక విధమగు సంకీర్ణత ఉత్పన్నమయ్యెను. 
వారు అభ్యుదయ రచయితలకు వేరయిరి. నేటి రచయితలలో ప్రముఖులగు కొందబజను 
గులతించి ఇచట పాయబడును. 

పంజాబు కవులలో రచయితలలోను అగ్రగణ్యుడగు “ఫైజ్‌” అభ్యుదయ 
రచయితలలోను అగ్రగణ్యుడే. ప్రస్తుతము (క్రీ.శ. 1954) అతడు పాకిస్థాన్‌ బందీగా 
ఉన్నాడు. అంతకు ముందు అతడు కాలేజీలలో అధ్యాపకుడుగా, సైన్యములో మేజరుగా, 


ఉర్దూ సాహిత్య చరిత్ర 279 


పత్రికలకు సంపాదకుడుగా పనిచేసెను. అతడు నిరంతరము వివిధ అభ్యుదయ సంస్థలతో 
సంబంధము కలిగియుండి వానివలన (ప్రేరణపొంది నిర్భయముగా సుందరశైలిలో 
జనతంత్రము భావస్వాతంత్యము మటియు శాంతిని సమర్థించుచు కవితలు వ్యాసములు 
వ్రాసెను. “నక్షై-ఫర్యాదీ” మటియు “దస్తెసబా” అనుపేర్లుగల అతని కావ్యసం గ్రహములు 
ప్రకాశితములైనవి. ఈ రెండు కావ్య సంగ్రహములు ప్రజాదరణ పాత్రములైనవి. అతని 
వాణిలో ప్రాచీనుల గంభీరత మటియు కళాపైపుణ్యము కాన్పించును. అట్లే నూత్నజీవనము 
యొక్క వ్యాకులత మటియు విప్లవాత్మకమగు ఉత్సాహమును చూడనగును. అంత్య 
ప్రాసాదినియమములుకల ప్రాచీన కావ్యసంప్రదాయమును తన భావప్రకటనకు 
అవసరమైనంత వజకే ఉల్లంఘించెను. అతడు ప్రయోగములతో కాలము గడపినవాడు 
కాడు. కరుణాజనకము ఆశాపూర్ణము మజియు శక్తివంతమగు ఒక నవ్యత అతని కవితలో 
గోచరించినట్లు ఇంకెవరి కవితలోను గోచరించదు. 


ఉదాహరణ కొజకు ఈ చిన్న కవితను చూడుడు: - 


ఫిర్‌ కోయీ ఆయా దిలే - జార్‌! నహీ, కోయీ నహీ, 

రాహరూ హోగ, కహీం జెర్‌ చెలా జాయేగా. 

ఢల్‌ చుకీ రాత్‌, బి ఖర్నేలగా తారోంకా గుబార్‌ 

లడ్‌ఖడానే లగే ఏవానోమ్మే ఖ్వాబీదా చిరాగ్‌. 

సోగయీ రాస్తా తక్‌ తక్‌కె హర్‌ ఇక్‌రాహ గుజార్‌ 

అజ్ఞబీ - ఖాక్‌నే ధుంధ్లా దియే ఖద్యోంకే సురాగ్‌ 

గుల్‌కరో సమయే బథధాదో మయో - మినావో - అయాగ్‌ 

అప్పే బేఖాబ్‌ కి వాడోంకో ముఖప్ఫిల్‌ కర్‌లో 

అబ్‌ యహా కోయినహీ, కోయినహీ ఆయేగా. 1 


* వ్యధిత హృదయమా ! మరల ఎవరైన వచ్చిరా ? లేరు. ఎవరును లేరు. బాటసారి కావచ్చును. 
ఇంకెచటికైన వెడలిపోగలరు. రాత్రి కడచిపోయినది. చుక్కల ధూళి విడిపోయినది. సౌధములలో 
నిద్రావశములగు దీపములు అల్లల్లాడు చున్నవి. పదచిహ్నము లన్నియు ఎదురు చూచి చూచి నిదురించినవి. 
అపరిచితమగు మృత్తిక పదాంకములన్నిటిని చెజపివైచినది. దీపము ఆర్పివైపుము. మద్యమును, కలశమును 
పాత్రను ఎత్తికొనుము. నివృతములగు ద్వారమును మూసివైపుము. ఇప్పుడిచ్చటికి ఎవరును రారు. 
ఎవ్వరును రారు. 


280 ఉర్దూ సాహిత్య చరిత్ర 


అస్రారుల్‌ హఖ్‌ “మజాజ్‌” అభ్యుదయ కవులలో చాల ప్రజాదరణ పొందినవాడు. 
అతని వయము సుమారు (40) నలుబది సంవత్సరములు. అలీఘర్‌లో శిక్షణపొంది 
కొంతకాలము ఆలిండియా రేడియోలో పనిచెసెను. అభ్యుదయ భావములు హెచ్చిన 
పిదప ప్రభుత్వోద్యోగము విడిచిపెట్టి పత్రికలకు వ్రాయుట ప్రారంభించెను. అతని 
కావ్యసంగ్రహము “ఆహంగ్‌” అనుపేర పలుతడవలు ప్రకాళితమైనది. ఇదే సంగ్రహము 
“షబ్‌-తాబ్‌” మటియు “సాజె-నౌ” అను పేర్లతో కూడ ప్రకాశితమైనది. ప్రారంభమున 
“మజాజ్‌” గజలులే వ్రాసెను. కాని త్వరలోనే తన స్వంత మార్గమును కనుగొనెను. 
అతని కవితలలో అభ్యుదయాందోళనకు సంబంధించిన వివిధ దశలు కాన్సించును. 
ఆదిలో “రోమాంటిక్‌” భావములు కలవాడు. అతని విప్లవాత్మక భావములును “రోమాంటిక్‌” 
కల్పనలతో కూడి యుండెను. అభ్యుదయ రచయితల “వేతనొలో అభివృద్ధి కలిగిన 
కొలది “మజాజ్‌” కూడ పురోగమనము చేసెను. అతడు భారతదేశపు నవయువకుల 
ఆసలను, కల్పనలను, వ్యాకులతతోడి కౌతుకమును చిత్రించు జాగ్భత కవి యనబడును. 
అతని శైలి శక్తివంతమైనది. ప్రబలమైనది-సరసమైనది. అతడిపుడు వ్రాయుట 
తగ్గించినాడు. కాని వ్రాసినంత వణకు ఉన్నత శ్రేణికి సంబంధించినదే వ్రాసినాడు. 


అతని ఒక సుప్రసిద్ధ కవితలోని కొన్ని పాదములు చూడుడు:- 


షహర్‌ కీ రాత్‌ జెర్‌ మై నాషాదొ నాకారా ఫిరూం 
జగ్మగాతీ, జాగ్హీ సడ్మోంపే ఆవారా ఫిరూం 

గైర్‌ కీ బస్తీ హై కబ్‌ తక్‌ దర్‌ బదర్‌ మారా ఫిరూం 

ఐ గమేదిల్‌ క్యాకరూం? ఐ వహషకతే దిల్‌ క్యాకరూం ? 
ఏ రుపెహలీ ఛాంవ్‌, యే ఆకాశ్‌ ఫర్‌ తారోంకా జాల్‌ 
జైసె సూఫీ కా తనవ్వుర్‌, జైసె ఆషిభ్‌కా ఖయాల్‌ 

ఆహ్‌, లేకిన్‌ కోన్‌ జానే కోన్‌ సమే జీకా హాల్‌ 

ఐ గమేదిల్‌ క్యాకరూం? ఐ వహ్నతే దిల్‌ క్యా కరూం ? 
ఇక్‌ మహెల్‌ కీ ఆడ్‌ సే నిక్లా వో పీలా మహతాబ్‌ 

జైసె ముల్లాకా అమామా, జైసె బన్వే కి కితాబ్‌ 

జైసె ముఫ్లిన్‌ కీ జవానీ, జై సే బేవాకా సబాబ్‌ 

ఐ గమే-దిల్‌ క్యా కరూం ? ఐ వహ్హతే-దిల్‌ క్యా కరూం ? 
యిల్మిలాతే ఖుమ్హుమోంకీ రాహ్‌ మే జంజీర్‌ సీ 

రాత్‌ కే హాథోమ్మే దిన్‌ కీ మోహినీ తస్వీర్‌ సీ 


ఉర్దూ సాహిత్య చరిత్ర 281 


మేరే సీనే పర్‌ మగర్‌ చల్తీహువీ షమ్బీర్‌ సీ 
ఐ గమే-దిల్‌ క్యా కరూం ? ఐ వహ్నతే దిల్‌ క్యా కరూం ? 1 
“మజాజ్‌” సమకాలికుడగు మొయీన్‌ అహసన్‌ “జజ్బీ” ఇప్పుడు అలీఘర్‌ 

యూనివర్‌సిటీలో అధ్యాపకుడు. ప్రారంభమున అతడు “ఫానీ” బదాయూనీకి తన కవితలు 
చూపుచు అతని విషాద శైలిని అనుకరించెను. అభ్యుదయ రచయితల సంఘముతో 
సంబంధము కలిగిన తరువాత అతని భావములలో మార్చువచ్చెను. ఆ సంఘమునకు 
సంబంధించి యున్నను కళావిషయమున అతడు ప్రత్యేక దృక్పథము కలవాడు. అతడు 
గజలులు అధికముగాను ఇతర కవితలు స్వల్పముగాను వ్రాసెను. అతని కవితలు 
భావమయములు - మనోహరమైనవి. అతడు మానవ జాతి ఆవేదనను, కష్టమును వ్యక్తి 
ఆవేదనగా అతి సుందరముగా ప్రదర్శించును. అతని కావ్యసంగ్రహము ఫరోజాలొ అను 
పేర ప్రకాశితమైనది. 


మూడు నాలుగు పద్య పాదములు చూడుడు: - 


జబ్‌ కిష్తీ సాబిత్‌ సాలిమ్‌థీ, సాహిల్‌కీ తమన్నా కిస్మోథీ 
అబ్‌ ఐ సీ షికిస్తా కిష్తీపర్‌, సాహిల్‌కీ తమన్నా కౌన్‌కరే. 2 


యహీ జిందగీ ముసీబత్‌, యహీ జిందగీ ముసఖ్జిత్‌ 
యహీ జిందగీ హఖీఖత్‌, యహీ జిందగీ ఫసానా 3 


" పట్టణపు రాత్రిలో నేను మ్లావ హృదయుడనై వ్యర్థముగా తిరుగుదునా. ప్రకాశవంతములగు, 
జాగృతములగు బాటలపై ఆకతాయివలె తిరుగుదునా - పరాయిచోట ఎంత వటికు గడప గడప 
తిరుగుదును. 

ఓ హృదయ వ్యథా ! నేనేమి చేయుదును. భయ విహ్వల హృదయమా ! నేనేమి చేతును. ఈ 
వెండి వెలుగు, ఆకాశముపై చుక్కల వల; సూఫీ భక్తుని ఊహవంటిది. (ప్రేమించువాని భావనవంటిది. 


అయినను హృదయస్తితి నెవరు గ్రహింపగలరు-ఓ హృదయవ్యధా ! ......... సీతవర్ణపు 
చంద్రుడొక సౌధము వెనుకనుండి వెడలినాడు-“ముల్లా” తలకు చుట్టిన పటకావలె, కోమటి లెక్కల 
పుస్తకమువలె, దరిద్రుని యౌవనమువలె, విధవ పడుచుదనమువలె; ఓ హృదయ ............ బాటపై 


వెలుగుచున్న విద్యుద్దీపముల గొలుసువలె, రాత్రము చేతిలో పగటి సుందర చిత్రమువలె, కాని నా 
హృదయముపై కత్తి తిరిగినట్లు, ఓ హృదయ......... | 

? నొక దృఢమై యున్నప్పుడు తీరము చేరవలెనను కోరిక ఎవరికుండెను ? ఇప్పుడీ వితిగిపోయిన 
నౌకపై తీరము చేరవలెనని ఎవరు వాంఛింతురు ? 


౩ ఈ జీవితమే బాధ - ఈ జీవితమే ఆనందము. ఈ జీవితమే సత్యము. ఈ జీవితమే గాధ. 


282 ఉర్దూ సాహిత్య చరిత్ర 


అబ్‌ కహాం మై ఢూండ్నే జావూం సుకూంకో ఐ ఖుదా 

ఇన్‌ జమీనోమ్మే నహీ ఇన్‌ ఆస్మానోమ్మే నహీ 1 
న ఆయె మోత్‌ ఖుదాయా ! తబాహీ - హాలీమే 

యె నామ్‌ హోగా గమే రోజ్‌గార్‌ సహనసకా 2 


వర్తమానయుగపు విప్లవ కవులలో అగ్రగణ్యుడగు “మఖభూమ్‌-మొహియుద్దీన్‌” 
హైదరాబాద వాస్తవ్యుడు. అతడు ఉస్మానియా విశ్వవిద్యాలయమున విద్యాభ్యాసము 
ముగించుకొని ఒక కళాశాలలో అధ్యాపక పదవి నిర్వహించెను. కొలది కాలములోనే 
ఉద్యోగము విడిచిపెట్టి కమ్యూనిస్టు పార్టీలోచేరి నేడొక గొప్ప విప్లవనాయకుడయినాడు. 
ప్రారంభమున పద్యగద్య రచనలు రెంటిలో ఖ్యాతిగాంచెను. కాని ఇప్పుడు సకృత్తుగా 
పాయుచున్నాడు. టాగూరునుగూర్చి వ్రాసిన ఒక [గ్రంథము మజియు ఒక 
కావ్యసంగ్రహము ప్రకాశితములైనవి. మఖభూమ్‌ రచనలు చేతనాపూర్ణమైనవి. అతని శైలి 
మనోహరము - శక్తివంతము. విప్లవాత్మక భావములను కళాత్మశైలిలో ప్రకటించుటలో 
అతడు నేర్చరి. ఈ విషయము అతని “సుర్థ్‌ సవేరా” అను కావ్యసంగ్రహము వలన 
నిరూపితమగును. అతడు కొన్ని ఛందోరహితములగు కవితలును వ్రాసెను. 


ఉదాహరణ కొబికు “మషిభ్‌” (తూర్పు) అను శీర్షికగల కవితలోని కొన్ని చరణములు 

చూడుడు: - 

రుడ్‌చుకేహైం దస్తోబాజూ జిస్కే ఉస్‌ మషిఖ్‌కో దేఖ్‌ 

ఖేల్తీహై సాంస్‌ సీనేమే మరీజే - దిఖ్‌కో దేఖ్‌ 

ఏక్‌ నంగీ లాష్‌ బే - గోరో - కఫన్‌ ఠిఠరీ హువీ 

నుగవీ చీలోంకా లుఖ్మా ఖూన్‌మే లిథడీహువీ 

ఏక్‌ ఖబరిస్తాన్‌ జిస్మే “హూం న “హాల కుఛ్‌భీనహీ 

ఎక్‌ భటక్తీ రూహ్‌ హై జిస్కా మకాం కోయీ నహీ 


" భగవంతుడా ! ఇప్పుడు హృదయ శాంతి నెచట నన్వేషింతును ? ఈ ప్రపంచములలో లేదు. 
ఈ అకాశములలో లేదు. 


* ఈ దుర్దశలో మృత్యువు రావలదు. భగవంతుడా ! ప్రపంచ బాధలు సహింపలేకపోయెనను 
అపఖ్యాతి రాగలదు. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 283 


అస్‌ జమీనే-మోత్‌-పర్వర్గాకో ధాయాజాయెగా 
ఇక్‌ నయీ దున్యా, నయా ఆదమ్‌, బనాయా జాయెగా. 1 


జాన్నిసార్‌ “అఖ్లర్‌ అలీఘర్‌లో విద్యాభ్యాసముచేసి గ్వాలియర్‌ మజియు భూపాల్‌లోని 
కాలేజీలలో అధ్యాపకవృత్తి చేసెను. ఇప్పుడు అతని వయము నలుబది సంవత్సరములు. 
అతని తండ్రి “ముజర్‌” ఖైరాబాదీ కూడ ఆనాటి మహాకవి. “అబ్లర్‌” విద్యార్థిదశలో 
ఇతర కవులవలె “రోమాంటిక్‌ కవితలు వ్రాయుచు విప్లవమువైపు మొగ్గెను. అతని కావ్య 
సంగ్రహము “సలా-సిల్‌” అను పేర శాంతిని గుతించిన ఒక కావ్యము “అమన్‌-నామా” 
అను పేరను ప్రకాశితములైనవి. ఇంక రెండు గ్రంథములు అచ్చులోనున్నవి. అతని 
కవితలు సజీవములు, సుందరములు. అతడు అభ్యుదయ కవులలో ఉన్నతస్థానము 
కలవాడు. కొందటు రాజకీయ విషయములను గూర్చి వ్రాయదగిన స్తోమత అతనికి 
లేదందురు. 


ఒక కవితలోని కొన్ని చరణములు: - 


మై ఉన్నే గీత్‌ గాతాహూం, మై ఉన్నే గీత్‌ గాతాహూం 
జో షానేపర్‌ బగావత్‌ కా అలమ్‌ లేకర్‌ నికల్తే హైం 
కిసీ జాలిమ్‌ హుకూమత్‌కే ధడ క్తే దిల్‌పే చల్తే హైం 
మై ఉన్నే గీత్‌ గాతా హూం, మై ఉన్నే గీత్‌ గాతా హూం 


జో రక్‌ దేతేహైం సీనా గర్భ్మ్‌తో పోంకే దహానోంపర్‌ 
నజర్‌ సే జిన్మే బిజ్లీ కౌంద్‌తీ హై ఆస్మానోంపర్‌ 

మై ఉన్నే గీత్‌ గాతాహూం మై ఉన్నే గీత్‌ గాతాహూం 
రులస్‌ సక్తే హైం జో షోలోంసే కుఫ్రో-దీన్‌ కీ బస్తీ కో 
జో లానత్‌ జాన్తే హై ముల్క్‌ మే ఫిర్మా-పరస్తీకో 


మై ఉన్నే గీత్‌ గాతా హూం, మై ఉన్నే గీత్‌ గాతా హూం 


పే చేతులు, జిక్కలు విజిగిన తూర్పును చూడుము. శ్వాస మాత్రము ఆడుచున్న క్షయ రోగిని 
చూడుము. అచ్చాదన వస్త్రము లేక అంత్య సంస్కారము చేయు ఆదరవు లేక ముడుచుకొనిపోయిన 
నగ్నశవము పడమటి గ్రద్దలకు కబళమై నెత్తుట దోగుచున్నది. ఎట్టి సవ్వడియు లేని, ఏమియు లేని 
శ్వశానము- ఎట్టి ఆవాసమును లేక భ్రమించుచున్న ప్రేతాత్మ - మృత్యువును పోషించుచున్న ఈ 
భూమి పూడ్చి వేయబడును. ఒక నవ ప్రపంచము, నవమానవుడు సృష్టింపబడును. 


284 ఉర్దూ సాహిత్య చరిత్ర 


వతన్‌కే నౌ జవానోమ్మే నయే జబ్బే జగావూంగా 
మై ఉన్నే గీత్‌ గావూంగా, మై ఉన్నే గీత్‌ గావూంగా. 1 


అలీసర్గార్‌జాఫరీ వర్తమాన యుగమున సర్వ (శ్రేష్ట విప్లవ కవి. అతడు కమ్యూనిస్టు 
పార్టీ ఆదర్శములను స్వీకరించి తదనుకూల సాపాత్యరచనలే చేసెను. 
విప్లవాందోళనములలో పాల్గొనుట వలన అతడు పలు తడవలు జైలుకు వెళ్ళెను. అతడు 
అలీఘర్‌, దిల్లీ మజియు లఖ్నోలలో విద్యాభ్యాసము చేసెను. ప్రస్తుతము చాల కాలమునుండి 
బొంబాయిలో నివసించుచున్నాడు. ప్రారంభమున కొన్ని రొమాంటిక్‌ కవితలు వ్రాసెను. 
కాని ఇప్పుడు సమస్త సామాజిక రాజకీయ విషయములను యధార్థవాద దృష్టితో 
చూచుచున్నాడు. అతనిలో ఈ చైతన్యము దేశ చైతర్యముతో ఉత్పన్నమై దానికి 
దర్చణప్రాయమై యున్నది. అతని కవిత మానవ ప్రేమతో నిండియున్నది. అతని వాక్కు 
అన్యాయములకు దురంతములకు విరుద్ధముగా జ్వాలాముఖివలె ప్రజ్వరిల్లును. అతని 
కవితకు అతని వర్గ చైతన్యమే యధార్థమగు ఆవేశము కలిగించినది. “ఖూన్‌కీలకీర్‌”, 
“ఏషియాజాగ్‌ ఉఠా”, “అమన్‌కా సితారా” మజియు “పజ్థర్‌కీ దీవార్‌” అనునవి అతని 
ప్రసిద్ధ కావ్య సంగ్రహములు. “నయీదున్యా కో సలామ్‌” అనుపేర ఒక మహాకావ్యము 
అతనిది ప్రకాశితమైనది. అది సామ్రాజ్య విరోధి భావములు గలిగి ముక్త చృందస్సులో 
నడచిన చక్కని కావ్యము. 'జాపరీ' అభ్యుదయాందోళనమును గుటించి “తరష్టీ పసంద్‌ 
ఆదబ్‌” అను పేర ఒక ఆలోచనాత్మకమగు గ్రంథము వ్రాసెను. అందలి కొన్ని భాగములు 
ఇంకను ప్రకాశితములు కావలసియున్నవి. 


అతని ముక్తచ్చందమునుండి కొన్ని ఉదాహరణములు: - 


జాగ్‌ మిందూస్సాన్‌ అప్పే ఖ్వాబె గిరాంసే 
దేఖ్‌ ఆజాద్‌కీ సుబహకానూర్‌ ఫైలాహువావై ! 
తేరే బర్చోంకే బిఛడేహువే లాల్‌ఘర్‌ ఆరహేహై 


1 ఏవరు భుజముపై విప్లవ ధ్వజము నెత్తి తిరుగుదురో నేను వారి పాటలే పాడుదును. ఒకానొక 
క్రూర ప్రభుత్వపు గుండియల మీద నడువగలరో వారి పాటలే పాడుదును. ప్రజ్వరిల్లుచున్న శీతఘ్నుల 
నోళ్లపై తమ టౌమ్ములు చాచిన వారి పాటలే పాడుదును. ఎవరి దృష్టి పాతమున ఆకాశముపై మెజపు 
తీగలు పారాడునో వారి పాటలే పాడుదును. ధర్మాధర్మయుతమగు ఈ ప్రపంచమును అగ్ని జ్వాలలలో 
కమరించునట్టి వారి పాటలే పాడుదును. దేశములోని కులమత భేదములను అసహ్యించుకొను వారి 
పాటలే పాడుదును. నా మాతృ భూమిలోని నవ యువకులలో నూత్నావేశము కలిగించెదను- నేను 
వారి పాటలే పాడెదను. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 285 


యే గులామీకీ జంజీర్‌కో తోడ్‌ ఆయే 

ఖైద్‌ కానేకే దర్‌ భోల్‌ ఆయే ! 

అప్నీ ఆగోష్‌మే ఇన్మో బఢ్‌కర్‌ ఉఠాలే 

అప్ప్నే దిల్‌మే బిఠాలే, 

యే హిమాలా హై, యే వింధ్యాచల్‌ హై, యే నీలగిరీ హై, 

యే తేరే ఖేత్‌ హైం తేరే ఖలియాం హైం 

తేరీ కానేంహైం యే, బాగ్‌హైం యే హంస్తీ హువీ వాదియాంహైం 
యే తేరే సాఫోషష్టాఫ్‌ బహీహువీ నదియాం 

తేరే గోదోంకీ పాలీ బేటియాం హై 

ఇన్నో అప్నే గలేసే లగాలే 

అప్నే పాకీజా ఆంచల్‌కే నీచే ఛిపాలే. 1 


వర్తమాన యుగపు అభ్యుదయ కవులలో లోకప్రియుడైన కవి “సాహిర్‌” లుధ్యాన్వీ, 


అతడును అనేక యుగ కవులవలె రోమాంటిక్‌ కవితలు వ్రాయుచు విప్లవమువైపు 
మరలినవాడు. అతని ప్రారంభిక కవితలలో ప్రణయ భావములు పఠితలను శృంగార 
రసార్ణవమున నోలలాడించు నంతటి సుందరమైనవి. ప్రేమ విషయమున గూడ అతడు 
వర్గ చైతన్యమును దృష్టిలో పెట్టుకొని స్వచ్చమగు (ప్రేమకు సమాజ మెట్టి ఆటంకములు 


286 


"హిందూ దేశమా! నీ గాఢ నిద్ర నుండి మేల్కొనుము. 
చూడుము. స్వాతంత్ర్యము ప్రభాత కాంతి వ్యాపించి యున్నది. 
ఎన్నో ఏండ్ల నుండి విడిపోయిన నీ కొడుకులు ఇంటికి వచ్చుచున్నారు. 
వీరు దాస్య శృంఖలాలను త్రెంచికొని వచ్చిరి. 
చెబిసాలల ద్వారములు తెజచికొని వచ్చిరి. 
ఎదురేగి వీరిని నీ అంకమున చేర్చికొనుము. 
నీ హృదయమున నాసీనుల జేసికొనుము. 
ఇది హిమాలయము, ఇది వింధ్యాచలము, ఇది నీలగిరి. 
ఇవి నీ చేలు, ఇవి నీ కల్లాలు. 
ఇవి నీ గనులు, నీ తోట లివి, నీ కర్మాగారములు 
ఇవి నీ పచ్చ పచ్చని పచ్చిక బయళ్లు, నవ్వుచున్న లోయ లివి. 
ఇవి పాజుచున్న నిర్మలములగు నీ నదులు. 
ఇవి నీ ఒడిలో పెతిగిన బిడ్డలు. 
వీనిని ఆలింగనము చేసికొమ్ము. 
నీ పవిత్రమగు పయ్యెద చాటున దాచికొమ్ము. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 


కలిగించునో అతి కరుణముగా వ్యంగ్యాత్మకముగా వర్ణించెను. ఇప్పుడతడు అధికముగా 
అభ్యుదయ భావములు గల విప్లవ కవితలు వ్రాయుచున్నాడు. అతని ఉపమానములు 
సుందరమైనవి. సంకేతములు సూక్ష్మమైనవి. కళాదృష్టితో అతడు ఆధునిక కాలపు ప్రముఖ 
కవులలో లెక్కిపదగినవాడు. “తల్టియారా అను పేరుగల అతని కావ్య సంగ్రహము చాలసార్లు 
ప్రకాశితమైనది. కొంతకాలము నుండి అతడు సినీ ప్రపంచమున కలిసిపోయినాడు. 
అతని రచనలు ఇప్పుడు అంతగా కన్పించవు. 


ఉదాహరణ కొజకు ఒక కవితలోని కాన్ని చరణములు చూడుడు: - 


జిహాద్‌ ఖత్మ్‌హువా దౌరే - ఆశ్తీ ఆయా 

సంభల్‌కే బైర్‌గయే మహమిలోమ్మే దీవానే 

హుజూమె - తివ్నలబోంకీ నిగాహ్‌ సే ఓర్సుల్‌ 

ఛలక్‌ రహేహైం షరాబే - నఫన్‌ కే పైమానే 

యె జపష్స్‌ జప్పె - ముసర్రత్‌ నహీ తమాషాహై 

నయే లిబాన్‌మె నిక్లాహై రహ్హనోంకా జులూస్‌ 

హజార్‌ షమయె - ఉఖూవత్‌ బురూకే చమ్మేహైం 

యె తీరగీకె ఉభారే హువే హసీంపానూన్‌. 1 


అహమద్‌నదీమ్‌ఖాస్మీ పంజాబులోని ఒక గొప్ప అభ్యుదయ కవి. అభ్యుదయ 
రచయిత. అతడు తనకవితలోను, కథలలోను పంజాబులోని పల్లెలను సుందరముగా 
చిత్రించినాడు. అతని శైలి విచిత్రమైనది. శబ్ద జాలము తీయనిది. ప్రారంభమున అతడు 
శృంగార రసాత్మకములగు కవితలే వ్రాసెను. క్రమక్రమముగా దేశపు రాజకీయ చైతన్యముచే 
ప్రభావితుడై అభ్యుదయ కవితలు వ్రాయసాగెను. అతని కవితలు మానవ ప్రేమను 
జాగ్భతమొనర్చునవి. భవిష్యత్మాలపు సుందర స్వప్నములను చిత్రించునట్టివి. అతని అనేక 
కావ్య సంగ్రహములు ప్రకాశితములైనవి. వానిలో “జలాలో - జమాల్‌” మతియు “షోలయే 
- గుల్‌” అనునవి ప్రసిద్ధములు. 

ఉదాహరణ కొజకు ఒక కవితలోని కొన్ని పంక్తులు చూడుడు:- 


న్‌ యుద్ధము ముగిసినది. శాంతి స్నేహముల కాలము వచ్చినది. తృష్టాతురుల చూపులకు 
అందకుండ స్వార్థమదిరా చషకములు నిండి పారుచున్నవి. ఈ ఉత్సవము ఆనందోత్సవము కాదు. 
ఇదొక వింత. నూత్న దుస్తులలో దారి దోపిడిగాళ్ళ సమూహము ఊరేగుచున్నది. అంధకారముచే 
ఉత్తేజ పరచబడిన ఈ అందమైన గాజుబుడ్లు సౌభ్రాతృత్వపు దీపములను వేలకొలది ఆర్పివైచి వెలుగు 
చున్నవి. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 287 


ఖయాలో - ఖాబ్‌కీ దున్యానే భాగ్‌ ఆయా హూం 
జవాన్యోంకే చమన్‌జార్‌ త్యాగ్‌ ఆయా హూం 

మై బన్మే రాగ్‌ గయా, హోక్‌ ఆగ్‌ ఆయా హూం 
షఫఖ్‌మే దూబేహువే పర్వతోంపే ఘూమ్‌చుకా 
హవామే భోయోహువీ రాగిణీసె రరూమ్‌చుకా 
గులోంకే భీగేహువే ఆరిజోంకో చూమ్‌చుకా 

బన్‌ అబ్‌ ఉలట్‌కే రహూంగా యే వర్దహాయె ఖదీమ్‌ 
కిఆమ్‌ హోనసకీ తేరీ రహమతోంకీ షమీమ్‌ 
కోయీ పుకార్‌ రహాహై ముయేు నదీమ్‌ నదీమ్‌ 

మై ఆర్టూకో హఖీఖత్‌ బనాకే దమ్‌లూంగా 

మై అప్నీ ఖాక్‌సే నక్ష్తత్‌ బనాకే దమ్‌లాంగా 

తేరే జహాన్‌కో జన్నత్‌ బనాకే దమ్‌లూంగా 1 


కైఫీ ఆజమీ కూడ ఒక ప్రఖ్యాత విప్లవ కవి. అతని కావ్య సంగ్రహములు “ర్సున్‌కార్‌” 
మటియు “అఖీర-షబ్‌” అనునవి ప్రకాశితములైనవి. అతడును తొలుత శృంగార కవితలు 
వ్రాసి తరువాత రాష్ట్రీయత మటియు స్వతంత్రతను గుటించి వ్రాయదొడగెను. ఇప్పుడు 
గొప్ప సామ్యవాద ప్రచారకుడు. తన కవితలో కళాత్మకముగా విప్లవ బావములను 
ప్రకటించును. అతడు దేశములోను, విదేశములలోను జరిగిన సంఘటనలను గూర్చి 
ప్రతిభావంతములగు కవితలు వ్రాసెను. ప్రజల సుఖ దుఃఖములను గూర్చి కళాత్మకముగా 
రచనలుచేసెను. 

అతని ఒక సుందర కవితలోని కొన్ని పంక్తులు: - 


కలీకా రూప్‌ పూల్‌కా నిఖార్‌ లేకే ఆయీథీ 
వో ఆజ్‌ కుల్‌ ఖజానయే - బహార్‌ లేకే ఆయీథీ 


స స్వాప్నిక జగత్తునుండి, కాల్పనిక జగత్తునుండి పారి వచ్చినాను. యౌవనోద్యానమును వదలి 
వచ్చినాను. రాగమునై వెళ్ళి అగ్నినై వచ్చినాను. 
పర్వతములపై విహరించితిని. గాలిలో లీనమై యున్న రాగములో ఊగితిని. పుష్పముల పిక్త 
కపోలములను చుంబించితిని. నీ అనుగ్రహ సుగంధము సర్వజనీనము కాకుండుటకై ఈ పురాతన 
యవనికను ఎత్తి వైచెదను. ఎవరో నన్ను నదీమ్‌ ! నదీమ్‌ ! అని పిలుచుచున్నాను. నేను కోరికలను 
యధార్థముచేసి విశ్రమింతును. నామృత్తికను సురభిళముచేసి విశ్రమింతును. నీ ప్రపంచమును స్వర్గ 
మొనరించి విశ్రమింతును. 


288 ఉర్దూ సాహిత్య చరిత్ర 


తమామ్‌ రాత్‌ జాగ్నేకే బాద్‌ చష్మే - మన్త్‌మే 

యఖీం కారన్‌, ఉమీద్‌కా ఖుమార్‌ లేకే ఆయీథీ 

బసంతీ సారీమే ఛిపాహువా సావోజవాం బదన్‌ 

జవాం బదన్‌పే రేషమీ బహార్‌ లేకే ఆయీథీ 

వో సందలీ కలాయీయాం, వో సబ్లో -ా సుర్‌ చూడియాం 
సొహగ్‌ లేకే ఆయీధథీ, సింగార్‌ లేకే ఆయీథీ 

మేరీ ఉజాద్‌ జిందగీకీ చిల్చిలాతీ ధూప్‌మే 

వో గేసువోంకా అటబై - ఇక్ర్‌బార్‌ లేకే ఆయీథీ 

ఉదాన్‌ ఉదాన్‌ జీస్త్‌కో, సునారహీథీ బాంసురీ 

ఘుటే ఘుటే సుకూత్‌మే, సితార్‌ లేకే ఆయీధథీ. 1 


క్రొత్త అభ్యుదయ కవులలో “మజూహీ” సుల్తాన్‌ పూరీ కూడ చాల లోకప్రియుడగు 
కవి. అతడును ఇతర అభ్యుదయ కవులవలె తొలుత శృంగార కవితలు వ్రాసి వ్రాసి 
విప్లవ కవితలు ప్రారంభించెను. అతడు అధికముగా గజలులు వ్రాసెను. అతని గజలు 
లన్నియు “గజల్‌” అను పేరిట చిన్న సంగ్రహరూపమున ప్రకాశితములైనవి. అధికముగా 
అతడు సినిమా పాటలే వ్రాయుచున్నాడు. అయినను అతని గజలులలో కావ్యత్వము 
కలదు. అతనిని అభ్యుదయ భావములుగల సరస కవితలు. 


ఉదాహరణకొటకు కొన్ని పద్యపాదములు చూడుడు: - 


దుష్మన్‌కీ దోస్తీ హై అబ్‌ అహ్లే వతన్‌కే సాథ్‌ 
హై అబ్‌ ఖిజాం చమన్‌మేన యే పైరమన్‌కే సాథ్‌ 


పే ఆమె కుట్మలాకృతిని. పుష్పవికాసమును వహించి వచ్చి యుండెను. ఆమె నేడు వసంతత్రీ 
నంతటిని కొని వచ్చి యుందెను. 
రాత్రమంతయు మేల్మొనిన తరువాత అలస నేత్రములలో విశ్వాస రసమును ఆశా మాదకతను 
కొని వచ్చి యుండెను. 
వసంతీ చీర (ఎజుపు కలిసిన పసుపుపచ్చ వర్ణముగల చీర)లో తన యౌవన శరీరమును 
మరుగుపరచి, యౌవన శరీరమున పట్టు వంటి లావణ్యమును కొని వచ్చి యుండెను. శ్రీగంధపు 
చెక్కలవంట ముంజేతులకు పచ్చని, ఎజ్జిని గాజులు తాల్చి, ఐదువతనమును, శృంగారమును పూని 
వచ్చి యుండెను. నా ఎడారి జీవితమను మిడిమిడి ఎండలో, తన శిరోజముల సుగంధాభ్రముతో వచ్చి 
యుందెను. 
నీరసమును విరీహమును అగు జీవితమునకు మురళీగానము వినిపించుచు ఊపిరి ఆడని 


నిశ్శబ్దతలో “'సితారు” గోని వచ్చి యుండెను. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 289 


సర్‌వర్‌ హవాయె - జుల్ము చలే సౌ జతన్‌కే సాథ్‌ 

అప్నీ కులాహ్‌ కజ్‌హై ఉసీ బాంక్చన్‌కే సాథ్‌ 

బహ్‌కర్‌ జమీంపెహై అభీ గర్జిష్‌మే ఖూం మేరా 

ఖత్రే వో పూల్‌ బన్తేహైం ఖాకే వతన్‌కే సాథ్‌ 

కిస్నే కహా కీ టూట్‌గయా ఖంజరే ఫరంగ్‌ 

సీనేపే జఖ్మే - నౌభీహైదాగే - కుహన్‌కే సాథ్‌. 1 


“వమీమ్‌” కర్తానీ నవ కవులలో ప్రఖ్యాతుడు. అతడు అజమ్‌గఢ్‌ (యు. పి) వాస్తవ్యుడు. 
కొంతకాలము ధార్మిక కవితలును, శృంగార కవితలు (వాసి ఆ తరువాత 
రాష్టీయాందోళనముచే ప్రభావితుడై రాజకీయ కవితలును, విప్లవ కవితలును 
వ్రాయుచున్నాడు. అతడు తన కవితలలో ఎడనెడ హిందీ శబ్దములను సందరముగా 
ప్రయోగించును. ఇప్పటికి “బర్థా-బారాల”, “రోషన్‌ అంధేరా”, “తరానే” అను మూడు 
కావ్య సంగ్రహములు అతనివి ప్రకాశితములైనవి. కొంత కాలము నుండి రాష్ట స్వాతంత్ర్య 
సమరమును గూర్చి ఒక బృహత్‌ కావ్యము వ్రాయుచున్నాడు. 


ఒక రాష్ట్ర గానములోని కొన్ని పంక్తులు చూడుడు: - 


హమ్‌ కామ్‌కే నగ్మే గాతేహైం బేకార్‌ తరానా క్యాజానే 

జో సిర్‌ అమల్‌కే బందేహైం వో బాత్‌ బనానా క్యాజానే 
రగ్‌రగ్‌మే లహూకో గర్మాతే - జాతేహై వతన్‌కీ జై గాతే 
హమ్‌ అహదే జవానీకే మాతే బూధోంకా జమానా క్యాజానె 
తుఫాన్‌మే కిష్తీ ఖేతేహైం కాహ్‌సార్‌సే టక్కర్‌ లేతే హైం 

హమ్‌ జంగ్‌మే సర్‌దేదేతేహైం హమ్‌ పాంవ్‌ హటానా క్యాజానే 


" ఇప్పుడు నా దేశీయులకు శత్రువులతోడి చెలిమి కలదు. ఇప్పుడు ఆకురాలు కాలము క్రొత్త 
దుస్తులతో తోటలో ప్రవేశించినది. తలపై క్రౌర్యవాయువులు అనేక ప్రకారముల వీచుచున్నవి. అయినను 
మా టోపీ’ అదే ఠీవితో వంగి యున్నది. (టోపీ ఒక వైపు వంగుట వీరలక్షణము). నా రక్తము స్రవించి 
ఇంకను భూమిపై తిరుగుడుపడుచున్నది. నా మాతృభూమి మట్టిలో కలిసినా రక్త కణములు పుష్టము 
లగుచున్నవి. ఆంగ్లుల కరవాలము విరిగినదని ఎవరందురు. నా యెడదపై పాత మచ్చలతో క్రొత్త 
గాయము నేడును కలదు. 


290 ఉర్దూ సాహిత్య చరిత్ర 


బే ఖోఫ్‌ చలే నంగీనోంపర్‌, బెర్‌ రోక్‌లే గోలీ సీనోంపర్‌ 
లిఖ్ధాహై హమారీ జబీనోంపర్‌, హమ్‌ సర్‌కో ర్సుకానా క్యాజానే 1 


పండిత్‌ లబ్బూరామ్‌ “జోకు” మలిస్యానీ కుమారుడగు బాలముకంద్‌ “అర్చ్‌” మలిస్యానీ 
స్వయముగా మంచికవి. అతని కవితలలో పురాతన శైలియు, నూతనశైలియు 
గోచరించును. ఆర్జవము మటియు సారశ్యము అతని కవితలో మూల సిద్ధాంతములు. 
అతడు గీతములు, గజలులు మటియు నజములు అతి నిపుణతతో వ్రాయును. “హఫ్ట్‌రంగ్‌” 


మటియు “చంగో-అహంగ్‌” అను రెండు కావ్య సంగ్రహములు అతనివి ప్రసిద్ధములు. 
అతని గజలులోని కొన్ని పద్యపాదములివి: - 


జిస్‌ గమ్‌సే దిల్‌కో రాహత్‌హో, ఉస్‌ గమ్‌కా మదావా క్యామానీ 

జిబ్‌ ఫిత్రత్‌ తుఫానీ ఠహెరీ, సాహిల్‌కీ తమన్నా క్యామానీ 

రాహత్‌మే రంజ్‌కీ ఆమేజిష్స్‌ ఇష్రత్‌మే ఆలమ్‌కీ ఆలాయిష్‌ 

జబ్‌ దున్యా ఐసీ దున్యాహై, ఫిర్‌ దున్యా దున్యా క్యామానీ 

ఖుద్‌ షేఖో-బిరహమన్‌ ముజ్రిమ్‌హైం ఇక్‌ జామ్‌సే దోనోంపీనసకే 
సాఖీకీ బుజ్ల్‌ - పసందీ పర్‌, సాఖీకా షిక్వా క్యా మానీ. 2 


జగన్నాథ్‌ “ఆజాద్‌” కూడ పంజాబులోని ప్రసిద్ధ యువకవి. అతడు సుశ్లోకుడగు 
ఉర్జూకవి తిలోక్‌చంద్‌ “మహరూమ్‌” కుమారుడు. భారతదేశ విభజనానంతరము అతనిలో 
ఒక విధమగు కరుణారసము పొందులువారినది. అతనిశైలిపై డా. ఇక్బాల్‌ ప్రభావము 


"మేము క్రియకు సంబంధించిన పాటలే పాడెదను. వ్యర్థములగు పాట లెజుగము. కార్యవాదులు 
మాటలాడుట యెజుగరు. శరీరములోని ప్రత్యణువున రక్తమును వేడెక్కజేసి మాతృభూమికి జయ వెట్టి 
పురోగమింతుము. మేము యౌవనోన్మాదము కలవారము. వార్థక్య కాలము నెటుగము. తూఫానులో 
నావ నడపుదుము. పర్వతములను ఢీకొండుము. రణములో శీర్ష మర్పింతుము. వెనుదిరుగుట యెజుగము. 
కత్తులవలె మొనలు తేలిన రాళ్ళపై నడచుట, మందుగుండును టౌమ్ముపై నిలుపుటయే మా నొసట 
వ్రాయబడినది. మేము తలవంచుట యెబుగుము. 


? హృదయమునకు ఆనందము కూర్చునట్టి బాధకు నివాణోపాయము చూచుటలో అర్థమేమి ? 

స్వభావమే తూఫానువలె అల్లకల్లోలమైన దైనప్పుడు తీరమును వాంఛించుటలో అర్థమేమి ? 

సుఖముతో దుఃఖము. సంతోషముతో విచారము కలిగినదే ప్రపంచమైనప్పుడు ఇట్టి ప్రపంచమునకై 
ప్రాకులాడుటలో అర్థమేమి ? 


ఒకే చషకముతో కలిసి త్రాగలేనందున షుఖు మణియు బ్రాహ్మణులే నేరస్థులైనప్పుడు పిసినారి 
యని సాఖీని నిందించుటలో అర్థమేమి ? 


ఉర్దూ సాహిత్య చరిత్ర 291 


కొంత కన్పించును. అతని రెండు కావ్య సంగ్రహములు “దేకరాలొ మతియు “సితారోంసే 
జట్టోంతక్‌” అనునవి ప్రకాశితములైనవి. అతని కవితలో అభ్యుదయ భావములు మజియు 
మానవ ప్రేమ ఎనలారును. 

ఉదాహరణ కొఅకు కొన్ని చరణములు: - 


బన్‌ ఏక్‌ నూర్‌ రులక్తాహువా నజర్‌ ఆయా 
షిర్‌ ఉస్మేబాద్‌ నజానే, చమన్‌పే క్యా గుభీ 1 


మై కాష్‌ తుమ్‌కో భీ అహలే - వతన్‌ బతా సక్తా 

వతన్‌సే దూర్‌ కిసీ బేవతన్‌పే క్యా గుజ్రీ 

మేరే చమన్‌మే భీ ఆయీతో ధీ బహార్‌ మగర్‌ 

మై క్యా బతావూం కీ అహలే - చమన్‌పే క్యా గుజ్రీ 

ఖమూష్‌ క్వొంహైం “ఖతీలో నదీమ్‌” కుఛ్‌తో కహేం 

హమారే బాద్‌ హమారే వతన్‌పే క్యా గుజ్రీ 2 


“అఖ్రర్‌” అన్సారీ ప్రఖ్యాత కవి. మంచి విమర్శకుడు. పేరుగల కథకుడు. అతడు 
తొలుత “షెల్లీ” మటియు “కీట్సు”ల కవితచే (ప్రభావితుడై నైరాశ్య భావములను 
కరుణాజనకములగు భావములను ప్రకటించెను. అభ్యుదయాందోళన ప్రభావము వలన 
అతడు రాజకీయములగు విషయములను, సామాజిక విషయములను తన కవితా 
వస్తువలుగా గ్రహించెను. అతని వాక్కు మధురమైనది. శైలి ఉద్వేగ సహితమైనది. అతని 
కావ్య సంగ్రహములు ఎన్నియో ప్రకాశితములైనవి. వానిలో “అబ్‌గీనే”, “రూహె-అస్త్ర్‌” 
అనునవి (ప్రసిద్ధములు. 


అతని చిన్న కవితలు రెండు చూడుడు: - 
దిల్‌కో బర్బాద్‌ కియే జాతీహై 
గమ్‌బ దస్తూర్‌ దియే జాతీహై 


" ఒక ప్రకాశము తళుక్కువ కనిపించినది. ఆపైన ఆరామమున కేమి వాటిల్లినదో తెలియదు. 
2 దేశమునకు దూరమున ఒక ప్రవాసి కేమి వాటిల్లినదో, దేశీయులారా ! నేను చెప్ప గలిగిన 
బాగుండును. 
నా ఆరామమున కూడ ఆమని అవతరించినది. కాని ఆరామ వాసుల కేమి వాటిల్లినదో 
ఏమని చెప్పను? 
“ఖతీలొ” మటియు “నదీమ్‌”లు మౌనము ఏల వహించినారు ? నేను వెళ్ళీన తరువాత నా 
దేశమునకు ఏమి వాటిల్లినదో చెప్పవలయును. (వీరిద్దజును పాకిస్థాన్‌ వాస్తవ్యులగు ప్రఖ్యాత కవులు). 


292 ఉర్దూ సాహిత్య చరిత్ర 


మర్‌చుకీం సారీ ఉమీదేం “అఖ్బర్‌” 
అర్జూహైకి జియే జాతీహై. (రుబాయి) 1 


ఖూన్‌ భరే జామ్‌ ఉండేల్తాహూం మై 
టీన్‌ బెర్‌ దర్గ్‌ యుల్తాహూం మై 
తుమ్‌ సమరెహోషేర్‌ కహాహూం 


అప్నే జఖ్యోంసే ఖేల్తాహూం మై 9 


స్వల్పకాలములోనే ప్రఖ్యాతిగాంచిన కవులలో “వామిఖ్‌” జోన్సూరీ. ఒకడు అతడు 
గతయుద్ధపు మధ్యకాలము నుండి గంభీరతతో కావ్యరచన ప్రారంభించెను. కనుక అతని 
కవిత మీద తత్మాలీన చైతన్యప్రభావము స్పష్టరూపమున కాన్సించును. అతడు అధికముగా 
రాజకీయ కవితలును, అభ్యుదయకవితలును వ్రాసెను. అప్పుడప్పుడు ముక్తఛందమును 
ప్రజల భాసలోను వ్రాయుటకు ప్రయత్నించెను. “చీఖేి మటియు “జరస్‌” అను రెండు 
కావ్యసం గ్రహములు ప్రకాశితములైనవి. మొదటి సంగ్రహములోని రచనలన్నియు 1947 
లోని హిందూ ముస్లిముల కలహములు మజియు గాంధీజీ హత్యచే (ప్రభావితుడై 
వ్రాయబడినవి. 


ఉదాహరణ కొజకు కొన్ని చరణములు: - 


సుర్ట్‌ దామన్‌మే షఫభ్‌కే కోయీ తారాతో నహీ 

హమ్‌కో ముస్తఖ్చిలె - జజ్ఞాంనే పుకారాతో నహీ 
దస్తాపాషల్‌హైం కినారేసే లగా బైరాహూం 

లేకిన్‌ ఇన్‌ షోరిషే - తూఫాన్‌సే హారాతో నహీ. 3 


అశ లన్నియు చచ్చినవి. వాంఛ యొకటే జీవించి యుండి హృదయమును పాడుచేయుచున్నది. 
ఎడతెగని వ్యధను కలిగించుచున్నది. 


* రక్తముతో నిండిన పానపాత్రలను క్రుమ్మరించుకొనుచున్నాను. వ్యధలను బాధలను 
పొందుచున్నాము. నేను పద్యము లల్లుచున్నానని నీ వనుకొందువు. నేను నా గాయములను రేపి 
ఆడుకొనుచున్నాను. 

* సంధ్యారుణాంశుకమున ఏదేని నక్షత్రము లేదుగదా. మమ్ము కాంతివంతమగు భవిష్యత్తు 
పిలువలేదు గదా. చేతులు కాళ్లు శిథిలములైనవి. ఒడ్డున కూర్చున్నాను. కాని తుఫాను యొక్క అలజడి 
ఓడిపోలేదు. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 293 


దీవానే దీవానే రైరే ఖేల్‌ గయే అంగారోంసే 
ఆబ్లా - పాయీ అబ్‌ కోయీ పూఛే ఇన్‌జహనీ బీమారోంసే 
కిస్నే బసాయాథా జెర్‌ ఇన్మో కిస్నే యూం బర్బాద్‌ కియా 


అప్నే లహూంకీ బూ ఆతీహై, ఇన్‌ ఉజే బాజారోంసే. 1 


ఇది వజకు ప్రస్తావింపబడిన కవులలో చాలమంది ఛందోబద్ధమైన కవిత్వము 
వ్రాసినవారే. అనేకులు నూత్న ప్రయోగములుకూడ చేసిరి. “రాషిద్‌”, “మీరాంజీ”, “ఖాలిద్‌” 
మతియు “సలామ్‌” ప్రముఖులగు కొందజు కవులు ప్రాచీన కావ్య శాస్త్రమున చాల 
మార్చు తెచ్చిరి. భావములను సంపూర్ణముగా ప్రకటించుటకు వీలుగా నుండునట్లు 
ఛందస్సుయొక్క బంధనము లెన్నిటినో సడలించి ఛందోరహితములగు కవితలు వ్రాసిరి. 
తొలుత ఈ పద్ధతి చాల విమర్శలకు గురియయ్యెను - చాల వ్యతిరేకింపబడెను. కాని 
క్రమక్రమముగా కవులనేకులు ఈ పద్ధతినే అవలంబించిరి. ఈ క్రొత్త ప్రయోగముల 
మూలముననే అశ్లీలత, అస్పష్టత మటియు ప్రతిక్రియావాదములు కూడ కవితలో 
ప్రవేశించెను. ఇదంతయు అభ్యుదయ వాదుల ఆందోళనమని పలువురు విమర్శించిరి. 
విజయమునకు అభ్యుదయ వాదులను కవులు అభ్యుదయ భావములను ప్రకటించుట 
కొజకే ముక్తఛందస్సును ప్రయోగించిరి. ప్రతిక్రియావాదులు మాత్రము గుప్తములగు 
తమ నగ్నభావములను అశ్లీల భావములను ప్రకటించుట కొజకే ప్రయోగించిరి. ఈ 
కాలపు కవులు అనేకులు ఫ్రాన్సు మజియు అమెరికాలోని పలాయన వాదుల ప్రభావమునకు 
లోబడిరనుటలో సందేహము లేదు. ఈ ముక్త చందమును మొట్టమొదట ఎవరు 
ఉపయోగించిరో చెప్పుట కష్టము కాని “రాషిద్‌” మజియు “మీరాంజీ” ఈ శైలిలో ప్రముఖ 
కవులై దీని వ్యాప్తికి కారకులైరనుట నిశ్చయము. “రాషిద్‌” “మీరాంజీ”ని మించిన 
అభ్యుదయవాది. అప్పుడప్పుడు అతడు సామాజిక విషయములను రాజకీయ 
విషయములను కూడ స్పృశించెను. “మీరాంజీ” మాత్రము కేవలము ప్రాయెడ్‌ (Fred) 
అనుయాయి. అతని సిద్ధాంతములనే “మీరాంజీ” తన కవితలలోను సుందరగీతములలోను 
గూఢరచనలలోను వెల్లడించెను. “రాషిద్‌” కావ్యసంగ్రహము “మావురా” అను నదొకటియే 
ప్రకాశితమైనది. 'మీరాంజీ కావ్యసంగ్రహములు మాత్రము అనేకము ప్రకాశితములైనవి. 
వానిలో “గీత్‌-హీ-గీత్‌”, “మీరాంజీకి నజ అనునవి ప్రసిద్ధములు. కొన్నినాళ్ళ క్రిందటి 


" పిచ్చివారు పిచ్చివారే కనుక నిప్పుకలతో, చెరలాడినారు. ఈ మానసిక రోగులను పాదములకు 
బొబ్బలెత్తుట గుణించి ఎవరైన అగుగవలెను. శిథిలములగు ఈ బాజారుల నెవరు పొందించిరి. 


ఎవరిట్లు పాడువడ జేసిరి. ఆత్మీయ రక్తపు వాసనయే వీని నుండి వచ్చుచున్నది. 


294 ఉర్దూ సాహిత్య చరిత్ర 


వణకు నవకవులనేకులు అస్పష్టవాదమున చిక్కియుండిరి. కాని వారు రాను రాను, 
సామాజిక చైతన్యవాదములు ప్రకటించుచున్నారు. “సలామ్‌ మఛిలీ షహరీ” మంచికవి. 
అతడు హిందీశబ్దములను అందముగా ప్రయోగించును. అతన కవితలో విశిష్టమైన 
నవీనతకలదు. అతని శిల్పము ప్రత్యేకమైనది. “మేరేనగ్నే”, 'వన్‌ఆతేం? మటియు “పాయల్‌” 
అనునవి అతని ప్రకాశిత కావ్యసంగ్రహములు. 

ఈ సంక్షిప్త చరిత్రలో ఆధునిక కాలపు మహాకవులనేకులను గుణించి వ్రాయుటకు 
వీలుపడలేదు. స్థలాభావమే ఇందుకు కారణము. వీలైనచో ఈ క్రింద పేర్కొనబడిన వారిని 
స్మరించవలసియుండెను. అలెఅహమద్‌ “సురూర్‌, “వజ్జ్‌” హైదరాబాదీ, (అహూతరంగ్‌, 
(ఆఫ్లాబె-తాజా) 'తాబాంి, (సాజె-లర్జా) జవాద్‌ జై దీ, (రగే-సంగ్‌) “జహీర్‌” కాళ్ళీరీ, 
(అజ్మతె-ఆదమ్‌) “ఖలీల్‌” షిఫాయీ (హర్యాలీ, గజర్‌) గోపీనాధీ “అమన్‌”, విశ్వేశ్వర్‌ 
ప్రసాద్‌ “మునవ్వర్‌”, (కుమార్‌-సంభవ్‌) అఖ్బరుల్‌-ఈమాన్‌, (సబ్‌రంగ్‌, తారీక్‌సయ్యారా) 
జమీల్‌ మజ్జరీ, (నఖ్సె-జమీల్‌ “మఖ్మూర్‌” జాలంధరీ, (జల్వాగాహ్‌, తలాతుమ్‌) 
ఫిక్రతోంస్వీ, (హయూలే) నరేష్‌కుమార్‌ “షాద్‌ (దస్తక్‌, అహటేం) '“అదమ్‌” (ఖరాబాత్‌, 
పేచాఖమ్‌) షాద్‌ఆర్ఫీ, నియాజ్‌ హైదర్‌, ఖలీలుల్రహమాన్‌ ఆజ్మీ, మాసూమ్‌రజా “రాహీ”, 
బాఖర్‌మెహదీ, మసూద్‌ అఖ్లర్‌ జమాల్‌, పర్వేజ్‌ షాహదీ, ఫారిగ్‌ బుఖారీ, ఇజ్తిబా రిజ్వీ, 
(షోలయే-విదా) పైన పేర్కొనబడిన వారిని గుజించియు సంపూర్ణ పరిచయము కాని 
కావ్యసమీక్ష కాని, సమగ్రముగా చేయబడలేదు. 

వెనుకటి కొన్ని పుటలను పరిశీలించినవారికి ఉర్దూ కవితా గమనము భారత 
దేశములోని అన్యభాషల కవితాగమనము కంటె భిన్నమైనది కాదను సంగతి బోధపడును. 
నేడు మానవజాతియొక్క ధార్మిక, నైతిక, మానసిక, రాజకీయ జీవితమును 
కల్లోలపరచుచున్న విషయము లన్నిటిని ఈ కవులు ఉల్లేఖించిరి. వీరిలో కొందబు 
విప్లవభావములు కలవారు. కొందజు నవ్యతనే అభ్యుదయమని భావించువారు. కొందజు 
తమ భవిష్యన్నిర్మాణ దృష్టితో ప్రాచీనశైలిని విడిచి క్రొత్త శైలిని అవలంబించినవారు. 
మటికొదటు ఇంకను నడుమ నిలిచి మార్గాన్వేషణ చేయుచున్నవారు. ఈ కవులలో కొందజు 
అస్థిరములగు తాత్మాలిక విషయములను గుతించి వ్రాసినవారు. మతి కొందటు కవితను 
శాశ్వతభావముల వజకే పరిమితమొనర్చిన వారు. కొందజు మార్క్‌ (Marks) ఉపాసకులు. 
కొందజు ప్రాయెడ్‌ (౪166) శిష్యులు. మటికొందటు ఈ యిరువురి భావములను 
సమన్వయ పబచుటకై ప్రయత్నించిన వారు. ఈ విధముగా ఉర్దూ కవిత వివిధ శైలులు 
వివిధ మనన్మత్వములు కలదై బవుముఖముగా సాగుచున్నది. దీని 
భవిష్యత్స్వరూపమెట్లుండునో ఆ సంగతి ఈ అధ్యాయాంతమున సూచింపబడును. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 295 


కవితయే గాక ఉర్దూలో కథాసాహిత్యము కూడ చాల అభివృద్ధి గాంచెను. పాశ్చాత్య 
ప్రభావము వలన ఇరువదవ శతాబ్దిలోనే కథారచన ప్రారంభింపబడెనని ఇదివజకే 
సూచింపబడినది. వెనుకటి అధ్యాయమున కొందజు కథారచయితల గుటతించియు 
వ్రాయబడినది. కాని సామాన్య జీవితమునకు సంబంధించిన కథలు తొలుదొల్త 
“పేమచందు” ఒక్కడే వ్రాసినాడు. నేడు ప్రజాజీవితపు బహుముఖ సంఘర్షణమును 
దివ్యరూపమున చిత్రించు కథారచయితలలో ప్రేమచందు అగ్రగణ్యుడు. ఇప్పటి కథకుల 
చైతన్య వికాసము కవులకు కలిగినట్లే కలిగినది కనుక, దానిని గుతించి తిరిగి వ్రాయుట 
అవసరము. కథకులు విభిన్న వర్గములకు విభిన్న మనస్తత్వమునకు చెందినవారు. వారి 
భావనలకు మూలములు కూడ విభిన్నములు. కనుక వారందజను గుణించి వ్రాయుట 
అసంభవము. ఇచట కొందటజు ప్రముఖ రచయితలను గూర్చి సంక్షిప్తముగా వ్రాయబడును. 

(మేమచందు హింది, ఉర్దూ రెండు భాషలలో సమాన ప్రజ్ఞ కలవాడు. అతని పేరు 
“ధనపతిరాయ్‌” అతడు క్రీ.శ. 1880 వ సంవత్సరమున బనారసు సమీపమున ఒక 
పల్లెటూరిలో జన్మించెను. ఒక సామాన్య కాయస్థ కుటుంబమున జన్మించుట వలన అతడు 
ఉన్నత విద్య నభ్యసింపలేకపోయెను. అయినను స్వయంకృషిచే ఉరూ, ఫారసీ భాషల 
నభ్యసించి ఎంట్రెన్స్‌ పరీక్షలో ఉత్తీర్ణుడై ఉద్యోగము సంపాదించుకొనెను. క్రమక్రమముగా 
బి.ఏ. పరీక్షలో ఉత్తీర్ణుడై “డిప్యూటీ ఇన్సెక్టర్‌ ఆఫ్‌ స్మూల్స్‌” పదవి పొందెను. క్రీ.శ. 
1921 వ సంవత్సరమున స్వాతంత్రాదోళనము జరిగినప్పుడు అతడు ఉద్యోగము విడిచి 
సాహిత్య నిర్మాణమున నిమగ్నుడయ్యెను. అతని ఆరోగ్యము ఎప్పుడును బాగుండెడిది 
కాదు. అయినను జీవితములో చాల బాగము వ్రాయుట చదువుటలోనే గడపెను. క్రీ.శ. 
1898 లోనే అతడు రచన ప్రారంభించెను. “సోజె-వతన్‌” అను అతని మొదటి కథా 
సంగ్రహము ప్రకాశిత మయినంతనే ప్రభుత్వము దానిపై ఆంక్ష విధించి కుప్పలు కుప్పలుగా 
దాని ప్రతులను అతని కనుల యెదుటనే తగులపెట్టించెను. అప్పుడతడు ప్రభుత్వోద్యోగి 
కనుక “నవాబ్‌రాయ్‌” అను మారుపేరుతో వ్రాయుచుండెను. అయినను ప్రభుత్వ 
గూఢచారులు ఎట్లో [గగ్రహించిరి. కొంతకాలము తరువాత అతడు ఆ పేరును కూడ 
విడిచి “ప్రమచందు” అను పేరుతో ఉరూ, హిందీ భాషలలో వ్రాయసాగెను. ఇతర 
పత్రికల కొజకు కొంతకాలము వ్రాసి వ్రాసి తుదకు తానే “హంస” అనుపేర ఒక 
అభ్యుదయ పత్రిక స్థాపించి ఒక ముద్రణా యంత్రమును కూడ నెలకొల్పను. ఆర్థిక 
మాంద్యమును తొలగించుకొనుటకై సినీమా రంగములో కూడ పనిచేసెను. అయినను 
అతని జీవితములో ఎన్నడును సుఖ సంతోసములు లభింపలేదు. క్రీ.శ. 1936 వ 
సంవత్సరమున అతడు దివంగతుడయ్యెను. 


296 ఉర్దూ సాహిత్య చరిత్ర 


యమేమచందును గూర్చి ఉర్దూలో స్వల్పముగను, హిందీలో అధికముగను 
వ్రాయబడినది. ఇచట అతని కథలలోని వైళిష్టమును గుతించియే చర్చింపబడును. 
అతని కథా సంగ్రహములు పలు తడవలు ప్రకాశితములైనవి. ప్రమచందు సారస్వత 
జీవనము ప్రారంభించినంతనే అతని మొట్టమొదటి రచనయే తగులబెట్టబడెను. అతడు 
నిమ్న వర్గీయులకు అనుకూలముగా లేని పరిస్థితులను మార్చదలచెను. ఆ మార్చు 
స్వాతంత్ర్యము లభింపక సాధ్యమగునదికాదు. ఒక పల్లెటూరి బీదకుటుంబమున జన్మించి 
కష్టజీవనము గడపినవాడగుట వలన ప్రేమచందు సామాన్య జనులకు సాహిత్యమున 
స్థానము కలిగించెను. గొప్ప గొప్ప రచయితలు ఈ పనికి పూనుకొనినవారు కారు. 
అతనికి కర్షకులు, జమిందారులు, చిన్న చిన్న పరిశ్రమలు చేయువారు, అస్ప ఎ్రక్యులు, 
మత సంరక్షకులు మొదలగు వారందబును పరిచితులు. ఆ పరిచయము అతని 
అనుభవమును విస్తృత మొనర్చెను. సామాన్య జనుల నతడు సజీవ పాత్రలుగా తన 
రచనలలో ప్రవేశపెట్టెను. అతడేది వ్రాసినను దానికొక ఉద్దేశ్యముండును. అట్టిది కళాసృష్టికి 
ఆటంకమగునని అతడెన్నడును తలంపలేదు. తన సమస్త రచనలలో సామాజిక, ఆర్థిక, 
రాజకీయ పరిస్థితుల విశ్లేషణ జరిపి సంస్మారమునకును పరివర్తనమునకును త్రోవ చూపు 
ప్రయత్నము చేసెను. కనుక కళాసృష్టి ననుసరించి అతడు యధార్థవాదు లందజలో 
సర్వోత్తమ స్థానమునకు అర్హుడు. యధార్థ జీవిత చిత్రములను, మనోభావములను 
హృదయాంతర్గతమగు సంఘర్షణమును, ప్రీ పురుషుల హృదయ మర్శ్మములను (పేమచందు 
వలె సుందరముగా విస్పష్టముగా ప్రదర్శించు కథారచయిత లరుదు. అతడు సంతతమును 
తన రచనలలో స్వాతంత్ర్య వాంఛను, న్యాయబుద్ధిని, అభ్యుదయ వాదమును ఆదరించెను. 
కనుక అభ్యుదయ రచయితలు అతనిని గొప్ప కళాస్రష్టయే కాక తమ నాయకుడుగా 
కూడ భావింతురు. అతని రచనలను చారిత్రక దృష్టితో పరిశీలింతుమేని అతడు సంస్కార 
వాదమునుండి అభ్యుదయవాదము వైపునకును, గాంధీ వాదపు ఆదర్శములతో 
యధార్థవాదము వైపునకును అతివేగముగా పురోగమించుట చూడగలము. అతని చివరి 
రచనలు అతడు అభ్యుదయ శక్తులతో సహకరించు చుండెనని తెలియజేయును. అతనిలో 
ఆ కాలపు చైతన్యమునకు సంబంధించిన లోపములును ఉండెననుటలో సందేహములేదు. 
అప్పుడప్పుడు ఒక విధమైన ఆదర్శవాదము అతని వాస్తవికతను అణచిపెట్టును. 

(ప్రమచందు ప్రారంభమున వ్రాసిన దంతయు ఉర్టూలోనే వ్రాసెను. అతని భాష 
అతిసుందరము, సరళము, భావయుక్తము. అతని శైలిని, భాషను ఉర్దూ సమీక్షకు 
అందటును ప్రశంసించిరి. అతడు సందర్భోచితమగు శబ్ద ప్రయోగముచే తన కథల 
ప్రభావమును ఇనుమడింపజేసెను. అతని రచనలలోని గ్రామ్య జీవనమునకు 


ఉర్దూ సాహిత్య చరిత్ర 297 


సంబంధించిన సుందర చిత్రములు ఇంకెవరి రచనలలోను కన్పించవు. అతనిలోని 
భారతీయత అప్రతిమానమైనది. “సోజె-వతన్‌”, “ప్రేమ్‌పచ్చీసీ”, “ప్రేమ్‌-బత్తీసీ”, “ప్రేమ్‌ 
చాలీసీ”, “వరదాన్‌”, “జాదె-రహ్‌”, “ఖ్యాబొ-ఖ్యాల్‌”, “ఖాక-పర్వానా”, “ఆఖీరీ-తొహఫా”, 
“దేహాత్‌కే అఫ్సానే” మటియు “దూధ్‌కీ ఖీమత్‌” అనునవి అతని ఉరూ రచనల 
సంగ్రహములు - ఏ సంగ్రహములో ఇంతవటికు చేరని ఉర్దూ కథలు కూడ కొన్ని 
కలవు. 

(పీమచందు స్థాపించిన గ్రామీణ జీవన చిత్రణకు సంబంధించిన సంప్రదాయము 
త్వరలోనే లోకప్రియమయ్యెను. గ్రామ్య జీవనముతో పరిచయము కల రచయిత లందజును 
దాని ననుసరించియే రచనలు చేసిరి. “సుదర్శన్‌”, “ఆజమ్‌ కరేవీ”, “అలీ అబ్బాస్‌ 
హుస్సేనీ” ఉపేంద్రనాథ “అష” మొదలగువారిపై ఆ ప్రభావము స్పష్టముగా కన్పించును. 
వీరందజును తమ ప్రత్యేకత కలవారే. అయినను ప్రేమచందుచే ప్రేరణ పొందినవారే. 

అలీఅబ్బాస్‌ హుస్సేనీ గాజీపూర్‌ నివాసి. కొంతకాలము క్రిందటి వణకు ఉత్తర 
ప్రదేశ్‌ విద్యాశాఖలో ప్రిన్సిపాలుగా పనిచేసి యున్నాడు. అతడు సుమారు ముప్పదియైదు 
సంవత్సరముల నుండి వ్రాయుచు ఇప్పటికి అనేక గ్రంథములు ప్రకాశింప జేసినాడు. 
అతడు నాటకములు, నవలలు, సమీక్షలు వ్రాయుటలో ప్రజ్ఞ కలవాడు. అయినను 
కథారచనలోనే అధిక (ప్రతిష్టకలవాడు. అతని భాష సరళ సుందరము. ప్రవాహశీలము. 
హార్దిక భావములను చిత్రించుటలో విశేష నైపుణ్యము కలవాడు. ప్రకాశతములైన అతని 
(గ్రంథములలో “రఫీకె-తన్లాయీ”, “బాసీపూల్‌”, “ఐ.సి. యస్‌”, “కుఛ్‌-హంసీ నహీహై” 
మతియు “మూలా ఘూమ్నీ” అనునవి సువిఖ్యాతమైనవి. “షాయద్‌-కి-బహార్‌ ఆయీ” 
(ఇదియే హిందీలో “కోమలనగరీ” అనుపేర ప్రకాశితము) అను నవల అతి సుందరమైనది. 
అతడు “ఉర్దూ నావిల్‌కీ తారీఖ్‌ బెర్‌ తన్‌ఖీద్‌” అను నొక నవలా చరిత్ర ఆలోచనాత్మకముగా 
వ్రాసెను. అతనిలోని మానవ ప్రేమ మటియు సహృదయత వలననే అతనిలో అభ్యుదయ 
వాదము ఉత్పన్నమైది. “హుస్సేనీ” తొలుత ఆదర్శ వాదమునకు, సంస్మారవాదమునకు 
సంబంధించిన కథలే వ్రాసెను. క్రమక్రమముగా రాష్టీయత మటియు సామాన్య మానవుల 
ఆర్థిక దుర్దశ అతని కథలలో స్థానము పొందెను. అతనిలో ప్రేమచందులో వలె రాజకీయ 
చైతన్యము లేదు. కాని అతని సుందరశైలి, మధుర శబ్బావలి అతని నొక గొప్ప రచయితగా 
చేసెను. 

ఈ యుగపు ఇతర రచయితలలో ఆజమ్‌కరేవీ, మజ్నూ ం గోరఖ్‌పూరీ, ఆల్‌ అహ్మద్‌ 
అక్చరాబాదీ మొదలగువారు సుప్రసిద్దులే. కాని వారిని గుజించి ఇచట వ్రాయుట 
వీలుకాదు. 


298 ఉర్దూ సాహిత్య చరిత్ర 


క్రీ.శ. 1936 వ సంవత్సరమున భారతదేశపు అభ్యుదయ రచయిత లందటు 
కలిసి ఒక సంస్థ నెలకొల్పిరి. అంతకు పూర్వమే రాజకీయ జాగ్భతి అతిశయించుట 
వలన అంతర్జాతీయ భావములు వ్యాపించుట వలన నవయువకులు అనేకులు 
సాహిత్యమునందు క్రాంతి కలిగించు ప్రయత్నము చేసిరి. సజ్ఞాద్‌ జహీరీ, రషీద్‌ జహాన్‌, 
అహమదలీ, మహమూదు జ్ఞఫర్‌ తమ కథలు కొన్ని “అంగారే” అను పేర క్రీ.శ. 1933 
వ సంవత్సరమున లఖ్నోనుండి ప్రకాశింప జేసిరి. ఆ గ్రంథము భారతీయ సమాజమున 
బాంబువలె ప్రేలెను. ప్రజలు విహ్వలులైరి. ప్రభుత్వము దానిని నిర్భంధించెను. అయినను 
అది (ప్రకాశింపబడిన ఉద్దేశ్యము మాత్రము నెరవేరినది. అందలి కథలలో మత 
సిద్దాంతములను ఆచార వ్యవహారములను, నైతికాదర్శ్భములను యౌవన దశకు 
సంబంధించిన భావములను అసమానమగు శైలిలో బాహాటముగా విమర్శించుట జరిగినది. 
కథా కథన పద్ధతి నవీనము. దానిపై ఐరోపా ప్రభావము విస్పష్టము. కళాదృష్టితో అందలి 
కథలలో ఎన్నియో లోపములున్నవి. సమస్యలను గ్రహించుటకు బదులుగా చారిత్రక 
సామాజిక కారణముల వలన ఉత్పన్నములైన నెరసులు పరిహసింపబడినవి. ఈ పుస్తకము 
వలన కలిగిన ప్రభావ మేమన నవ్యరచయితలు ఇందలి కథలలోని నిర్భీకతము, 
వాస్తవికతను స్వీకరించి తమ రచనలలో జీవిత మర్మములను విడమర్చి చెప్పదొడగిరి. 
రాజకీయ పరిస్థితులను, ఆర్థిక దుర్దశ వలన ఏర్పడిన పరిస్థితులను అనుసరించి సమస్యల 
పరిశీలనము చేయసాగిరి. 

కొన్నిదినముల క్రిందటివజకు ఈ రచయితలలో ఒకడగు అహమదలీ చాల 
ప్రసిద్ధి వదసి యుండెను. అతని జన్మభూమి దిల్లీ, అచటి వ్యావహారికమును సుందరముగా 
ప్రయోగింపగలవాడతడు. ఆంగ్రభాషలోను మంచి రచయిత, ఇప్పుడు అతడు పాకిస్తాన్‌లో 
నివసించుచున్నాడు. సకృత్తుగా వ్రాయుచున్నాడు. “షోలే”, “హమారీగలీ”, “ఖైద్‌ఖానా” 
అను మూడు కావ్య సంగ్రహములు ప్రకాశితములు. అందలి విషయము సామాజికము, 
మనస్తత్వ సంబంధము కలదికూడ. అతడు సాధారణముగా ప్రతీకలనే ఉపయోగించును. 
అప్పుడప్పుడు ఐరోపాలోని ప్రతీక వాదులను అనుసరించును. అతడు కళాదృష్టితో 
గొప్ప రచయితయే కాని అతని భావములు అప్పుడప్పుడు అస్పష్టములగును. 

కొంతకాలము క్రిందట మాస్కోలో మరణించిన డా. రషీద్‌ జహాన్‌అత్యంత 
లోకప్రియమగు రచయిత్రి. జీవితములోని గుప్త వాంఛలను హృదయ భావములను 
చిత్రించుటలో ఆమె కృతకృతురాలు. సమాజమును గుణించి ఆమె విమర్శ అతి నిశితము. 
మాలిన్యమును దాచుటకంటె అందజణ సమక్షమున ప్రదర్శించినవే ప్రజలు సమాజ దుస్థితిని 
గ్రహించి (క్రాంతికై నంసిద్భులు కాగలరని ఆమె భావము. ఆమె కథలు 


ఉర్దూ సాహిత్య చరిత్ర 299 


వ్యంగ్యాత్మకములైనను మనోహరములు -అవి పఠితలను ప్రభావితులజేయును. మధ్యమవర్గ 
కుటుంబ జీవితమున చిత్రించుటలో ఆమె వ్రాయుట చాలనే వ్రాసినది కాని “జెరత్‌” 
అనుపేర ఒక సంగ్రహమే ప్రకాశితమైనది. 

ఈ యుగపు కథానికా రచయితలలో సర్వశ్రేష్టుడు కృష్ణచంద్ర. అతడు పంజాబులో 
జన్మంచెను. కాళ్ళీరులో బాలమ్యము గడపెను. లాహోరులో ఉన్నత విద్య పడసెను. 
కొంతకాలము న్యాయవాద వృత్తి నవలంబించి ఉర్జూలోను ఆంగ్రములోను రచనలు చేసెను. 
ఆరంభమున కొన్ని హాస్యకథ లల్లి హాస్యరచనలు చేసెను. అవి ప్రజాదరణ పొందెను. 
అప్పటి నుండి అతడు అధికసమయము రచనా వ్యాసంగములోనే గడపెను. అతని 
మొదటి కథాసంగ్రహము “తిల స్మెఖ్యాల్‌” ప్రకాశితమైనంతనే అందలి నవీనతను, 
మనోహరమగు సరళము చూచి ప్రజలు ఆశ్చర్యచకితులైరి. అందలి కథలన్నియు 
ప్రేమకథలే. అయినను రచయిత జీవిత తత్త్వమును మానసిక భావములను బాగుగా 
(గ్రహించిశ్రీన వాడను సంగతి తెల్లమగుచుండెను. కొలది కాలములోనే అతనికి అశేష 
ఖ్యాతి లభించెను. ఆనాడు అతని కథలను ప్రచురించని పత్రికయే లేదు. కొంతకాలము 
రేడియోలో ఉద్యోగుచేసెను. మరల దానిని విడిచి తన సమయమునంతయు సాహిత్య 
నిర్మాణమున గడుపసాగెను. జీవనోపాధికూ కృష్ణచంద్ర సినిమా కథలు కూడ 
వ్రాయుచున్నాడు. 

కృష్ణచంద్ర దరిదాపు పదునెన్మిదేండ్లలో పదునెన్మిది కథా సంగ్రహములు ప్రకాశిత 
మొనరించెను. ఎన్నియో నవలలు వ్రాసెను. మంచి మంచి రచనల సంకలనములు 
ప్రకాశింపజేసెను. సినిమాల కొజకును, రేడియోల కొబికును అనేక నాటకములు 
రచించెను. ఇచట అతని కథా సంగ్రహముల గుతించియే వ్రాయబడును. “నజారే”, 
“జిందగీకే మోడ్‌పర్‌”, “టూటేహువే తారే”, “అన్నదాత”, “తీన్‌ గుండే”, “సముందర్‌ 
దూర్‌హై”, “అజంతాసే ఆగే”, “హమ్‌ వహషీహైరా, మై ఇంనై జార్‌ కరూంగా” అనునవి 
అతని ప్రశస్తములగు కథా సంగ్రహములు. కృష్ణచంద్ర అ(గ్రశ్రేణికి చెందిన రచయిత. 
జీవితములోని ఎత్తు పల్లములను, కల్పనలను, ఆశలను, స్వష్నములను, దుఃఖములను, 
వేదనలను సంపూర్ణముగా (గ్రహించినవాడు. అతనిది సామాజిక దృక్పథము, స్వతంత్రత, 
శాంతి మటియు సుఖ భోగములు ప్రాణులందటకును ఆవశ్యకములని ఆ దృక్పథమతనిని 
(గహింపజేసెను. ఆధునిక సమాజములోని వర్గభేదము, ప్రజల ఆర్థిక, శాసన ప్రబంధముల 
అత్యాచారము, ధనికుల దోపిళ్ళు చూచి చూచి అతని లేఖిని విషలిప్తమై నడచును. 
అత్యాచారము చేయువారిపై అతడు వ్యంగ్యాత్మక బాణములను ప్రయోగించును. ప్రజలయెడ 
ప్రేమ, మానవజాతి భవిష్యత్తుపై విశ్వాసము, అత్యాచారము చేయువారి పట్ల అసహ్య 


300 ఉర్దూ సాహిత్య చరిత్ర 


భావ ప్రకటనము. అతని కథలలో ఇతివృత్తములు. సామాన్య ప్రజానీకపు హక్కులను 
రక్షించుట, వారి కరుణాజనక జీవితములో అమృతము నన్వేషించి వెలికితీయుట 
కృష్ణవంద్రునకు ప్రియములగు విషయములు. అతడు రాజకీయములు, సామాజికములు 
అగు బ్రదుకుబాటలన్నిటి దీపముచేగొని పథ ప్రదర్శనముచేయును. ప్రజలను బెన్నత్యము 
వైపు, శాంతివైపు నడపించుటకు ప్రయత్నించును. 

కృష్ణచంద్రుని భాష భావమయము. అతి సుందరము-మధురము, మతటియు 
సజీవము. అతని విల్ప్చములో ఇంద్రజాల ప్రభావము కలదు. పఠితలు పరవశులై అతని 
రచనల ననుసరింతురు. కొన్ని యెడల అతని కథలలోని ఉద్దేశ్యము అతని కళను 
అణచిపెట్టును. కనుక అతని లక్ష్యము సంపూర్ణమగు ప్రభావము చూపజాలదు. అయినను 
గొప్ప కళావేత్త యగుటవలన అట్టి పట్టులలో కూడ తన ప్రత్యేకత నిలుపుకొనును. 
అతని కళలో ఎందేని లోపముండినను అతని భావములు సదా ప్రజా కల్యాణమును 
ఉద్దేశించునట్టివి. ఇదియే అతని లోక ప్రియతకు మూలము. 

వర్తమాన యుగపు ప్రఖ్యాత రచయితలలో “సాదత్‌ హసన్‌ మంటూ” ఒకడు. అతడు 
పంజాబు నివాసి - బాల్యము నుండియు వ్రాయుచున్నాడు. అతని కథలు కొన్నియెడల 
కళాదృష్టితో కృష్ణచందు మొదలగు ప్రఖ్యాత రచయితల కథల కంటె సమగ్రము 
లనిపించును. అతని భావములు విషయ వాంఛల వజకే పరిమితములు. అతని కథలలో 
అనేకములు అశ్లీలములగుచు కొద్దిలో తప్పిపోవును. ప్రజలను రెచ్చగొట్టుటకే అట్టి కథలు 
వ్రాయుననిపించును. అశ్లీలముగా వ్రాసినందుకై అతనిమీద ఎన్నియోతడవలు మొకద్దమాలు 
(కేసులు) జరుపబడినవి. అతని కథలలోని నాటకీయత సామాన్య సన్నివేశములను, 
సమస్యలను కూడ సజీవముగా ప్రభావసహితముగా రూపొందించును. ఒకే ఒక 
విషయముమీద ఇట్టి అనుపమశైలిలో అనేక కథలు నిర్మించుట అతనికే చెల్లినది. వాసనలలో 
మునిగియున్న యువతీ యువకులను, వేశ్యలను, సంఘ పతితులను చిత్రించుటలో 
అతనిని మించినవారు లేరు. అతడు చాల వ్రాసెను. ఎన్నడును అతని రచనావేగము 
మందగించ లేదు. “ధుంవాలి, “మంటూ -కే-అప్సానే”, “లజ్ఞతే -సంగ్‌”, 
“నమూద్‌-కీ-ఖుదాయీ”, “ఖాలీడిబ్బే-భాలీబోతలొ, “ఠండా గోహ్హ్‌, “సియాహ్‌-హాషియే”, 
“యెజీద్‌”, “చొగద్‌”, “బాద్నాహత్‌-కా-ఖాతిమా” మటియు “సడక్‌-కే-కినారే” అనునవి 
అతని సుప్రసిద్ధ కథా సంగ్రహములు. 

రాజేంద్ర సింహ బేదీ ఆధునిక ఉర్దూ రచయితలలో విశిష్టస్థానము గల వ్యక్తి, 
“దానా-వొ-దామ్‌”, “గ్రహణ్‌” మటియు “కోభ్‌-జలీ”, అను మూడు కథా సంగ్రహము 
లతనివి ప్రకాశితములు. అతడు వ్రాసినది తక్కువే. కాని వ్రాసిన దంతయు కళాదృష్టితో 


ఉర్దూ సాహిత్య చరిత్ర 301 


పరిశుద్ధము, సమగ్రము-సుఖస్వప్నములను భంగపరచునట్టి ప్రజా జీవన సమస్యలు 
అతని కథల ఇతివృత్తములు. అతని కథలు సుందరములు, నజీవములు, 
ప్రభావసహితములు. ఒక్కొక్క శబ్దమును, ఒక్కొక్క వాక్యమును అతడు తూచి తూచి 
ప్రయోగించును. కథానికలలో ఏ భావమును ఏ శబ్దమును అనవసరము, అసందర్భము 
కాకుండ అతడు జాగ్రత్తపడును. కనుకనే ఉర్జూలోని ముగ్గురు నలుగురు ప్రఖ్యాత 
రచయితలలో అతడును గణనీయుడు. అతడు బొంబాయిలో నివసించి ఫిల్ములకై కథలు 
వ్రాయుచున్నాడు. 

అత్యంతమగు ప్రజాదరణ పొందిన రచయిత్రి “ఇస్మత్‌-చొగ్తాయా” ఆమె జోధ్‌పూరు 
వాస్తవ్యురాలు -అలీగర్‌లో విద్యాభ్యాసము చేసి ప్రస్తుతము బొంబాయిలోని సినీప్రపంచమున 
జీవితము గడపుచున్నది. ఇప్పటికి పదునేను సంవత్సరముల క్రిందట ఆమె తన తొలి 
రెండు మూడు కథల వలననే పఠితలను ఆశ్చర్యచకితులను చేసినది. ఏదో చెప్పవలసిన 
విషయము కలిగి, ఆ చెప్పవలసిన దానిని సురుచిరముగా చెప్పగలగిన ఒక రచయిత్రి 
సాహితీ రంగమున ప్రవేశించినదని ఎల్లరును గ్రహించిరి. ఇస్మత్‌ మధ్యమవర్గ ముసల్మానుల 
కుటుంబముల అంతరంగిక జీవనముతో ఘనిష్ట పరిచయము కలది. ఆ కుటుంబముల 
నైతిక, ఆర్థిక, మానసిక పరిస్థితులను ఆమె కథలు ప్రత్యక్షము చేయును. ఆమె లేఖిని 
ఇంద్రజాలము కలది. ఆమెయు తన ప్రారంభిక కథలలో లైంగిక సంబంధములగు 
కథలు వ్రాసి అశ్లీలతవైపు మొగ్గెను. కాని ఆమెలోని వాస్తవికత అశ్లీలతను కప్పివైచును. 
స్త్రీల మాటల తీరు, వారి ఆచార వ్యవహారములు, వారి ఇచ్చలు కామనలు మొదలగు 
వానిని గుణించి ఆమెకంటె చక్కగా వ్రాయగలవారు లేరు. ఆమె యొక్క నిర్భీకత 
ఆశ్చర్యకరము. తద్వారమున ఆమె సమాజనాయకులను చురకలు పెట్టును. ఆమె ప్రథమ 
శ్రేణికి చెందిన రచయిత్రి. ఆమె కథలను చదివినవారు ఆమె అభ్యుదయ భావములను, 
మానవ ప్రేమను ప్రశంసింపకుండ ఉండలేరు. ఆమె నాటకములును నవలలును వ్రాసెను. 
వానిని గుతించి వేటొక చోట వ్రాయబడును. “కలియాల” “చోటేం” “ఏక్‌బాత్‌” మజియు 
“ఛూయీ-మూయీ” అను కథాసంగ్రహము లామెవి ప్రకాశితములు. 

ఉర్జూ-హిందీ భాషలలో సమాన ఖ్యాతి పడసిన వాడు ఉపేంద్రనాథ అష్‌ అతడు 
ప్రేమచందుచే ప్రేరణ పొంది వ్రాయుట ప్రారంభించి మెల్లమెల్లగా తన ప్రత్యేక శైలిని 
ఏర్పరచుకొనెను. అతని కథలు విశేషముగా మధ్యమవర్ద జీవితమునకు సంబంధించినవి. 
మానవ జాతి యొక్క ఆర్థిక స్థితిని సంస్మరించుట, సమాజపు నైతిక దృకృథమున సవరించుట 
అతనికి ప్రియములగు విషయములు. అతడు కవి. నాటక కర్త కూడ. నవలలను 
వ్యాసములను కూడ వ్రాసిన వాడు. విమర్శకు లందబును రచనలో కల నేర్పు అతనికి 


302 ఉర్దూ సాహిత్య చరిత్ర 


కథారచనలో లేదందురు. అతని కథా సంగ్రహము లెన్నియో ప్రకాశితములైనవి. వానిలో 
“కోంపలొ, “థాంచేరా, “చట్టాన్‌” మజియు “నాసూర్‌” ప్రఖ్యాతమైనవి. 

అఖ్బర్‌ హుస్సేన్‌ రాయెపూరీ క్రీ.శ. 1935 ప్రాంతమున కొన్నియే కథలు వ్రాసి 
గొప్ప యశమును ఆర్జించెను. అతడు అలీఘర్‌లో చదువుచున్న కాలముననే వ్రాయుట 
ప్రారంభించెను. సంస్క ఎ్రుతము, హిందీ, బంగ్లా మటియు (ఫ్రెంచి భాషలు తెలిసినవాడు. 
ఆయా భాషల నుండి ఎన్నియో అనువాదములు చేసినవాడు. అతని అనువాదములలో 
శకుంతలా నాటకానువాదము “ఖాజీ నజరుల్‌ ఇస్లామ్‌” కవితల అనువాదము పేర్కొన 
దగినవి. కథకుడేకాక అతడు మంచి విమర్శకుడు. అభ్యుదయాందోళనము ప్రారంభమైన 
కాలమున అతని రచనలవలన నవయువకులకు చాల (పేరణ కలిగెను. కాని కొంత 
కాలమైన పిదప అతడీ ఆందోళనము నుండి వైదొలగి ప్రభుత్వ దృకృథమును 
ప్రకటింపసాగెను. ఇప్పుడతడు పాకిస్థాన్‌లో ఒక గొప్ప ప్రభుత్యోద్యోగి. వ్రాయుట చాల 
వజకు తగ్గించినాడు. బెంగాళీ మజియు హిందీ సారస్వతములచే ప్రభావితుడై అతడు 
వ్రాసిన కథలు ఉర్టూ సాహిత్య క్షేత్రమున నవీనములు, సుందరములు అని 
ప్రశంసింపబడెను. “మొహబ్బత్‌-బెర్‌-నఫ్రత్‌” మజియు “జిందగీ-కామేలా” అను రెండు 
కథా సంగ్రహములు ప్రకాశితములు. 

ఇంకొక సుప్రసిద్ధ ఉర్దూ కథా రచయిత “హయాతుల్లా అన్సారీ”, అతడు ఈ 
పదునేను పదునారేండ్ల కాలములో చాల రచనలు చేసినాడు. కాని “భరే బాజార్‌మే” 
అనునొక కథాసంగ్రహము మాత్రమే అతనిది ప్రకాశితమైనది. అతడు ప్రసిద్ధ దిన పత్రిక 
“ఖౌమీ-అవాజ్‌” అను దానికి సంపాదకుడు. అనేక రాష్ట్రీయ సంస్థలలో పాల్గొనినవాడు. 
కొన్నాళ్లు గాంధీజీతో ఆశ్రమవాసము కూడ చూసినవాడు. గాంధీ భక్తులలో అగ్రగణ్యు 
డనదగినవాడు. అతని రచనలలో ఆ విషయము కనుగొననగును. వ్రాసినది చాల తక్కువే 
అయినను అతడు ప్రముఖ రచయితలలో లెక్కింపదగినవాడు. మనోభావ పరిశీలనములో 
మటియు వానిని జీవితములోని ప్రత్యక్ష పరిస్థితులకు అనుసంధానించి చెప్పుటలో అతడు 
నిపుణుడు. అతని భావములు సతార్మికములగుట ఎచ్చటను కృత్రిమము అనిపించవు. 
వాస్తవిక జీవితమును అతడు అతి సుందరముగా చిత్రించును. అతని భాష నిర్చుష్టము. 
సరళము మతియు సరసము. 

అహ్మద్‌ నదీమ్‌ కాస్మీ మతియు బలవంతసింగ్‌ అను వారిరువురు పంజాబు గ్రామీణ 
జీవితమును అందముగా చిత్రించువారు. కాస్మీ ప్రారంభమున కవితలవలెనే తన కథలను 
“రోమాంటిక్‌” శైలిలో వ్రాసెను. వానిలో ప్రేమైక జీవుల చిత్రములు సజీవముగా 
కావ్యభాషలో రచింపబడినవి. కాని కొంతకాలము తరువాత అతడు సామాజిక 


ఉర్దూ సాహిత్య చరిత్ర 303 


విషయములను స్వీకరించి అభ్యుదయ భావములతో కూడిన బృహద్రచనలు చేసెను. 
అతని కథలు నిమ్నవర్గముల వారికి, పీడితులకు సంబంధించినవి. అతని భాష 
సురుచిరము. కథాకథన పద్ధతి సారశ్యమును భావకతయు కలది. అతని కథాసంగ్రహము 
లనేకములు వానిలో, “చౌసాల్‌”, “బగూలే”, “ఆబ్లే”, “సన్నాటొ, “అంచల్‌” మటియు 
“దరో-దీవార్‌” అనునవి ప్రసిద్ధములు. బలవంతసింగులోను మంచి కథకునిలో 
ఉందవలసిన గుణములు అనేకములున్నవి. అయినను అతని భావములు అంతటి 
ప్రభావసంవన్నములు కావు. అతని సామాజిక చైతన్యము పీడిత (ప్రజలకు 
అభ్యుదయపథము ప్రదర్శించునంతటి ఉన్నతిని అందుకొనలేదు. అయినను అతని కథలు 
అతిసుందరములు. కళాదృష్టితో సమగ్రమైనవి. అతని కథా సంగ్రహములలో “జగ్గా”, 
“తారోపద్‌”, “సునెహరా-దేశ” మజియు “పహెలా-పద్ధర్‌” అనునవి ప్రసిద్ధమైనవి. 

“అఖ్బర్‌ ఓరినవీ బీహారులోని ప్రముఖరచయిత. అతడు కథలు, నవలలు, 
నాటకములు మటియు విమర్శలు వ్రాసెను. అయినను అతనికి కథారచనలో కలిగిన 
కీర్తి ఇతర సాహిత్యక్షేత్రములలో లభింపలేదు. అతని కథాసం గ్రహములు కూడ అనేకములు 
ప్రకాశితమైనవి. వానిలో “మంజర్‌-వ-పస్‌మంజర్‌” “భూల్‌భులయ్యా”, “అనార్మలీ”, 
“కలియాం-బెర్‌-కాంటే” అనునవి పేర్కొన దగినవి. అతని కథలలో సామాజిక చైతన్యము 
మనోభావముల ద్వారమున ప్రదర్వితమగును. కనుక అతడు మానవ విజ్ఞానము 
ననుసరించి జీవితమును చిత్రించు వారిలో లెక్నింపబడును. వీహారులోని ఇంకొక రచయిత 
“సుహైల్‌ొ అజీమాబాదీ అట్లుగాక సమాజిక విషయములను (ప్రమచందు 
సంప్రదాయానుసారముగా ఉల్లేఖించెను బీహారు గ్రామీణజీవనపు సుందరచిత్రములు 
'సుహైలొ కథలలో చూడనగును. 

ఖ్వాజా అహమద్‌ అబ్బాస్‌ సువిఖ్యాతుడగు రచయిత. పత్రికా సంపాదకుడు. 
సాహితీరంగమున విశిష్టస్థానము కలవాడు. అతని కథలు జీవితములోని సామాన్య 
సమస్యలను, సన్నివేశములను పురస్కరించుకొని రూపొందినవి. ఒకచో రాజకీయ, 
సామాజిక చైతన్యానుభవము గోచరించును. వేరొకచో అతిసరళశైలిలో ఒక (ప్రేమ కథ 
చెప్పబడును. అభ్యుదయ రచయితలలోను అతనికి మంచి గౌరవస్థానము కలదు. అతని 
కథాసంగ్రహములో 'ఏక్‌లడ్మీ, 'జాఫ్రాన్‌-కే-పూల్‌, 'మైకౌన్‌ హూం), 'కహేహైం జిష్మో 
ఇష్క్‌ అనునవి చాల ప్రసిద్ధిగాంచినవి. 

ముమ్తాజ్‌మవ్తీ మటియు మొహమ్మద్‌ హసన్‌అస్మరీకూడ అవ్యక్తములగు 
మనోభావముల విశ్లేషణచేయుచు కథలు వ్రాసిరి. చాలవజకు వారిరువురు అవ్యక్తములును 
గుప్తములును అగు భావములును వాసనలును చిత్రించిరి. ఈ కథలలో అప్పుడప్పుడు 


304 ఉర్దూ సాహిత్య చరిత్ర 


సామాజిక చైతన్యము స్వల్పముగా గోచరించును. అయినను అధికముగా రోగలు 
అనుభూతులేకాన్సించును. ముమ్హాజ్‌మప్తీ కథాసంగ్రహములెన్నియో ప్రకాశితములైనవి. 
వానిలో 'అన్‌కహీ”, “చుప్‌” “గహమాగహమీ” అనునవి ప్రసిద్ధములు. హసన్‌అస్కరీ 
కథాసంగ్రహములు 'జజీరే మటియు 'ఖయామత్‌హమ్‌ రికాబ్‌ ఆయే న ఆయే” అనునవి 
ప్రకాశితములు. అతడు అనేక ఆంగ్ల ఫ్రెంచి కథలను నవలలను అనువదించెను. అతని 
వచనశైలి సుందరము-సజీవము. అతని బావములు ్రాన్సులోని పతనశీల రచయితలచే 
ప్రభావితములు. అతడు అభ్యుదయ వాదమున మంచి విమర్శకుడు. 

అజీజ్‌ అహమద్‌ నవలలే కాక కొన్ని గొప్పకథలు వ్రాసినాడు. అతని కథలన్నియు 
అధికముగా లైంగిక విషయములతో, వాసనలతో నిండి అశ్లీలములగుటకు కొద్దిలో 
తప్పపోయినవి. అతని కథలలో నొకరీతి మనోవిజ్ఞానమును కనిపించును. “రఖ్యెనా 
తమామ్‌” మటియు “బేకార్‌ దిన్‌ బెర్‌ బేకార్‌ రాతేల అనునవి అతని ప్రకాశిత కథా 
సంగ్రహములు. 

హంసరాజ్‌ రమబర్‌ ఉర్దూ హిందీ రెండు భాషలలో వ్రాయును. అతడు వాస్తవికతను 
మటియు మార్చ్‌ వాదమును అభిమానించువాడు. సరళశైలిలో సాధారణ జీవనమును 
చిత్రించుటలో నేర్పరి. “నయా ఉఫఖ్‌” మటియు “హమ్‌ లోగ్‌” అను రెండు కథా 
సంగ్రహము లతనివి ప్రకాశితములు. అతడు నవలలును, విమర్శాత్మక వ్యాసములును 
వ్రాసెను. అతనిది అభ్యుదయ దృక్పథము. పైన పేర్కొనబడిన వారే కాక ఇంకెందటో 
కథకులు కలరు. వీరిలో కొందజు కొంత కాలము క్రిందట గొప్ప ఖ్యాతి గడించిరి. కాని 
ఇప్పుడు క్రొత్త రచయితలు వారి స్థానము పొందినారు. వీరిలో, ఎమ్‌. అస్లమ్‌, అల్‌, 
అహమద్‌, జలీల్‌ ఖీద్వాయీ, మజ్నూ గోరభ్‌పూరీ, మీర్జా అదీబ్‌, హమీదుల్లా అఫ్సర్‌, 
మిజాబ్‌ ఇస్మాయిల్‌ మొదలగు వారు పేర్కొనదగిన వారు. ప్రతి ఒకరును అనేక 
సంగ్రహములు ప్రకాశింప జేసినవారే. స్థలాభావము వలన క్రొత్త రచయితలను గుణించి 
వ్రాయుటయు అసంభవమైనది. వారందటును ప్రజాదరణ పొందినవారే. వారి కథలు 
పోత్సాహముగా చదువబడుచున్నవి. గులామ్‌ అబ్బాసీ (ఆనందీ) మహేద్రనాథ్‌ 
(చాందీకే-తారే, జహాయమై రహ్తాహూం, మైడార్లింగ్‌ హోటెల్‌, నయీ బీమారీ, హిందూస్మాన్‌ 
సే పాకిస్థాన్‌ తక్‌) హాజరా మసూర్‌ (చర్మే హాయ్‌ అల్లాహ్‌) ఖదీజా మస్తూర్‌ (ఖేల్‌, 
బౌఛార్‌, చంద్‌ రోజ్‌ జెర్‌) ముస్తూజ్‌ షీరీం (అప్నీ నగరియా) ఖురతుల్‌ ఐన్‌ (సితారోంసే 
ఆగే, షీషే-కా-ఘర్‌) ఖుదురతుల్లా షహాబ్‌ (నఫ్ఫానే) అన్వర్‌ (ఆగ్‌కీ ఆగోష్‌మే) ప్రేమనాథ్‌ 
పర్దేశీ(దున్యాహమారీ) ఇబ్రాహిమ్‌జలీస్‌ (జర్ట్‌-చెహరే, చాలీస్‌ కరోర్‌ భికారీ, తికోణా 
దేశ్‌ మొదలగునవి) ఎ. హమీద్‌ (ఖిజాం-కా-గీత్‌) సిద్దీకాబేగమ్‌ (హిచ్మియాం, లరజ్లే 


ఉర్దూ సాహిత్య చరిత్ర 305 


ఆంసూ, రఖ్సె బస్మిల్‌) రజియా సజ్ఞాద్‌ జహీర్‌, శౌకత్‌ సిద్దీభీ (తీస్రా ఆద్మీ) ఇంతెజార్‌ 
హుస్సేన్‌ (గలీకూచే) ప్రకాశ్‌ పండిత్‌ (మీరాస్‌) మొదలగు రచయిత లట్టివారు. 

ఇట్లు పేర్కొనబడిన వారిలో అనేకులు నేటి ప్రఖ్యాత కథకులలో గణనీయులు. 
భారతీయ జీవనము, వర్గసంఘర్షణము, మానవుని ఆంతరంగిక భావములు మటియు 
దేశపు దుర్దశ ఈ రచయితలకు చాల పరిచితములు. వీరిలో చాలమంది ప్రజాస్వామ్యపు 
సుందర స్వప్నములను మతీయు కల్పనలను చిత్రించిరి. 

ఉర్దూలో నవలాసాహిత్యారంభమును గుతించి ఇదివజకే వ్రాయబడినది. కాని 
నేటికాలపు జీవనమునకు సంబంధించిన సమస్త విషయములను స్వీకరించి తన 
నవలలలోని నాయక పాత్రలుగా సామాన్యులగు జనులను మొట్టమొదట ప్రవేశపెట్టిన 
వారు పప్రమచందు. అతని తొలినాళ్ళ నవలలో ఆనాటి అతని కథలలో నున్నట్టి 
నిండుతనము కాని నైపుణ్యము కాని కాన్సింపవు. కాని అతని చివరి నవలలలో గంభీరాను 
భూతులలో కళాత్మక సౌందర్యము సమగ్రరూపమున కననగును. తొలినాళ్ళ నవలలలోని 
శైథిల్యము చివరి నవలలలో తొలగిపోయినది. విశేషించి అతని చివరి నవలయగు 
“గోదాన్‌” లో విషయముతో కళ అతి నిపుణతతో సమన్వయ పరచబడినది. అతడు 
ఎల్లకాలమును మహారచయితల శ్రేణిలో లెక్కింపబడును. 

గ్రైమచందు సుమారు ఒక డజను నవలలు వ్రాసెను. 17, 18 ఏండ్ల 
ప్రాయమునుండియే అతడు రచన ప్రారంభించెను. “బాజారె-హుస్స్‌” అను నవల వలననే 
అతనికి ప్రఖ్యాతి లభించెను. అ నవలయే తరువాత “సేవాసదన్‌” అను పేర హిందీలో 
ప్రచురింపబడెను. “బేవా”, “చౌగానె-హస్తీ”, (రంగభూమి) “మైదానె-అమల్‌” (కర్మభూమి) 
మటియు “గోదాన్‌” అనునవి అతని సుప్రసిద్ధ నవలలు. అతని కథల వంటివే అతని 
నవలలు కూడ. నవలా రచన ననుసరించి ప్రేమచందు ప్రజా సాహిత్యకారులలో 
గొప్పవాడు. 

మిర్దారుస్వా మటియు డేమచందులే కాక ఉర్దూ రచయితలు అనేకులు వేశ్యల 
కరుణాజనక జీవితమును హృదయ విదారికమగు శైలిలో చిత్రించిరి. ఖారీ సర్ఫరాజ్‌ 
హుస్సేన్‌ నవలలును సజ్ఞాద్‌ హుస్సేన్‌ కన్మండవీ వ్రాసిన “నప్తర్‌” అను నవలయును 
ఇందుకు మంచి ఉదాహరణములు. ఆధునిక మనోవిజ్ఞానమును, సామాజిక చైతన్యమును 
అనుసరించి ఈ సమస్యను చర్చించిన రచయిత ఖాజీ అబ్బుల్‌ గప్ఫార్‌. అతని 
“లైలా-కే-ఖుతూత్‌” అను నవల అనుపమమైనది. అందు వేశ్యల కరుణాత్మక గాధ 
సురుచిరమగు శైలిలో రచింపబడినది. ఆ సమస్య తాత్విక పద్ధతిలో పరిశీలించు ప్రయత్నము 
చేయబడినది. ఈ నవలలో భావుకతతో గంభీరత సమన్వయ పరచబడినది. పఠితలు 


306 ఉర్దూ సాహిత్య చరిత్ర 


ఆనందము పొందుచునే ఆ ప్రశ్నయొక్క గంభీరతకు విచారమగ్నులును అగుదురు. అతని 
భాష సుందరము. ఖాజీ అబ్బుల్‌ గప్పార్‌ ప్రఖ్యాత పత్రికా సంపాదకుడు-మంచి రచయిత. 
అతని అనేక గ్రంథములు ప్రకాశితములైనవి. వానిలో “హయాతె -అజ్బత్‌”, 
“అసారు-అబుల్‌ కలామ్‌”, అసారె-జమాలుద్దీన్‌ఆఫ్లానీ” “అజీబ్‌” అనునవి ప్రసిద్ధమైనవి. 
క్రీశ. 1947 నుంటి అతడు అంజుమనె-తరల్టీ-ఉర్జూ (హింద్‌) యొక్క మంత్రి పదవి 
నిర్వహించుచున్నాడు. 

సజ్ఞాద్‌ జహీర్‌ క్రీ.శ. 1939 లో “లండన్‌-కీ-ఏక్‌రాత్‌” అను నవల వ్రాసెను. 
అది క్రొత్త శైలిలో వ్రాసిన మొదటి నవల. సజ్ఞాద్‌ జహీర్‌ చాల కాలము లండనులోను, 
ప్యారీసులోను గడపి అచటి సాహిత్య ప్రయోగములచే ప్రభావితుడయ్యెను. ఈ నవలలో 
ఐరోపా శైలులు ప్రయోగించెను. ఈ నవల ప్రసిద్ధిపడయుటకు ఐరోపా ప్రభావము 
కలిగియుండుటయే కారణము కాదు. ఇచటి పరిస్థితుల ననుసరించి భారతీయ యువకుల 
కల్పనలను, కామనలను చర్చించిన మొట్టమొదటి నవల ఇదియే. మధ్యమ వర్గపు సంపన్న 
కుటుంబములకు చెందిన యువకులు కొందజు లండనులో విద్యాభ్యాసము చేయుచు 
మారుచున్న ప్రపంచ పరిస్థితులచే ప్రోత్సాహితులై తమ మాతృభూమియొక్క దుర్దశను 
తిలకించి అశ్రువులు రాల్బుట ఇందలి ఇతివృత్తము. నవలలోని పాత్రలు చాలవబికు 
స్వప్న జగత్తులో విహరించువారు. ఆదర్శవాదులు మలటియు విషయ వాంఛలలో 
మునిగినవారు. అట్టివారు తమ మాతృదేశ దుర్దశను ఊహించి స్వాప్నిక ప్రపంచము 
నుండి మేల్మాంచి దుర్దశకు కారకులగు ఆంగ్లేయుల పట్ల అసహ్యభావము ప్రకటింతురు. 
నూతన నవలా రచనలో ఇదొక సఫల ప్రయత్నము. నవ రచయిత లందజును ఈ 
నవలచే ప్రభావితులైరి. సజ్ఞాద్‌ జహీర్‌ జోన్‌పూర్‌లోని ఒక సుశిక్షితమగు ఉన్నత 
కుటుంబమునకు చెందినవాడు. లఖ్నోలో విద్యాభ్యాసము చేస్తి ఉన్నత విద్యకై అతడు 
లండను వెళ్ళెను. బ్యారిస్టరీ పరీక్షలో ఉత్తీర్ణుడై లండనులోనే మల్మరాజ్‌ ఆనంద్‌ మొదలగు 
కొందటు భారతీయ రచయితలను కలిసి భారతీయుల అభ్యుదయ సంస్థను నెలకొల్పను. 
స్వదేశమునకు తిరిగివచ్చి ఇచటి రాష్టీయాందోళనము నందును విప్లవాందోళనమునందును 
పాల్గొనెను. ఉర్జూ, హిందీ రచయితల సంఘటనకై కృషి చేసెను. కథలే కాక అతడు 
విమర్శనాత్మక వ్యాసము లెన్నియో వ్రాసెను. విప్లవ రచయితలకును అభ్యుదయ 
రచయితలకును నాయకుడనబడెను. ప్రస్తుత మతడు కమ్యూనిస్టు భావములు ప్రకటించిన 
నేరమున పాకిస్తాన్‌లో నిర్భంధ జీవితము గడుపుచున్నాడు. 

కథకుల సందర్భమున ప్రస్తావింపబడిన కృష్ణచం[ద్ర గొప్ప నవలా రచయిత కూడ. 
ఇప్పటివబికు అతని “షికస్త్‌”, “జబ్‌-ఖేత్‌ జాగే”, “తుఫాన్‌-కీ-కలియాలా, “ఉల్దాదరఖ్‌” 


ఉర్దూ సాహిత్య చరిత్ర 307 


అను నాల్గు నవలలు ప్రకాశితములైనవి. అతని మొదటి నవల యగు “షికస్త్‌” ప్రచురింప 
బడినంతనే దాని విశిష్టతను గుటించి విమర్శకులు అభిప్రాయ భేదమును వెలిబుచ్చిరి. 
కాని కాశ్మీర జీవనమును అచటి కర్షకుల జాగ్భతిని ఇట్లు సజీవముగా చిత్రించిన నవల 
ఇంకొకటి లేదనుట వాస్తవమే. శిల్పము ననుసరించి ఇందు లోపములున్నను దీనిని 
చదువుటవలన కాశ్మీర జీవనము పఠితలకు ప్రత్యక్షమగును. అచటి కర్షకుల పట్ల రచయిత 
ప్రకటించిన సహానుభూతి సముచితమైనది. “తూఫాన్‌-కీ-కలియాలొ కూడ కాళ్ళీర 
జీవనమును, జాగృతిని సుందరముగా చిత్రించిన నవల. “జబ్‌ ఖేత్‌ జాగే” అను నవలలో 
ఒక సామాన్య కృషిక యువకుని జీవిత చిత్రణము ద్వారమున తెలంగాణా కర్షకుల 
విష్లవాందోళనమును ప్రదర్శించు ప్రయత్నము చేయబడినది. కృష్ణచం[ద్రుని వచనము 
అసాధారణమగు సౌందర్యముగలది. అతి నవీనమైనది. 

సుప్రసిద్ద కథారచయిత్రి “ఇస్మత్‌ చుగ్తాయీ” “జిద్దీ” మజియు “టేడీ లఖీర్‌” అను 
రెండు నవలాలు వ్రాసినది. జిద్దీ ఇతివృత్తము సాంఘీకమే అయినను “రోమాంటిక్‌” 
కథవలె నున్నది. అందలి వాస్తవికతలో ఆదర్శవాదము కూడ ప్రస్ఫుటమై తత్ర్రభావమును 
తగ్గించెను. “టేఢీ లఖీర్‌” నిశ్చయముగా గొప్ప రచన. బాల్య జీవితపు మనస్తత్వమును, 
ఆంతరంగిక ఘర్షణను ఇంత సుందరముగా మటియే ఇతర నవలలో చిత్రింపబడలేదు. 
మధ్యమవర్గ ముసల్మాను పరివారము ఇందు సహజ సుందరముగా చిత్రింపబడినది. 
దీని ఉత్తర భాగము పూర్వ భాగముతో అతికినట్లు లేదు. ఏలయన ఇందు చర్చింపబడిన 
రాజకీయ సమస్యలు వాస్తవికములే అయినను అచట అనుచితము లనిపించును. ఇష్మత్‌కు 
భాషా విన్యాసముపై అసాధారణమగు అధికారము కలదు. ఆమె చిత్రించిన పాత్రల 
సంభాషణలు యథార్థము లనిపించు నంతటి స్వాభావికములు. అభ్యుదయ రచయితలలో 
ఆమె ప్రముఖ స్థానము కలది. 

వర్తమాన యుగమున చాల ప్రజాదరణ పొందిన రచయితలలో అజీజ్‌ అహమద్‌ 
ఒకడు. అతని నవలలు ఇంతవటికు ఎన్నియో ప్రకాశితములైనవి. వానిలో “గురేజ్‌, 
“ఐసీ బులందీ ఐసీ పస్తీ” “షబ్బమ్‌” అనునవి ప్రసిద్ధములు. అతని కథలవలె నవలలును 
కామవాసనలతో నత మే అతని పాత్ర లన్నియు విషయ లాలసమైనవి. నవలా శిల్పమున 
అతడు మిగుల నేర్పరి. అనేక భాష లెటిగిన వాడగుట వలన ఐరోపాలోని మంచి మంచి 
సాహితీ శైలులచే ప్రభావితుడు. అతడు కేవలము విషయవాంఛలనే పరిశీలించును. కాని, 
జీవితములోని ఇతర ముఖ్య సమస్యలను బొత్తిగా విస్మరించును. 

క్రీ.శ. 1947 వ సంవత్సరమున హిందూ ముస్లిముల మత కలహముల కారణమున 
రక్తము నదులైపారెను. ప్రఖ్యాతులగు ఉర్దూ రచయిత లందజును ఆ విషయమును 


308 ఉర్దూ సాహిత్య చరిత్ర 


పురస్కరించుకొని ఏదో కొంత వ్రాసిరి. ఈ ఇతివృత్తము మీదనే అనేక నవలలు 
రచింపబడినవి. ఇట్టి నవలలలో రామానంద్‌ సాగర్‌ వ్రాసిన “జెర్‌ ఇన్సాన్‌ మర్‌గయా” 
అనునది. ఖుద్రతుల్లా షహాబ్‌ వ్రాసిన “యాఅల్లాహ” అనునది మజియు ఖురతుల్‌ ఐన్‌ 
హైదర్‌ వ్రాసిన “మేరేభీ సనమ్‌ ఖానే” అనునదియు చాల ప్రముఖమైనవి. “సాగర్‌” 
వ్రాసిన నవల రచయితయొక్క సహృదయతను మానవప్రేమను, అత్యాచారముపట్ల 
అసహ్యభావమును వెల్లడించును. ఇందులో భావుకత అత్యధికము. మానవుడు 
దురాచారముల ముందు ఓటమిని అంగీకరించుట తప్ప ఏమియు చేయలేడని “సాగర్‌” 
భావము. షహాబ్‌ రచనలలో అటనట సాంప్రదాయకత గోచరించినను అతనినవల 
సర్వోత్తమము. ఖురతుల్‌ ఐక్‌ హైదర్‌ “మేరేభీ సనమ్‌ఖానే” వ్రాసి చాల ప్రఖ్యాతి గాంచెను. 
ఇందు 1947 నాటి కలహముల వర్ణన అతిస్వల్పమే అయినను ఉన్నంతవజకు చాల 
కరుణాత్మకముగా వ్రాయబడినది. ఆమె “సఫీనయే-గమే-దిలొ” అను మజియొక నవల 
కూడ వ్రాసినది. అందలి ఇతివృత్తము అంత గొప్పదికాదు. అవధ్‌లోని ఉచ్చవర్గీయులు 
మజియు మధ్యమవర్గపు బుద్ధి జీవుల జీవితవిధానమును ఆచారవ్యవహారములను ఆమె 
చిత్రించినంత సుందరముగా ఇంకెవరును చిత్రింపజాలరు. 

కొంత కాలము క్రిందట డాక్టర్‌ అహసన్‌ ఫారూఖీ “షామె అవధ్‌” అను నొక 
నవల వ్రాసెను. విప్లవము తరువాతి లభ్నో పరిస్థితిని అచటి సాంఘిక దుస్థితి చాల 
వాస్తవికముగా చిత్రించి అంతమొందుచున్న నవ్వావీ సభ్యతను వర్ణించినాడు. రచయిత 
ఆ నవలలో కాని అతని రచనలో గాంభీర్యము లేదు. అయినను భాష అందమైనది. 
పాత్రలు వాస్తవికత కలవి. కనుక అతని నవల కొక ప్రముఖన్థానము లభించినది. డా. 
అహసన్‌ ఇంక కొన్ని నవలలు వ్రాసెను. అవి ఇచట పేర్మొనదగినంత విశిష్టత కలవి 
కావు. 

ఈ అధ్యాయమున ఇంకను ఎందటో మంచి రచయితల వృత్తాంతము 
వ్రాయబడలేదు. వ్రాయబడనివారును అనేక రచనలు చేసినవారే. వారి రచనలు ప్రజాదరణ 
పొందినవే. అయినను వారి రచనలో విమర్శా దృష్టితో చూచినచో విశిష్టత కాన్పించదు. 
ఎమ్‌. అస్లమ్‌, రషీద్‌ అఖ్బర్‌ నద్వీ, రయీస్‌ అహమద్‌ జాఫరీ, ఖైసీ రాంపూర్‌ మొదలగువారు 
ఇట్టివారు. ఫయ్యాజ్‌ అలీ వ్రాసిన, “షమీమ్‌” మజియు “అన్వర్‌” అను రెండు నవలలు 
అనేక పర్యాయములు ప్రచురింపబడి బహుగా చదువబడు చున్నవి. ఇట్లే పండిత్‌ కిషన్‌ 
ప్రసాద్‌ కౌర్‌ వ్రాసిన “శ్యామా, “మజ్ఫూరే-వఫా”, సాధూ-జెర్‌-బేసవా” అను నవలలు 
చాల ప్రజాదరణ పొందినవే. వానిలో సంస్కార భావములుండుట వలన కొంత విశిష్టత 
కలిగినవే. ఆదిల్‌ రషీద్‌, మహేంద్రనాధ్‌, ఎ. అహమద్‌ కూడ కొలది కాలముననే గొప్ప 


ఉర్దూ సాహిత్య చరిత్ర 309 


యశము పొంది జీవితములోని వివిధ సమస్యలను పరిశీలించు ప్రయత్నము చేసిరి. 

పెట్టుబడిదారీ విధానమును మటియు క్రొత్త పరిస్థితులందు క్రొత్త మార్గములలో 
వికసితమగుచున్న సభ్యతను నవల ఎంత సహజముగా చిత్రింపగలదో ఇంకే సాహిత్య 
రూపమును అంత సమజముగ చిత్రింపజాలదు. కనుకనే ప్రపంచము నందలి జీవద్భాష 
లన్నిటిలో నవలా రచన ప్రముఖమైనది. ఇప్పుడు ఉర్జూలోని రచయిత లనేకులు నవలా 
రచనలో నూత్న శైలులను ప్రయోగించుచున్నారు. కొందరి ప్రయోగములు సఫలములు. 
కొందరిని విఫలములు-అయినను ఉర్దూ సాహిత్య చరిత్రలో త్వరలోనే కొందజు మంచి 
నవలా రచయితలు స్థానము పొందగలరనిపించుచున్నది. ఆంగ్ల, (ఫ్రెంచి, రష్యన్‌ నవలలు 
కొన్ని మంచిమంచివి ఉర్దూలో అనూదితములైనవి. వాని వలన నవ్య రచయితలకు 
ప్రేరణ లభించినది. 

ఉర్దూ నాటక సాహిత్యమున జరుగవలసినంత అభివృద్ధి జరుగలేదు. దీనికి ఎన్నియో 
కారణములు కలవు. నాటక రచయితలను ఆకర్షించునట్టి రంగస్థలములు లేకపోవుట 
ముఖ్య కారణము. అదికాక నాటకకర్త లనేకులు రేడియోల కొజకు ఫిల్ముల కొజకు 
వ్రాయుచున్నారు. అయినను ఈ నడుమ కొన్ని యేండ్లనుండి ప్రా. ముసీబ్‌, 
ఇమియాజ్‌అలీతాజ్‌, అష్‌ బేదీ, కృష్ణచంద్‌, ఇత్‌, అహమద్‌ అబ్బాస్‌, మంటూ, 
మిర్ణాఆదీబ్‌, రఫీపీర్‌ మొదలగువారు పెక్కు నాటకములు వ్రాసి ప్రచురింపజేసిరి. వానిని 
ప్రజలు ఉత్సాహముతో చదువుచున్నారు కూడ. మంచి మంచి వైదేశిక నాటకములు 
అనువదింపబదినవి. అయినను గమ్యము చాల దూరమున నున్నది. మన నాటకకర్త 
లింక చాల పురోగమనము చేయవలసి యున్నారు. 

ఉర్దూ సాహిత్యమును హాస్యరసప్రధానములగు రచనలు విశేషముగా ఉన్నవి. 
గద్యములోను పద్యములోను ఉత్తమ శ్రేణికి చెందిన హాస్యమును సృష్టించిన రచయితలు 
కలరు. వీరిలో కొందజును గూర్చి వెనుకటి అధ్యాయములలో వ్రాయబడినది. మటికొందబ 
గూర్చి ఇచట సంక్షేపముగా వ్రాయబడును. ఈనాడు హాస్య రసపోషకులగు రచయితలు 
అనేకులున్నారు కనుక, ఈ యుగమును హాస్యరసమునకు స్వర్ణయుగ మనవచ్చును. 
కొందటు కేవలము నవ్వులు కురియింతురు. మలీకొందటు వానితో 
వ్యంగ్యబాణములనుగూడ ప్రయోగింతురు. రషీద్‌అహమద్‌ సిద్దీఖీ సర్వోత్తముడగు హాస్య 
రచయిత. అతనిని గుజించి వెనుకటి అధ్యాయమున వ్రాయబడినది. ఇతడు కాక అజీమ్‌ 
బేగ్‌ చుగ్దాయీ, పత్రస్‌ బుఖారీ, షాకత్‌ధాన్వీ, ఇమ్మియాతజ్‌ అలీతాజ్‌, నాకారా హైదరాబాదీ, 
హాజీలఖ్‌లఖ్‌, సింద్‌బాద్‌జహాజీ, కృష్ణచం[ద్ర, కనయ్యాలాల్‌కపూర్‌, షఫీఖుర్రహమాన్‌ 
మున్నగువారు చాల ఉచ్చకోటి రచనలు చేసినవారు. 


310 ఉర్దూ సాహిత్య చరిత్ర 


అజీజ్‌బేగ్‌ చూగ్తాయీ క్రీ.శ. 1941 లో అకాల మరణము చెందెను. అతని కథా 
సం(గ్రహములును నవలలును సుమారు ఇరువది. అతడు జోధ్‌పూర్‌ నివాసి. అలీఘర్‌లో 
విద్యాభ్యాసము చేసి జీవికకై న్యాయవాదవృత్తి నవలంబించెను. మొదటి నవల “షరీర్‌వీవీ” 
వ్రాసి నంతనే అతనికి ఘనమైన కీర్తి లభించెను. కొలది కాలములోనే అతడు “కోలార్‌”, 
“ఖానమ్‌”, “చమ్మీ”, “కమ్టోరీ”, “జన్నత్‌కా భూత్‌” మొదలగు ఎన్నియో గ్రంథములు 
ప్రచురించెను. ఈ [గ్రంథములు ఇప్పటికిని ఉత్సాహముతో చదువబడుచున్నవి. కొన్ని 
హిందీ మజియు అన్య భాషలలో అనూదితములైనవి. అతని కథలు సాధారణముగా 
మధ్యమ వర్గ ముసల్మాను కుటుంబముల జీవన విధానములకు సంబంధించినవి. అతని 
పాత్రలు అవసరముకంటె అధికముగా చంచల మయినవి. అతని హాస్య కథలలో నాటకీయ 
విన్వాసము లత్యంత రమనీయములు. అతడు నిరంతర రోగి కనుక శయ్యపై పడియుండి 
తన జీవితములోని అలసతను చేతగాని తనమును విస్మరించుటకై తన పాత్రల నంత 
చంచలములుగా చిత్రించె నందురు. 

“పత్రస్‌” కొన్నియే వ్యాసములుగా వ్రాసినాడు. అతని వ్యాసము లన్నియు 
“మజామీనె-పత్రస్‌” అను పేర ప్రచురింప బడినది. ఈ ఒక్క వ్యాస సంగ్రహము వలననే 
అతడు ఉర్దూలోని ప్రథమ శ్రేణి హాస్య రచయితలలో లెక్కింపబడును. అతని హాస్యము 
సాధారణముగా శబ్బాశ్రితము. ఆ శబ్దములు గంభీరమయినవి. అతని వ్యాసములు కథలతో 
గూడి ఒక క్రొత్తదనము సంపాదించుకొన్నవి. మనో విజ్ఞానము మజియు సుందర శైలి 
వలన అతని రచనలు అసమానమగు రమణీయకత పొందినవి. 

షోకత్‌ ధాన్వీనయము ఇంకను ఏబదేండ్లకులోపే. అయినను ముప్పదికంటె 
అధికముగనే అతని గ్రంథములు ్రచురింపబడినవి. అతడు కూడ క్రీ.శ. 1932లో 
“స్వదేశీరేలొ అను నొక కథ వ్రాసి ఆనాటి నుండియే గొప్ప రచయితలలో లెక్కింపబడెను. 
“శౌకత్‌” శబ్దములచేతను వాక్యములచేతను హాస్యము పుట్టించును. హాస్యాస్పదములగు 
సన్నివేశములు సృష్టించి నవ్వక తప్పని పరిస్థితి కలిగించును. తీవ్రబుద్ధి కలవాడగుటచే 
అతడు సామాన్య విషయములను కూడ మనోమరము లొనర్చును. “మౌజె-తబస్సుమ్‌”, 
“తూఫానె-తబస్సుమ్‌”, “జోడ్‌-తోడ్‌”, “సవతియా-చాహ్‌”, “కార్టూన్‌”, “ససురాల్‌” 
మొదలగునవి అతని ప్రసిద్ద నవలలు. అతడు కవితలు, రేడియోల కొజకు హాస్యనాటికలు 
కూడ వ్రాయును. అట్టి నాటికలు అనేక సంగ్రహములుగా ప్రకాశితము లైనవి. 

కొత్త రచయతలలో కన్షయ్యాలాల్‌ కపూర్‌ చాల మంచి హాస్యరచనలు, వ్యంగ్య 


ఉర్దూ సాహిత్య చరిత్ర 311 


రచనలు చేసినవాడు. అతడు పంజాబు నివాసి. ఒక కాలేజీలో ఆంగ్లోపన్యాసకుడుగా 
పని చేయుచున్నాడు. అతని రచనలో ప్రఖ్యాతులగు ఆంగ్ల రచయితల ప్రభావము 
గోచరించును. ఇంత వణకు అతని “సంగో-ఖిష్ష్‌”, “చంగోరబాబ్‌”, “నోకో-నప్తర్‌, 
“బాలో-షర్‌”, “షీషా-వ-తేషా” అను ఐదు వ్యాస సంగ్రహములు ప్రకాశితములైనవి. 
అతని వ్యాసములలో సామాజిక చైతన్యమును రాజకీయ చైతన్యమును వ్యాపక రూపమున 
గోచరించును. చదువుటకు అతని వ్యాసములు సాధారణము లనిపించును. అతని 
శబ్దములు సరళములు. కాని ఆ సారశ్యము అట్టడుగున హాస్య రసములో మునిగిన 
వ్యంగ్య బాణము లుండును. దినదినము అతని శైలి సురుచిర మగుచున్నది. అతని 
దృక్పథము అభ్యుదయము నందుచున్నది. 

షఫీ ఖుర్రహమాన్‌ కూడ పంజాబు నివాసి. లోకప్రియ రచయితలలో ఒకడు. 
అతని దృష్టిలో ఏ సామాజిక విషయమును ఏ రాజకీయమును లేదు. అయినను సామాన్య 
జీవితము నుండియే అతడు మనోహరములగు కథలను కల్పించును. సాధారణముగా 
యువతా యువకులు చేయు తప్పిదములను వారి ప్రమాదములను ఇతివృత్తములుగా 
గ్రహించుటయే అతని లోకప్రియతలోని రహస్యము. అతని విషయములు గంభీరమైనవి 
కావు. కాని ఊపిరాడని వాతావరణములో అతని కథలు సుఖస్వప్నముల వంటివి. అవి 
జీవితములోని వ్యధాభారమును కొంత తగ్గించును. “షర్‌వాజ్‌”, “ిగోఫే”, “హిమాఖతేంొ, 
లహరే మటియు “కిరణే” మొదలగునవి అతని కథల సంగ్రహములు. 

ఉర్దూలోని హాస్యాత్మక గద్యరచనను పందొమ్మిదవ శతాబ్ది చివరి కాలమున 
“అవధ్‌పంచ్‌” అను పత్రిక ప్రారంభించెను. భారత దేశములో క్రొత్త ప్రాతల మధ్య 
సంఘర్షణ పెటిగిన కొలది. నైతిక జీవనము దుర్చలమైన కొలది, రాజకీయ సామాజిక 
పరిస్థితులు జటిలమైన కొలది వ్యంగ్యమునకు పనికివచ్చు విషయము లెన్నియో ఏర్పడెను. 
వాస్తవిక జీవనమునకును భావములకును నడుమ చాల అంతర ముండుట చూచి ఉర్దూ 
రచయితలు ఆలోచించి హాస్యముపట్ల శ్రద్ద చూపుట అవసరమనుకొనిరి. భారతదేశములోని 
ఇతర ఆధునిక భాషల ననుసరించి చూడ ఉర్దూలో కూడ హాస్యప్రియ సాహిత్యము 
విస్తారముగా వరిల్లినది. 

వర్తమాన యుగమున అన్నిటికంటె అభివృద్ధి చెందిన సాహిత్య రూపము విమర్శ. 
ఏదోవిధముగా రాష్ట్రీయమగు ప్రభావితులైన నవ్యరచయిత లందజును విమర్శనము 
నందును నవీనదృక్పథము కలవారే అని వెనుకటి అధ్యాయముననే తెలుపబడినది. ఈ 


312 ఉర్దూ సాహిత్య చరిత్ర 


విమర్శకులు సాహిత్యము సామాజిక జీవనము వలన ప్రభావితమై, జీవనమును ప్రభావితము 
చేయునని అభిప్రాయపడుదురు. సాహిత్యము యొక్క జనన కారణములను, రచయితయొక్క 
చైతన్యప్రకారమును గ్రహించుట మజియు జీవించుటకై సంఘర్షణ చేయునట్టి ఆదర్శముల 
వరిచయము కలిగియుండుట విమర్శకునకుం ఎంతేని ఆవశ్యకము. 
రచనాత్మకసాహిత్యమును నిర్మించువారు కూడ ఈ పరిధిలోనే నిలిచి పనిచేయుదురు. 
కనుక కొందటు విమర్శకులు తమ బాధ్యతలను గుర్తించి జీవితము మటియు కళలకు 
కల సంబంధమును గూర్చి నొక్కి వక్కాణింతురు. ఇందువలన, యీలాటి రచనలు 
ప్రత్యేకముగా నిలిచి తమ వైలక్షణ్యమును నిల్పుకొనుటయేగాక, దానిని మరింత 
పెంపొందించుటకు కూడ తోడ్చడును. 

సాహిత్యమును సాంఘిక పరిస్థితుల ననుసరించి పరిశీలించు పద్దతి మౌలానా 
హాలీ నాటినుండియే ప్రారంభమైనది. క్రీ.శ. 1930 వ సంవత్సరము తరువాత భారతదేశపు 
సమస్త జీవనమున అభ్యుదయాందోళనకు సంబంధించిన చిహ్నములు కనిపించును. 
సాహిత్యము నూత్న పంథాలలో పురోగమించినది. అట్లే పరిశీలనకు పరిశోధనకు 
సంబంధించిన సిద్ధాంతములును మారిపోయినవి. విమర్శకులకు “మార్చ్‌? వాదము చాల 
సహాయకారి అయినది. ఈ కాలమున అనగా క్రీ.శ. 1935 లో అజఖ్బర్‌ రాయ్‌పూరీ 
“అదబ్‌-జెర్‌-జిందగీ” అను నొక ఉత్కృష్ట రచనచేసెను. నేడు ఆ గ్రంథమున ఎన్నియో 
లోపములు, దొసగులు కన్సించును. విషయము అపరిపుష్టము. తర్మము అసమంజసము. 
అయినను ఆ గ్రంథము ఒక క్రొత్త బాలవైచినదనుట సత్యము. “అబ్లర్‌” ఇంకను అనేక 
రచనలు చేసెను. కాని క్రమక్రమముగా అతడు మార్చ్‌ వాదమునుండి విడిపోయెను. 
అతని విమర్శనాత్మక రచనలు, “అరబ్‌-జెర్‌-ఇన్టిలాబ్‌” మతియు “సంగె-మీలొ అను 
పేర ప్రకాశితములైనవి. భారతదేశమున మొదటినుండియు సమానవాదమునకు 
యధార్థవాదమునకు సంబంధించిన దృక్పథము లేకపోలేదు. అయినను నవీనమగ 
సామాజిక జాగృతితోను నవీనమగ ఆర్థిక చైతన్యముతోను క్రొత్త విమర్శనావిధానము. 
అందు ముఖ్యముగా మార్చ్‌ వాదసంబంధమైన విమర్శనావిధానము నెలకొనెను. అప్పుడే 
అభ్యుదయరచయితల సంఘము స్థాపింబడెను. రాజకీయ చైతన్యమును వాంఛించిన 
సమయము అదియే. మార్చ్‌వాదము ననుసరించి సజ్ఞార్‌, జహీర్‌, ముమాజ్‌ హుస్సేన్‌, 
దా. అబ్బుల్‌అలీమ్‌, ఫైజ్‌, సిఖైహసన్‌, సర్టూర్‌ జాఫరీ మొదలగువారు సాహిత్యమును మటియు 
జీవనమునకుగల సంబంధమును స్పష్టమొనరింప ప్రయత్నించిరి. విమర్శనమునకు 


ఉర్దూ సాహిత్య చరిత్ర 313 


సంబంధించిన ఈ శాస్ర్తీయ దృక్పథము చాల వ్యాపకమైనది. పూర్వము కేవలము 
సౌందర్యశాస్త్రము నాధారముగా గొని సాహిత్యమును విమర్శించువారును, తమ 
మనోభావములనే విమర్శపేర ప్రకటించువారును ఈ క్రొత్త విమర్శనాపద్ధతిని 
అవలంబించిరి. ఇట్టి విమర్శకులలో పిరాఖ్‌ గోరభ్‌పూరీ, మజ్నూగోరఖ్‌పూరీ మతియు 
డా. ఏజాజ్‌హుస్సేన్‌ పేర్కొనదగినవారు. ఫిరాఖ్‌ శృంగార రసప్రధానములగు గజలులు 
వ్రాయుట చాలించి జీవనపు నవచైతన్యము నాదరించెను. అట్లే అతడు తన విమర్శలో 
సౌందర్యశాస్త్రమునకే కాక సామాజిక పరిస్థితులకును ప్రాముఖ్యము ఈయసాగెను. 
అయినను మార్చ్‌వాదమును సంపూర్ణముగా అంగీకరించిన వాడుకాదని అతని విమర్శలు 
స్పష్టముచేయును. అతని ఆలోచన ఎంత నవీనమైనదయినను సౌందర్య శాస్త్రమునకు 
లోబడినదే. అతని వ్యాసములు “అంధాజే” మజియు “హాషియే” అను రెండు 
సంగ్రహములుగా ప్రకాశితములైనవి. “ఉర్దూ ఇష్మియా షాయిరీ” అను మటియొక 
గ్రంథమును ప్రచురింపబడినది. అతడు సాహిత్యము మటియు జీవనము మధ్య 
భావపూర్ణమును రచనాత్మకమును అగు సంబంధమును వాంఛించును. కాని, 
మార్క్‌వాదులవలె సాహిత్యమును మానవజాతియొక్క ఆర్థిక, సామాజిక, సాంస్క లతిక 
జీవనమునకు ప్రతిబింబముగా రూపొందించుటకు ప్రయత్నింపడు. 

ప్రతిభాశాలురగు విమర్శకులలో “మజ్నూ” గోరఖ్‌పూరీ ఒకడు. అతడు 
విశ్వసాహిత్యము నతివేలముగా అధ్యయనము చేసినవాడు. దార్శనిక దృక్పథము కలవాడు. 
కనుక అతని మాటలెప్పుడును అవిచారమూలకములు కావు. సామాన్యమైనవియు కావు. 
ఆరంభమున అతడును చాలవజకు సాహిత్యములో భావమును, సౌందర్యమును 
అన్వేషించుటకే ప్రయత్నించెను. రచయితల యొక్క వ్యక్తిత్వమునకు ప్రాధాన్యమిచ్చెను. 
అయినను అతని వ్యాసములు మనోహరమైనవి. సారస్వతానందము పొందుటకు 
సహాయపడునవి. కాని క్రమక్రమముగా అతడు తన మార్గము మార్చుకొనెను. ఆర్థిక 
జీవనమున సంఘర్షణపడుచున్న మానవుని ఆత్మకు ప్రతిబింబమే సాహిత్యము అను 
అభిప్రాయము కలవాడయ్యెను. అతని శైలిసుందరమైనది. కనుక అట్టి అభిప్రాయముతో 
కూడిన విమర్శలుకూడ సురుచిరముగా, రచనాత్మకముగా ఉండును. అప్పుడప్పుడు అతని 
విమర్శలో ఒక లోపము కన్పించును. సిద్ధాంత వివరణ చేయుచునప్పుడతడు మార్చ్‌ 
వాదమును సంపూర్ణముగా స్వీకరించినట్లు తోచును. కాని ఎవరేని రచయితను, లేక 
కవిని గుతించి వ్రాయునప్పుడు మాత్రము అతని వెనుకటి దృక్పథమే గోచరించును. 


314 ఉర్దూ సాహిత్య చరిత్ర 


“తస్టీదీ హాషియే”, “అదబ్‌-జెర్‌-జిందగీ” మతియు “అఫ్సానా” అనునవి అతని వ్యాస 
సంపుటములు. 

డా. ఏజాబ్‌ హుస్సేన్‌ అలహాబాద్‌ విశ్వవిద్యాలయమున ఉర్దూ భాషాధ్యక్షుడు. అనేక 
గ్రంథములు ప్రచురించిన వాడు. ప్రారంభమున అతడును విమర్శనము చేయునప్పుడు 
హాలీ, ఆజాద్‌, షిల్లీ మొదలగు వారిరీతినే అనుసరించెను. ఆంగ్రభాషాధ్యయనము 
చేసినవాడగుట ఆ రీతిలో కొంత నవీనతకూడ కలిగించువాడు. అతని వ్యాసములలో 
ఎట్టి రాజకీయ చైతన్యము కాని కన్పించదు. కాని అభ్యుదయ భావములచే ప్రభావితుడైన 
తరువాత అతడును సామాజిక పరిస్థితులకు ఆర్థిక పరిస్థితులకు ప్రాధాన్యమిచ్చుచున్నాడు. 
ఇప్పుడు అతని అభిప్రాయము ననుసరించి సాహిత్యము జీవనసంఘర్షణకు బ్రతిబింబమే. 
“ఆయీ నయే మారిఫత్‌” “ముఖబ్రసర్‌-తారీఖె-అదబె-ఉర్టూ”, “న యే అదవీ దుజ్లానాత్‌” 
అను మూడు గ్రంథము లిప్పటికి ప్రచురింపబడినవి. ఇంకను ప్రచురించబడవలసిన 
గ్రంథములు అనేకములు. వానిలో “ఉర్దూ షాయిరీ పర్‌ మజ్జబ్‌కా అసర్‌” అనునది చాల 
గంభీరమైన విమర్శనాత్మక రచన. 

కథాసాహిత్యమునకు గావ్యరచన సందర్భమునను పేర్కొనబడిన “అఖ్లర్‌” అన్సారీ 
మంచి విమర్శకుడు కూడ. “ఇఫాదీ ఆదబొ అను పేర అతని లఘు పుస్తకమొకటి 
(ప్రచురింపబడినది. “అదవీ డాయిరీ” అను పేర ఇంకొక (గంథము కూడ ప్రకాశితమైనది. 
అందు విమర్శనాష్థతిని గుజించిన గంభీర భావములు వెల్లడింపబడినవి. “అబ్లర్‌” పేరుగల 
మతియొక వ్యక్తి పట్నా కాలేజీ అధ్యక్షుడు. అతనిని గుతించి ఇదివజకే వ్రాయబడినది. 
అతడు వ్రాసిన వ్యాసములు అనేకములు. అవన్నియు తస్టీదె-జదీద్‌” మతియు 
“తహభీభొ -తన్టీద్‌” అనుపేర రెండు (గ్రంథములలో ప్రకాశితములైనవి. అతడు 
మార్చ్‌వాదముచే ప్రభావితుడైనవాడే కాని కొంత అభిప్రాయభేదము కూడ కలవాడు. 

ఈ నాటి గొప్ప విమర్శకులలో “ఆలె అహమద్‌ సురూర్‌” ఒకడు. అతడు లఖ్నో 
విశ్వవిద్యాలయమున ఉర్దూ భాషాధ్యక్షుడు. ఆంగ్ల, ఉర్దూ సాహిత్యములను కూలంకషముగా 
అధ్యయనము చేసినవాడు. విమర్శనాపద్ధతులను సమగ్రముగా పరిశీలించినవాడు. 
శాప్రీయమగు దృక్పథము నలవరచు కొనినవాడు. మొదటినుండియు అతని వ్యాసములు 
గంభీరమైనవి. ఇతర విమర్శకులవలె అతడును క్రమక్రమముగా మార్చ్‌ వాదమును 
ఆచరించెను. శాస్రీయ దృక్పథము కలవాదైనను అతని విమర్శ రచనాత్మకము. 
సారస్వతద్భష్టి కలదికూడ. అతని భావములు సతార్మికములు. అయినను అతని శైలిలో 


ఉర్దూ సాహిత్య చరిత్ర 315 


అటనట భావుకత గోచరించును. అతని ఆంగ్ల సాహిత్యజ్ఞానము అతని విమర్శలకు చా 
పుష్టి కలిగించినది. అతడు ప్రాచ్యపాశ్చాత్య సాహిత్యములను శాస్త్రీయమగు విమర్శనా 
పద్ధతి ననుసరించి పరిశీలించును. అయినను ప్రతి సాహిత్యమొక ప్రత్యేక సంప్రదాయము 
కలదను సంగతిని విస్మరించువాడు కాడతడు. ఆ సంప్రదాయమును మూలతత్వమే 
లుస్తమైపోవు విధముగా ఉల్లంఘించు రచయిత తన సాహిత్యమును ఉన్నతమొనర్పజాలడు. 
సుమార్‌ శైలి సురుచిరము. సారస్వత గౌరవము కలది. అతని వ్యాస గ్రంథము లెన్నియో 
ప్రకాశితములైనవి. వానిలో “తస్టీదీ ఇషారే”, “నయే పురానే చిరాగ్‌”, “తస్టీద్‌ క్యా హై”, 
“అరబ్‌-బెర్‌-నజర్యా” అనునవి (ప్రసిద్ధములు. ఇవికాక ఇంకెన్నియో గ్రంథములు 
ప్రచురింపబడనున్నవి. 

క్రొత్త విమర్శకులలో గడచిన ఎనిమిది సంవత్సరముల కాలమున అసాధారణమగు 
ఖ్యాతిపొందెను. అతనిది కేవలము మార్చిస్టు దృక్పథము. ఆ దృక్పథము ననుసరించి 
సాహిత్యమును (గ్రహించుటకు ప్రయత్నించినవాడు ఉర్దూ సాహిత్యమున అతడొక్కడే 
అనవచ్చును. మార్చ్‌ వాదుల దృష్టి సంకుచితమైనదను దుష్ప్రథ కలదు. కాని ముమ్తాజ్‌ 
హుస్సేన్‌ వ్యాసములు చదివినచో అతనిలోని ఉదారత మటియు విస్తృత జ్ఞానము 
బోధపడును. విజ్ఞానము, దర్శనము, సమాజ శాస్త్రము మొదలగు సమస్త విద్యలలో 
ప్రావీణ్యము లేనివారు సరియైన విమర్శ చేయలేరను సంగతి అతని వ్యాసములు చదివిన 
గాని తెలియును. అయినను అతని భాష అక్కడక్కడ అన్వయ కాఠిన్యము కలది. 
ప్రొఢమైనది. “నఖ్ట-హయాత్‌”, “నయీ ఖద్రే” అను రెండు వ్యాస సంగ్రహము లతనివి 
ప్రకాశితమైనవి. ఇంకను చాల రచనలు అచ్చులో నున్నవి. 

కొన్ని యేండ్లనుండి డా. ఇబాదత్‌ బరేల్వీ విమర్శనలో చాల పేరు గాంచెను. 
అతడుకూడ మార్క్‌వాదముచే ప్రేరణ పొందినవాడే. కాని ఆ సిద్ధాంతములను శాస్త్రీయ 
విధానమున అంగీకరించినవాడు కాడు. సాహిత్యము సమాజ జీవనముపై ఆధారపడినదని 
భావించును కాని, అది వర్ష సంఘర్షణకు పరిణామ మని భావింపడు. అతడు అనేక 
సిద్ధాంతములను సమన్వయపరచును. డా. ఇబాదత్‌ లఖ్నో విశ్వవిద్యాలయము నుండి 
పి.ఎచ్‌.డి. డిగ్రీ పొంది ప్రస్తుతము పాకిస్థాన్‌లో ఉర్దూ లెక్చెరరుగా పనిచేయుచున్నాడు. 
“ఉర్దూ తస్టీద్‌కా ఇర్తిఖా”, “రవాయత్‌ కీ అహమియత్‌”, “తస్టీదీ జావియే” అను మూడు 
గ్రంథములు ప్రకాశితములైనవి. ఇంక రెండు గ్రంథములు అచ్చులోనున్నవి. 

(కొత్త రచయితలలో డా. మహమ్మద్‌ హసన్‌ కొలదికాలములోనే చాల 


316 ఉర్దూ సాహిత్య చరిత్ర 


ప్రఖ్యాతిగాంచెను. అతడు నవలలు, నాటకములు, విమర్శకులు మొదలగునవి అన్నియు 
వ్రాయును. కాని అతని అభిమాన విషయము విమర్శనమే. ఇంతవఅకు “అదవీ తస్టీద్‌” 
అను ఒక పుస్తకమే అతనిది ప్రకాశితమైనది. అతని గంభీర భావములు, విస్తారమగు 
విజ్ఞత, తీవ బుద్ధి అతని రచనలో చూడనగును. ఇతర విమర్శకులవలె అతడును మార్చ్‌ 
వాదముచే ప్రభావితుడయ్యెను. కాని సంపూర్ణముగా దానిని స్వీకరించినవాడు కాడు. 
సామాజిక విశ్లేషణతో పాటు మనస్తత్వ ప్రభావములకును అతడు ప్రాముఖ్యము నిచ్చును. 
అతని వ్యాసముల విషయము సజీవము- సమున్నతము. అతడును లభ్నో విశ్వ 
విద్యాలయము నుండి పి.ఎచ్‌.డి. డిగ్రీ పొంది అలీఘర్‌లో లెక్సెరరుగా పనిచేయుచున్నాడు. 

ఉర్దూ విమర్శకులు చాలమంది మార్చ్‌ వాదముచే (ప్రేరణ పొందినవారు. లేదా 
సాహిత్య వికాసమును చారిత్రక ప్రగతి ననుసరించి పరిశీలించునట్టి సామాజిక దృక్పథము 
కలవారు. కొందజు మాత్రము మనస్తత్వము ననుసరించి విమర్శించువారును కలరు. 
అట్టివారు సాహిత్యమును లేఖకుని వ్యక్తిత్వమునకు ప్రతిబింబముగా భావింతురు. రచనలను 
నిర్దిష్టములగు శాస్త్ర సిద్దాంతముల ననుసరించి విమర్శింప ప్రయత్నింతురు. ఇట్టి 
విమర్శకులలో కలీముద్దీన్‌ అహమద్‌, డా. అహసన్‌ ఫారూఖీ పేర్కొనదగిన వారు. వారు 
ఐరోపీయ విమర్శనా శాస్తముచే ప్రభావితులు. ఉర్దూ సాహిత్యమును కూడ ఆ శాస్త్రము 
ననుసరించియే విమర్శింప జూతురు. ఇట్టి విమర్శలో సభలులు కారు. కనుక 
చీదరించుకొని తమ ఆదర్శముల ననుసరించి ఈ సాహిత్యమున ఏమియులేదని 
కొట్టివైతురు. ఈ సందర్భమున మొహమ్మద్‌ హసన్‌ అస్మరీని కూడ పేర్శొనవలెను. అతని 
విమర్శనములు కొంత గాంభీర్యము కలవే. కాని అతడు ఏదో రూపమున సాహిత్యములో 
మానవ (ప్రేమను, అభ్యుదయ భావములను ప్రకటించిన రచయితలను, విమర్శకులను 
నిందించుటయే తన కర్తవ్యమనుకొనును. అతడు ్రాంసులోని పతనశీల, ప్రతీకవాద 
రచయితలచే, (ప్రభావితుడు. అట్టి వాదములే సాహిత్యమునకు మూల తత్వము 
లనుకొనును. అతని వ్యాస సంపుటి “ఇన్సాన్‌ జెర్‌ ఆద్మీ” అనుపేర కొన్ని దినముల 
క్రిందట ప్రకాశితమైనది. 

స్థలాభావము వలన పలువురు మంచి విమర్శకులు ఇందు ప్రస్తావింపబడలేదు. 
విఖార్‌ అజీమ్‌, డా. అబుల్‌లైస్‌ సిద్దీఖీ, ఖ్వాజా అహమద్‌, ఫారూఖీని గుటించి వ్రాయవలసి 
యుండెను. విఖార్‌ అజీమ్‌, “అఫ్సానానిగారీ”, “హమారే అఫ్సానే”, “నయా అఫ్సానా” 
మొదలగు అనేక రచనలు చేసినాడు. అతని రచనలన్నియు ప్రజాదరణ పొందినవె. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 317 


అబుల్‌లైస్‌ సిద్దీఫీ. “లఖ్నో కాదబిస్తానే-షాయిరీ” అను గ్రంథమును మతికొన్ని 
గ్రంథములను ప్రచురించినాడు. డా.ఖ్వాజా అహమద్‌ ఫారూఖీ, “క్లాసీకీ-అదబ్‌”, “మీర్‌తఖీ 
మీర్‌” అను గ్రంథములు వ్రాసినాడు. వీరుకాక డా. నూరుల్‌ హసన్‌ హాపీ, అజీజ్‌ 
అహమద్‌, డా. మసూద్‌ హుస్సేన్‌ ఖాన్‌, ముజ్జబా హుస్సేన్‌ మజియు “ఖలీలుర్రహమాన్‌” 
వ్రాసిన గ్రంథములు కూడ గంభీరమైనవి. 

కొందజు కేవలము విమర్శలే కాక కళలకు, సాహిత్యమునకు, సంస్కృతికి, 
రాజనీతికి, మతి యితర వివిధ విషయములకు సంబంధించిన విషయముల గూర్చి 
వ్రాసినవారున్నారు. డా. జాకిర్‌ హుస్సేన్‌, డా. అదిద్‌ హుస్సేన్‌, ప్రొ. ముజీబ్‌, ఖ్వాజా 
గులాము సయిదీన్‌ మొదలగువారు ఇట్టివారే. ప్రతిభావంతులగు ఈ రచయితల 
రచనలన్నియు వారి సమగ్ర జ్ఞానమును, మానవడ్రేమను, ఉదార భావములను 
వెల్లడించును. వీరు కేవలము సాహిత్యక్షేత్రమునందే కాక భారతదేశపు సాంస్కృతిక, 
సామాజిక జీవనమునను అత్యున్నతమగు స్థానము కలవారు. వీరందజును ఉర్దూ గద్య 
వాజ్మయమును పరిపుష్టము చేసినవారే. డా.ఆబిద్‌ హుస్సేన్‌ రచనలు “హిందూస్తానీ 
ఖౌమియత్‌-జెర్‌-భౌమీత హజీబ్‌” మటియు “మజామీనె అబిద్‌” అను పేర ప్రకాశితమైనవి. 
అవి పరిశోధనాత్మకములు - దార్శనికములు. (ప్రొ. ముజీద్‌ “రూసీఅదబ్‌”, 
“దున్యా-కీ-కహానీ” మటియు “తారీఖెఫల్సపయే సియాసత్‌” అను శ్రేష్టరచనలు చేసినాడు. 
గులాముస్సయ్యదీన్‌ “రూహె-తహజీబ్‌” మటియు “ఉసూలె తాలీమ్‌” వ్రాసి ఉర్దూ 
సాహిత్యమును సమృద్ధము చేసెను. 

చిట్ట చివర ఈ [గ్రంథ రచయితనగు నేను నన్ను గుటించి కొన్ని పంక్తులు వ్రాసెదను. 
ఏలయన మంచియో చెడ్డయో నేనును ఉర్దూ సాహిత్యమునకు కొంత సేవ చేసినవాడను. 
నేను క్రీ.శ. 1912 వ సంవత్సరమున ఆజమ్‌గఢ్‌ (ఉ - ఫ) నందలి ఒక గ్రామములో 
జన్మించితిని. ఆజమ్‌గఢ్‌లోను అలహాబాదలోను విద్యాభ్యాసము చేసితిని. క్రీ.శ. 1932 
నుండి వ్రాయుట (ప్రారంభించితిని. కథలు, నాటకములు, కవితలు, మలి ఇతర 
విషయములను గురించి వ్రాసినాను. కాని విమర్శనమే నాకు అభిమాన పాత్రమైనది. 
అందే ఏవేని రచనలు చేయవలెనని ప్రయత్నించితిని. సాహిత్యమును గుతించిన నా 
భావములు ఈ గ్రంథము చదివిన వారికి స్పష్టమగును. అయినను మార్చ్‌వాదమే 
సర్వత్రేష్టమైన దర్శనశాస్త్రమని భావింతురు. దాని సహాయముననే జీవితమును మజియు 
జీవన రహస్యములను గ్రహింపజేయగల సత్యము నన్వేషించుటలో విమర్శ మటియు 


318 ఉర్టూ సాహిత్య చరిత్ర 


ఆత్మ విమర్శ అను మార్గమున నడచిన కృతకృత్యులము కాగలమని తలంతురు. 
సాహిత్యమును అర్థము చేసికొనుటలో మార్చిస్టు దృక్పథమే అన్నిటికంటె ఉ 
పయోగకరమైనదని నా విశ్వాసము. ఇంతవటకు ప్రచురింపబడిన నా గ్రంథము లివి: - 
“వీరానే”, (కథల సంపుటి) “హిందూస్థానీ లిసానియాత్‌కా ఖాకా” (భాషాశాస్తము) 
“తస్ట్థీదీజావియే”, “రవాయాత్‌ - జెర్‌ - బగావతొ”, “అదబ్‌ - జెర్‌ - సమాజ్‌”, “తస్టీద్‌ 
- జెర్‌ అమలీ తస్టీద్‌”, “సముందర్‌ - జెర్‌ - సాహిల్‌” (అమెరికా మటియు ఐరోపా 
యాత్రల వర్ణన) 

ఇది ఉర్ణూ భాషా సాహిత్యముల వికాసముయొక్క సంక్షిప్త చరిత్ర. ఉర్జూసాహిత్యోన్నతి 
భారతదేశపుసామాజిక, సాంస్కృతికోన్నతితో సంబంధింపబడి యున్నదని ఈ కథను 
పరిశీలించినవారు. ఉర్దూ సాహిత్యమున లోపములు, దొసగులు ఉన్నవి. భిన్నములగు 
ప్రగతిశీల భావములును ప్రతిక్రియావాద భావములును ఘర్షణపడిన ఘట్టములున్నవి. 
ఉర్దూ సాహిత్యము చరిత్రలో మార్పు కలిగినపుడెల్ల అట్టి పరిస్థితులను చిత్రించి, మానవుల 
ఆశలను, వాంఛలను, స్వప్నములను ఉల్లేఖించినది. వివిధ జాతులకు మతములకు 
సంబంధించిన రచయితలు ఉర్దూ సాహిత్య భాండారమును సమృద్ధమొనరించినారు. 
ఉర్దూ సాహిత్యము సర్వధా దాస్యమునకు విరుద్ధముగా స్వతంత్రతను, అన్యాయమునకు 
విరుద్ధముగా న్యాయమును సాంప్రదాయకతకు విరుద్ధముగా ఉదారతను కఠోరతకు 
విరుద్ధముగా సహృదయతను మజియు అసమానతకు విరుద్ధముగా సమానతను 
బలపజచినది. సాధారణముగా అభ్యుదయ పథమున నడచినది. సామ్రాజ్య పతన 
కాలమున అది మానవప్రేమ మణతియు వ్యక్తి స్వాతంత్ర్య ఆవనలను గానము చేసినది. 
నవయుగములో దేశభక్తి, మానవప్రేమ, స్వతంత్రత, జనతంత్రము మటియు సామాజిక 
న్యాయమును ప్రబోధించినది. కనుక భారతదేశ సాహిత్యచరిత్రలో ఉర్దూ స్థానము 
ఉన్నతమైనదని నిశ్చయముగా చెప్పవచ్చును. ఎప్పుడేని ఈ దేశపు సంస్క లీ సభ్యతల 
చరిత్ర వ్రాయబడునేని అందు ఉర్దూ సాహిత్యము వలన చాల సహాయము లభించును. 


నా లా 


ఉర్దూ సాహిత్య చరిత్ర 319 


అనుబంధము 1 


కొన్ని పారిభాషిక పదములు 


1. షేర్‌:- సమాన మాత్రలు గల రెండు పంక్తులు కలిసి “షేర్‌” అనబడును. 
హిందీ దోహాను లేక చౌపాయీని కూడ షేర్‌ అనవచ్చును. ప్రతి పంక్తిని వేరు వేర 
“మిస్రా” అందురు. మూడు పంక్తుల ఛందము “ముసల్లిస్‌” అనబడును. అట్లే నాలుగు 
పంక్తులది “మురబ్బా”, ఐదు పంక్తులది “ముఖమ్మస్‌” మజియు ఆరు పంక్తులది “ముసద్దస్‌” 
అనబడును. పంక్తుల సముచ్చయమును “బంద్‌” అందురు. ఇదికాక నిర్మాణము 
ననుసరించి ఛందములు “ముసమ్మన్‌”, “ముసమ్మత్‌”, “తర్మీబ్‌బంద్‌” అని మటికొన్ని 
విధముల నుండును. ఈ రూపములలో ఏ విషయమును గూర్చియెనను వ్రాయవచ్చును. 
ఆంగ్లానుకరణమున పదునాల్లు పంక్తుల “సానెట్లు” కూడ ఉర్దూలో వ్రాయబడినవి. 

2. నజమ్‌:- ప్రతి పద్యమును నజము అనవచ్చును. కాని సాధారణముగా గజలుకాక 
తక్కిన కవిత లన్నిటిని నజము లందురు. ఈ కాలమున ఏదేని విషయమును గూర్చి 
నూత్న శైలిలో వ్రాయబడిన పద్యములను నజములనుచున్నారు. 

3. గజల్‌:- ఈ అరబీ పదమునకు “ప్రీలతో సంభాషించుట” అను అర్థము కలదు. 
అయినను గజలు ఇంతవజికే పరిమితము కాదు. శృంగార (ప్రేమముకాక సూఫీ తత్వము, 
దర్శనశాస్తము, దేశభక్తి, నీతి, రాజనీతి మొదలగు విషయములు గజలులో సరళములు, 
సరసములు మధురములు అగు భావమయ శబ్దములతో వర్ణింపబడును. గజలులలో 
చాల వణకు అంతరంగిక భావములే ఉల్లేఖింపబడును. ప్రియురాలి సౌందర్య వర్ణన 
చేయబడును. ప్రతి చరణము (షేర్‌) సమగ్రమగు భావము కలిగియుండును. అప్పుడప్పుడు 
గజలులో ఆద్యంతము ఒకే భావము సాగదీయ వచ్చును. గజలులో “గుల్‌” (గులాబి 
పుష్పము) “బుల్బుల్‌” (ఫారసీ కవుల సమయ సంప్రదాయముల ననుసరించి గులాబి 
పుష్పములోని మధువు నాస్వాదించుటకై పుష్పవాటికలో నివసించుచు తీయగా పాటలు 
పాడునట్టిపక్షి విశేషము) “చమన్‌” (ఉద్యానము) “ఖపస్‌” (పంజరము-బందిఖానా) 


320 ఉర్దూ సాహిత్య చరిత్ర 


మొదలగునవి ప్రతీకలుగా ఉపయోగింపబడును. గజలులోని మొదటి చరణమును “మతా” 
(ఉదయించుచోటు) అందురు. చివరి చరణమును “మళ్లా” అందురు. అందు కవి తన 
పేరు (తఖల్లుస్‌ అనబడు కలము పేరు) తెల్పుకొనును. ప్రతి చరణమున మొదటి చరణపు 
అంత్య ప్రాస (రదీఫ్‌, ఖాఫియా) పాటింపబడును. (మొదటి చరణమగు “మత్త” యొక్క 
రెండు పంక్తులును అంత్యప్రాస నియమము కలవి. తరువాతి చరణములలో మొదటి 
పంక్తులకు ఆ నియమము లేదు కాని రెండవ పంక్తులకు అవసరము). 


దాని స్వరూపమిట్టిది: - 


(la... జో గయా హె న. రోగయాహై 
2) dss దిల్‌కా జానా (Dm హోగయాహై 
(3) a... అహిసా బోలో గ్ర సోగయాహై 


4. ఖసీదా:- ధార్మికవ్యక్తి. రాష్ట్రీయ నాయకుడు, పాదుషా లేక ఎవరేని ఒక 
మహాపురుషుని ప్రశంసించుచు వ్రాయబడిన కవిత ఖసీదా అనబడును. దీని ప్రారంభమున 
ప్రస్తావన రూపమున ఏ విషయమును గూర్చియైనను వ్రాయవచ్చును. కాని దానికి 
ప్రశంసతో సంబంధము ఉండవలెను. (సాధారణముగా బుతు వర్ణన లేక ప్రకృతి వర్ణన 
చేయబడును.) దీనిరూపము గజలు వంటిదే కాని ఇందు భావము క్రమబద్ధమైనది. 
ఖసీదాల భాష సాధారణముగా కఠినము, ప్రాఢము మణియు కృతకము. 

ర్‌. హజో:- ఒక వ్యక్తిని, లేదా సంస్థను, లేదా సమాజమును నిందించిన పద్యము 
హజో అనబడును. ఇందు పరిహాసముతోపాటు కోధాసహ్య భావములు ప్రకటింపబడును. 
దీనికెట్టి నియమిత రూపమును లేదు. 

6. మస్నవీ:- క్రమబద్ధమగు ఏదేని కథను సుదీర్హముగా వర్ణించు కవిత లేదా 
ఏదేని ఒక విషయమును సుదీర్షముగా వర్ణించు కవిత మస్నవీ అనబడును. ఇది హిందీలోని 
ప్రబంధ కావ్యముతో సామ్యము కలది. (ఇందు ప్రతి చరణములోని రెండు పంక్తులకు 
అంత్యప్రాస నియమముండును. ఏ చరణమున కాచరణమే ఈ నియమము కలిగి 
యుండును). 


దీని రూప మిట్లుండును: - 


(1) aris దర్యాయె హుస్న్‌ bi asters దారాయె హుస్న్‌ 
aii ఇక్‌నాజ్‌సే bass అందాజ్‌సే. 
(32... తమామ్‌ యుప అజ్జహామ్‌. 


7. మర్సియా:- మృతులైన వారిని ప్రశంసించుచు కరుణారస ప్రధానముగా 


ఉర్దూ సాహిత్య చరిత్ర 321 


వ్రాయబడిన కవిత మర్సియా. మర్సియాలు ఎవరిని గుజించి యైనను వ్రాయవచ్చును 
కాని, సాధారణముగా ఉర్జూలో ముసల్మానుల ప్రవక్త మనుమడగు ఇమామ్‌ హుస్సేన్‌ 
మలియు అతని కుటుంబము వీరమరణ మొందిన విషాద గాథను పురస్మరించుకొనియే 
వ్రాయబడినవి. “యజీద్‌” సైనికులు అతి క్రూరముగా ఇమామ్‌ ఆప్పలను, పిల్లలను, 
బందుగులను మూడు దినముల వణకు ఆకలిదప్పులకు అలమటింపజేసి అంత 
మొందించిరి. రాణివాసమును దోచుకొని బంధించి దాసీలుగా చేసిరి. మర్సియాలలో ఈ 
విషయములే వర్ణింపబడినవి. ఆరంభమున మర్సియాలకు నియమిత రూప మేదియు 
లేకుండెను. కాని ఇప్పుడు సాధారణముగా ముసద్దసుల (ఆరు పంక్తుల ఛందము) 
రూపమున వ్రాయుచున్నారు. కర్బలా దుర్హటనలను గుణించి తెల్పునట్టి ఏదేని గ్రంథమును 
చదివిననే మర్సియాలను గ్రహింపవచ్చును. 

8. వాసోఖ్స్‌ :- ఇట్టి కవితలో (ప్రేయసుడు (ప్రేమ జీవనపు కష్టములకు బాధలకు 
జడిసి ప్రేయసిని ఉపాలంభించును. అతడు సాధారణముగా ఇట్లనును. “నీ లోని 
సౌందర్యమును నేనే అన్వేషించి మొట్టమొదట (ప్రైమించితిని. ఇప్పుడు నీవు అన్యాసక్త 
వయినట్లున్నావు. నేనును ఇంకెవరినైన ఆశ్రయింతును.” 

9. రేఫ్టీ :- శ్రీ సహజమైన భాషలో స్ర్తీలకు సంబంధించిన విషయముల నుల్లేఖించుట 
రేల్సీ - ఇందు స్ర్తీల సాంసారిక జీవనము మటియు సామాజిక బంధనములు వర్ణింపబడును. 
ఈ వర్ణన అందందు అశ్లీలమగును. ఇట్టి రేన్సీ చదువుట వలన భాషా విషయములు చాల 
తెలియును. సాధారణముగా ఇవి గజలుల రూపముననే వ్రాయబడును. అప్పుడప్పుడు 
ఇతర రూపములలోను వ్రాయుట కద్దు. 

10. రుబాయీ :- ఒక భావమును నాలుగు పంక్తులలో ప్రకటించిన అది 
“రూబాయీ' అగును. ఇందు వివిధ భావములు ప్రకటింపవచ్చును. కాని సాధారణముగా 
తాత్విక భావములే ప్రకటితములగును. “రుబాయీతో సామ్యము గలదే 'ఖితా. ఇది 
నాల్గు పంక్తులను మించియు ఉండవచ్చును. రుబాయీ రూపమిది. 


Dense నజర్‌హోతీహై (2)............ ఖబర్‌హోతీహై 
[న్‌ హోంగేఇక్‌దిన్‌ (4)............ సహర్‌హోతీహై 


(ఇందు 1, 2, 4 చరణములకు అంత్య ప్రాస నియమము కలదు. ౩౨వ చరణమునకు 
లేదు.) 

ఖితా రూపము గజలు వంటిది- అప్పుడప్పుడు గజలులోను 'ఖితాబంద్‌” పంక్తులు 
రావచ్చును. 


322 ఉర్దూ సాహిత్య చరిత్ర 


11. దీవాన్‌ :- సాధారణముగా గజలుల సంగ్రహమును 'దీవాన్‌ అందురు. 
ఇందు పూర్వము (కొన్నియెడల ఇప్పుడు కూడ) గజలులు అంతిమాక్షరానుక్రమమున 
వ్రాయబడెను. ఇట్టి అంతిమాక్షరమున 'రదీఫ్‌' అందురు. ఇట్లు గజలులను దీవానులో 
అన్వేషించుట సుకరమగును. ఏ కవి దేని సమస్త రచనల సంగ్రహమును “కుల్లియాత్‌” 
అందురు. సాధారణముగా ఈ రెండు శబ్దములును ఒకే అర్థమున నుపయుక్తము 
లగుచున్నవి. 

12. తజ్మిరా :- కవుల సంక్షిప్త జీవిత చరిత్ర మటియు వారి కవితల మచ్చు 
తునకలు కల [గ్రంథము “తజ్మిరాొ అనబడును. ఈ తజ్మిరాలు విమర్శనాత్మకములు 
కావు. కాని సాహిత్య చరిత్ర వ్రాయుటకు ఇవి ఎంతయో తోడ్పడును. ఉర్దూ కవుల 
తజ్మిరాలు చాలవజకు ఫారసీలోనే వ్రాయబడినవి. 


లావాను మంటల 


ఉర్దూ సాహిత్య చరిత్ర 323 


అనుబంధము 11 


పేర్లు 
1 
2. 
8. 
4 
ర్‌ 
6 


do nN 


10. 
Lt. 
12. 
13. 
14. 
15. 
16. 
17. 
18. 
19. 
20. 


324 


సహాయక [గ్రంథములు 


ఇది సహాయక [గ్రంథముల సంక్షిప్త సూచిక - ఇందు సాహిత్యపు మూల రచనల 


అందాజే 

అదబ్‌ జెర్‌ జిందగీ 

అదబ్‌ జెర్‌ ఇన్టిలాబ్‌ 
అదబ్‌ జెర్‌ నజ్రియా 
అదబ్‌ జెర్‌ సమాజ్‌ 


అదబియాతె ఫారసీ మే హిందు 


వోంకా హిస్సా 

అఫ్సానా 
అర్బాబె-నసె-ఉర్జూ 
ఆబె-హయాత్‌ 
ఇన్నిఖాదియాత్‌ II Part 
ఉర్జూకే-అసాలీబె-బయాన్‌ 
ఉర్జూయె ఖదీమ్‌ 

ఉర్టూకీ ఇష్మియా షాయిరీ 
ఉర్దూ గజల్‌ 

ఉర్దూ జబాన్‌-వ-అదబ్‌ 
ఉర్జూమే డ్రామానిగారీ 
ఉర్దూ తస్టీద్‌ కా ఇర్తిఖా 
ఉర్దూ తస్టీద్‌ పర్‌ ఏక్‌ నజర్‌ 
ఉర్జూమస్నవీకా ఇర్తిఖా 
ఉర్దూ షాయిరీపర్‌ ఏక్‌నజర్‌ 


.. రఘుపతీసహాయ 'ఫిరాఖొ గోరఖ్‌పూర్‌. 
.. మజ్నూ గోరఖ్‌పూర్‌. 

.. అఖ్బర్‌ రాయెపూరీ. 

.. ఆలె అహమద్‌ “సురూర్‌”. 

.. ఎహతిషామ్‌ హుస్సేన్‌. 


... డా. మ. ము. అబ్బుల్లాహ్‌ 

.. మజ్నూ గోరఖ్‌పూరీ. 

.. సయ్యద్‌ మొహమ్మద్‌. 

.. మో. మొహమ్మద్‌ హుస్సేన్‌ “ఆజాద్‌” 
.. నియాజ్‌ ఫతెహపూరీ. 

దా. మొహియుద్దీన్‌ “డోర్‌”. 

... ష్పముల్లాహ్‌ ఖాదిరీ. 

.. రఘుపతీసహాయ 'ఫిరాఖొ గోరభ్‌పూరీ. 
... దా. యూసుఫ్‌ హుస్సేన్‌ఖాన్‌. 

.. స. జామీన్‌ అలీ. 

.. బాదుషాహ హుస్సేన్‌. 

.. డా. ఇదాదత్‌ బరేల్వీ. 

.. కాలీముద్దీన్‌ అహమద్‌. 

అబ్బుల్‌ ఖాదిర్‌ సర్వరీ. 

.. కలీముద్దీన్‌ అహమద్‌. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 


21. 
22, 
283. 
24. 
25. 
26. 
27. 
28. 
29. 
30. 
31. 
32. 
38. 
34. 
85. 
86. 
37. 
38. 
39. 
40. 
41. 
42. 
శతి. 
44. 


ఉర్దూ షహపారే 
ఖుతుబాతె గార్సాందతాసీ 
జదీద్‌ ఉర్దూ షాయిరీ 
తారీఖె-అదబె-ఉర్టూ 
తారీఖె-జబానె-ఉర్టూ 
తస్టీద్‌ జార్‌ అమలీ తస్టీద్‌ 
తస్టీద్‌ క్యా హై 

తస్టీదీ జాయెజే 

తస్థీదీ హాషియే 

తరఖ్టీ పసంద్‌ అదబ్‌ 
తరఖీ పసంద్‌ అదబ్‌ 
దాస్తానె-తారీఖె-ఉర్టూ 
దకన్‌ మే ఉర్దూ 

దిల్లీకా దబిస్తానె షాయిరీ 
నయా అఫ్సానా 

నాటక్‌ సాగర్‌ 

నావిల్‌కీ తారీఖ్‌బెర్‌ తస్టీద్‌ 
నయే అదబీ రుజ్లానాత్‌ 
నయే పురానే చిరాగ్‌ 
మఖాలాతె-గార్సం ద తాపీ 
మఖాలాతె-షీరానీ 
మద్రాస్‌ మే ఉర్జూ 
ముఖ్లసిర్‌-తారీఖె-అదబె-ఉర్లూ ... 
ముఖద్దమాతె-అబ్బుల్‌ హఖ్‌ 
II Part 

ముఖద్దమయె-షేరొ -షాయిరీ 
మువాజినయే-అనీసొ-దబీర్‌ 
రవాయత్‌ బజెర్‌ బగావత్‌ 
లఖ్నోకా దవిస్తానె షాయిరీ 
షేరుల్‌ హింద్‌ 2వ భాగము 


45. 
46. 
47. 
48. 
49. 


ఉర్దూ సాహిత్య చరిత్ర 


.. డా. మొహియుద్దీన్‌ “జోర్‌” 
.. గార్సాం దతాసీ. 

. అబుల్‌ ఖాదిర్‌ సర్వరీ. 

.. రామ్‌బాబూ సక్సేనా. 

.. డా. మసూద్‌ హుస్సేన్‌ ఖాన్‌. 
.. ఎహతెషామ్‌ హుస్సేన్‌. 

.. అలె అహమద్‌ “సురూర్‌”. 
... ఎహతెషామ్‌ హుస్సేన్‌. 

... మజ్నూ గోరఖ్‌పూర్‌. 

.. అజీజ్‌ అహమద్‌. 

.. అలీ సర్దార్‌ జాఫరీ. 

... హామిద్‌ హసన్‌ ఖాదిరీ. 

.. నసీరుద్దీన్‌ వాపీ, 

... డా. సూరుల్‌ హసన్‌ హాష్మీ, 
.. విఖార్‌ అజీమ్‌. 

.. మొహమ్మద్‌ ఉమర్‌ నూర్‌ ఇలాహీ. 
.. అలీ అబ్బాస్‌ హుస్సేనీ. 

.. డా. ఏజాజ్‌ హుస్సేన్‌. 

.. ఆలె అహమద్‌ సురూర్‌. 

స్ట గార్సాం-ద-తాసీ. 

.. హాఫిజ్‌ మహమూద్‌ షీరానీ. 
.. నసీరుద్దీన్‌ హాష్మీ, 


డా. ఏజాబ్‌ హుస్సేన్‌. 


య అబ్బుల్‌ హఖ్‌. 
.. మౌలానాహాలీ. 
.. మౌలానాపషిన్లీ. 


... ఎహత్‌షామ్‌ హుస్సేన్‌ 


.. డా. అబుల్‌లైస్‌ సిద్దీఖీ. 


అబ్బుస్సలామ్‌ నద్వీ. 


325 


50. 
51. 
52. 


58. 
54. 


ర్‌ర్‌. 


56. 


క్‌ 


59. 


60. 


61. 
62. 


326 


హమారీ షాయిరీ 
హమారే అఫ్ఫానే 
హిందూస్తానీ భౌమియత్‌ జెర్‌ 
ఖైమీ తహజీబ్‌ 
హిందూస్తానీ లిసానియాత్‌ 
హిందూస్తానీ లిసానియాత్‌ కా 
ఖాకా 

Famous Urdu Poets and 
Writers 

Influence of English on 
Urdu Literature 

Some Characteristic & 
Tendencie of Modern 
Urdu Poetry 
Urdu Prose under the 
Sir Saiyed 

Urdu Literature 

Urdu Literature 
'షేరా-షాయిరీ (హిందీ) 

షేరొ-సుఖన్‌ (హిందీ) 


... సయ్యద్‌ మసూద్‌ హసన్‌ రిజ్వీ 
.. విఖార్‌ అజీమ్‌. 


... దా. అబిద్‌ హుస్సేన్‌. 
.. బా. మొహియుద్దీన్‌ “జోర్‌”. 


.. ఎహతెషామ్‌ హుస్సేన్‌. 


. SirAbdul Qadir. 


. Dr. Abdul Latif 


58. Spirit and Substance of 


Dr. 5. M. Abdullah. 

Dr. Graham Bailey. 

Dr. Mohan Singh ‘Diwanac’ 
అయోధ్యా ప్రసాద్‌ గోయలీయ. 


అయోధ్యా ప్రసాద్‌ గోయలీయ. 


rr 6౬మఊాుట-- 


ఉర్దూ సాహిత్య చరిత్ర 


